NE M.Sc., (Nuclear Physics), M.A., Ph.D. (Sanskrit), M.A., Ph.D. (Jyothisha) 


Dv. Director (Comouters) (Retd).. NIMS. Hyderabad 
y ని /. y 


“సరస్వతీ శ్రుతిమహతీ మహీయతామ్‌” 


వెదగణితం, 
లీలావతీగణితం & 
పావులూరిగణితం 


“వాచస్పతి” “సంస్కృత మిత్ర” 
దా రేమెళ్ళ అవధానులు 


M.Sc. (Nuclear Physics), M.A., Ph.D (Sanskrit), M.A., Ph.D. (Jyotisha), D.Litt. (Hon) 
Dy. Director (Computers), (Retd)., NIMS, Hyderabad. 


వేద గణితం 


దా॥ రేమెళ్ళ అవధానులు 


మొదటి ముద్రణః 2003 
తొమ్మిదవ ముద్రణః 2015 


కాపీరైట్‌ 8 సర్వహక్కులు రచయితవి 


వెల *ఃరు. 500/- 


ప్రతులకు : 

శ్రీ వేదభారతి 

హెచ్‌.నెం. హెచ్‌ బ్లాక్‌-84, మధురానగర్‌, 
హైదరాబాద్‌ - 500 038. 


ఫోన్‌ ; 9849459316 
e.mail : shrivedabharathi@gmail.com 


www.shrivedabharathi.in 


ముద్రణ : 


భాగం - 1 


అ ౦౫ రాలా ఏ ల [టై ల 


(wry 
లు 


11: 


12. 
13. 


వేదాలలోని గణిత విజ్ఞానం 

కూడికలు (బింద్వంకన పద్ధతి) 

తీసివేతలు (బింద్వంకన పద్ధతి) 

గుణకారములు-1 (ఏకాధికేన పూర్వేణ) 
గుణకారములు -2 (అంత్యయోర్దశకేపి) 
సంఖ్యాపూరకములు (నిఖీలం నవతః చరమం దశతః) 
గుణకారములు -8 (ఏకన్యూనేన పూర్వేణ) 
గుణకారములు-4 (నిఫీలం) 

గుణకారములు-5 (ఆనురూప్యేణ) 


. గుణకారములు-6 


(యావదూనం తావదూనీకృత్య వర్ణం చ యోజయేత్‌) 
గుణకారములు-7 

(యావదధికం తావదధికీకృత్య వర్గం చ యోజయేత్‌) 
గుణకారములు -8 (ఊర్ధ్వ తిర్యగ్భ్యామ్‌) 
గుణకారములు -9 (ద్వంద్వ యోగః) 


భాగం - 2 


14. 
15. 
16. 
17: 


వింకులం సంఖ్యలు 

ఘనములు-1 (యావదూనం) 

ఘనములు-2 (ఆనురూప్యేణ) 

భాగహారములు-1 (ఏకాధికేన పూర్వేణ)-కుడివైపు నుండి 


40 


483 
45 
50 


58 
గ 
75 
79 


18. భాగఫలంలోని అంకెలలో “లయ” బద్ధత 84 
19. భాగహారములు-2 (ఏకాధికేన పూర్వేణ)-ఎడమవైపు నుండి 86 
20. భాగహారములు-క (నిఖీలం) రికి 
21. భాగహారములు-4 (విలోకనమ్‌) 92 
22. గుణకారములు-10 (కర్ణపద్ధతి) 97 
భాగం - తి 

23. వేదాలలో దశాంశ విధానం 104 
24. వేదాలలో దశాంశ విధానం-సంఖ్యల పేర్లు 112 
25. లీలావతీ గణితంలో దశాంశ విధానం - సంఖ్యల పేర్లు 113 
26. వాల్మీకి రామాయణంలో దశాంశ విధానం - సంఖ్యల పేర్లు 115 
27. గుణకారములు-11 (మేరుప్రస్తారం) 117 
268. గుణకారములు-12 (వింకులం -ఎక్కాలు) 129 
29. గుణకారములు-13 (8తో) 128 
30. గుణకారములు-14 (9తో) 130 
31. గుణకారములు-15 (11 మరియు 111 సంఖ్యల వర్గాలు) 132 


32. 
39. 
34. 
35. 
36. 
37. 
35. 
39. 


గుణకారములు-16 (22 మరియు 222 సంఖ్యల వర్గాలు) 135 


గుణకారములు-17 (11తో) 137 
గుణకారములు-18 (12 మరియు 13తో) 142 
గుణకారములు-19 (11 మరియు 101 సంఖ్యల వర్గాలు) 145 
గుణకారములు-20 (9 మరియు 18తో) 147 
గుణకారములు-21 (25తో) 150 
అక్షహృదయము 151 


సంఖ్యలలో స్థానాల విలువ 152 


40 
41 


. అనంతము (లీలావతి) 


. అచ్చులు - హల్లులు 


భాగం - 4 


42. 
483. 
44. 
45. 
46. 
47. 
48. 
49. 
50. 
51. 
52. 


53 


సంస్కృత భాషలో సంఖ్యలలోని అంకెలు వ్రాసే పద్దతి 
కటపయాది విధానం - 1వ పద్దతి | 
కటపయాది విధానం - 2వ పద్దతి 

వేదాంతశాస్త్రంలో కటపయాది సంఖ్యలు 

సంగీత శాస్త్రంలో కటపయాది సంఖ్యలు 
చదరములలో కటపయాది సంఖ్యలు-1 
చదరములలో కటపయాది సంఖ్యలు - 2 
కటపయాది విధానం - 3వ పద్దతి 

కటపయాది విధానంతో గ్రహాల బ్రమణాలి సంఖ్యలు 
వారాల పేర్లు ఎట్లు వచ్చాయి? 

(ప్రసిద్దమైన పదములను సంఖ్యలుగా వినియోగించుట 
(భూతసంఖ్యా విధానము) 

. గుణకారములు (పావులూరి) 


భాగం - ర్‌ 


54. 
ర్‌ర్‌. 
ర్‌ర్‌. 


57 
58 


శాశ్వత దినదర్శిని-1 (శ్రీయుత వేదగిరి) 
శాశ్వత దినదర్శిని-2 (శకుంతలాదేవి) 
శాశ్వత దినదర్శిని-3 

. గుణకారములు (లీలావతిలోని పద్దతులు) 
| భాస్మరాచార్యుని విద్వత్తు . 


240 


59. భాగహారములు-5 (39 మరియు 49 మొ॥ సంఖ్యలతో) 242 


60. అభేద్య సంఖ్యలు 247 
61. వేదములో 19, 29, 39, 49 వంటి సంఖ్యల ప్రస్తావన 248 
62. అంకెలు-లక్షణాలు & సంఖ్యలు -స్వభావాలు- 1 249 
63. వేదాంత శాస్త్రములో అంకెలు-వాటి సంకేతాలు 254 
64. అంకెలు-లక్షణాలు & సంఖ్యలు-స్వభావాలు-2 (పావులూరి)255 
65. నిశ్శేష భాగహారములు 262 
భాగం - 6 

66. భాగహారములు - 6 (పాటీ గణితం) 266 
67. భాగహారములు - 7 (పావులూరి ఉదాహరణలు) 269 
68. భాగహారములు - 8 (లీలావతి-భాగహార సూత్రం) 276 
69. భాగహారములు - 9 (లీలావతి-సూక్ష్మీకరణ) 278 
70. ప్రాచీన భారతీయ గణిత శాస్త్రవేత్తలు 279 
71. భారతీయ గణితశాగ్త సిద్దాంతాలు 281 
72. వర్గములు - 1 (లీలావతి-కృతి) 284 
73. వర్గములు - 2 (లీలావతి-కుడివైపు నుండి) 285 
74. వర్గములు - 8 (లీలావతి-ఎడమవైపు నుండి) 293 


75. వర్గములు —4 (లీలావతి-సంఖ్యను రెండు భాగములుగా చేసి) 296 
76. వర్గములు - 5 (లీలావతి-కలుపుట, తీసివేత పద్దతి) 300 
77. వర్గ మూలములు - 1 (లీలావతి-కారణాంక పద్దతి) 303 
78. వర్గ మూలములు - 2 (లీలావతి-సాధారణ పద్దతి) 305 
79. వర్ష మూలములు - 3 (పట్టిక పద్ధతి-పదివేలలోపు సంఖ్యలకు) 317 
80. వర్ణ మూలములు - 4 (పటిక పర్గతి-పదివేల నుండి నలబైవేలమధ్య సంఖ్యలకు) 3283 


0 


81. వర్ష మూలములు - 5 (పటిక పద్దతి-పదివేల నుండి పదిలక్షల లోపు సంఖ్యలకు) 331 
vi 


0 


భాగం - 7 


82. 
83. 
84. 
రిర్‌. 
86. 
87. 
85. 
89. 
90. 
91. 
92. 
99. 


ఘనములు - 8 (లీలావతి-అంకెలను గుర్తించుటద్వారా) 


ఘనములు - 4 (లీలావతి-సంఖ్యను రెండు భాగములుగా చేసి 
ఘనములు - 5 (లీలావతి-సంఖ్యయొక్క వర్గమూలం ద్వారా) 


ఘనమూలములు 
ఘనమూలములు 
ఘనమూలములు 
ఘనమూలములు 
ఘనమూలములు 


- 1 (కారణాంక పద్దతి) 

- 2 (లీలావతి-సాధారణ పద్దతి) 

- 8 (గ్రూపు పద్దతి) | 

- 4 (ఆరంకెలవరకు గల సంఖ్యలకు) 
-5 (కొమ్మిదంకెల వరకు గల సంఖ్యలకు) 


చతుర్ధ ఘాతాంకమూలములు 
పంచమ ఘాతాంకమూలములు - 1 (సాధారణ పద్దతి) 
పంచమ ఘాతాంకమూలములు - 2 (పట్టిక పద్దతి) 


అనుబంధం 


341 
350 
353 
355 
356 
375 
381 
387 
394 
395 
397 
401 


భాగం -1 


1. వేదాలలోని గణిత విజ్ఞానం 


ఉపోదాత్రం 
ఖు 


వేదమంటే జ్ఞానమని అర్థం. తెలుసు కొందామనుకొనే జిజ్ఞాసువులకు కావలసిన 
ఏ రకమైన విషయ జ్ఞానమైనా, అంటే పారమార్థికమైనదైనా, లేక లౌకికమైనా ఇక్కడ 
లభిస్తుందని భావం. భారతీయుల విశ్వాసం ప్రకారం వేదములు శాశ్వతమైనవి, 
నిత్య సత్యమైనవి. ప్రాచీన కాలంలో మహర్షులు సమాధి స్థితిలో ఉండి తపస్సు 
చేసుకొంటూ ఉన్నప్పుడు వారు దర్శించినవే వేద మంత్రాలు. వేలాది మంది మహర్షుల 
ద్వారా లక్షలాది మంత్ర వాక్యాలు బహిర్గతమయ్యాయి. 


వీటన్నింటినీ శ్రీ వేదవాస మహర్షి ప్రధానంగా 4 వేదాలుగా విభజించారు. ఈ 
నాలుగు వేదాలకు మొత్తం మీద 1131 శాఖలు ఉండేవి. కాని ఈ రోజున మొత్తం 
మీద 13 శాఖలే లభిస్తున్నాయి. అందులో నేడు 7 శాఖలు మాత్రమే అధ్యయనంలో 
ఉన్నాయి. అంటే సుమారు1 శాతం మాత్రవే ఉన్నాయి. 99 శాతం 
పోగొట్టుకొన్నాము. ఈ ఒక శాతం వేద వాజ్మయం లోను ఉన్న విషయాన్ని అర్థం 
చేసుకోవడానికే చాలా శ్రమ పడవలసి వస్తోంది. కారణం అందులో యజ్ఞాలు, 
మోక్షం మొదలయిన పారలౌకిక విషయాలతో బాటు, గణితము, భౌతిక శాస్త్రం, 
రసాయనశాస్త్రం, జీవశాస్త్రం, జ్యోతిషం, విమాన శాస్త్రం మొదలయిన అనేక విషయాల 
ప్రస్తావన అతిగహనంగా ఉంది. ఇవికాక, ఆరోగ్యానికి సంబంధించిన ఆయుర్వేదం, 
భవన నిర్మాణాలకు సంబంధించిన స్థాపత్యవేదం మొదలయిన ఉపవేదాలు శాప్రీయ 
విషయాలనుచాలా ఎక్కువగా వివరించాయి. 


వేదాలలోని విషయాలను అర్థం చేసుకోవడానికి వేదాంగాల పరిశీలన ఎంతైనా 
ఆవశ్యకం. అవి చదివితేనే గాని, వేదంలో వాడే పారిభాషిక పదాలు, వాటి అర్థాలు 
అర్థం కావు. కాని ఈ వేదాంగాలు, వేదాలు కూడా గణితానికి చాలా ప్రాధాన్య 
మిచ్చాయి. వేదాలలో ఉన్న గణితాన్ని వివరిస్తూ, విపులీకరిస్తూ అనేక గ్రంథాలు 
పూర్వకాలంలోనే వ్రాయబడ్డాయి. ఈ గ్రంథాలను రచించిన వారిలో ముఖ్యులు 
బోధాయన మహర్షి గర్గ మహర్షి మేధాతిథి, పరాశరుడు, కశ్యపుడు, మయుడు, 
బృహస్పతి, తరువాత కాలంలోని ఆర్యభట్టు, వరాహమిహిరుడు, భాస్మరుడు 
మొదలయినవారు ఈ కోవకు చెందిన వారే. పరంపరగా వచ్చిన ఈ వేద గణితము 
ఈ దేశం నుండి అరేబియా దేశానికి వెళ్ళినట్టుగా అనేకమంది చరిత్రకారులు 


1 


ఉద్దాటించారు. క్రీ.శ. 770 ప్రాంతంలో ఉజ్జయిని నివాసి అయిన కంకుడు అనే 
హిందూ పండితుడు ఖరీఫ్‌ ఆల్‌ మంసూర్‌ చేత బాగ్గాదు సభకు ఆహ్వానించబడి, 
అక్కడి అరబ్‌ విద్వాంసులకు మన గణితాన్ని జ్యోతిష్యాన్ని బోధించినట్లు తెలుస్తోంది. 
ఇతని సహాయంతోనే బ్రహ్మగుప్తుని బ్రహ్మస్సుట సిద్ధాంతాన్ని, అరేబియా భాషలోకి 
తర్జుమా చేశారు. అసలు సిరియాలో క్రీ.శ. 7వ శతాబ్దినాటికే హిందూ అంకెలు 
వాడుకలో ఉన్నట్లు ఆంచి దేశపు శాస్త్రవేత్త M.FNev అభిప్రాయ పడినట్టుగా 110% 
Jens Beg. తన "On new light on our numerals" అనే వ్యాసంలో వ్రాశాదు. ఈ 
విధంగా ప్రపంచం అంతటా ప్రచారం పొందిన భారతీయ వేద గణితంలోని కొన్ని 
ముఖ్య ఘట్టాలు ఈ (క్రింద వివరించబడటం జరిగింది. 


1. అంకెలతో ప్రారంభమయిన వేద గణితం 


(ఎ) గణితానికి పునాదులు 1,2,3,4 మొదలైన అంకెలు. ఈ అంకెలకు 
సంబంధించిన మంత్రాలు చాలా చోట్ల కనిపిస్తాయి. 


ఉదాహరణకు కృష్ణయజుర్వేదంలోని 7వ కాండలోని 2వ పన్నంలో ఉన్న మంత్ర 
వాక్యం. 

ఏకస్మై స్వాహా ద్వాభ్యాగ్‌ స్వాహా త్రిభ్యః స్వాహా చతుర్చ్యః స్వాహా పజ్బుభ్య స్వాహా 
షద్‌భ్యః స్వాహా సప్తభ్యఃస్వాహా అష్టాభ్యః స్వాహా నవభ్యః స్వాహా దశభ్యః స్వాహైకాదశభ్యః 
స్వాహా..... (కృ. య. సం 7-2-11) 

(బి) హోమాలు చేసేటప్పుడు ఎన్నిసార్లు చేశారో తెలియడానికి (ఏకం, ద్వే 
త్రీణి, చత్వారి....) అని లెక్కబెట్టడం ఈ వేళకు కూడా ఉంది. 
2. సరిసంఖ్యలు, బేసి సంఖ్యలు 

అంకెలను (ప్రధానంగా రెండు వర్గాలుగా విభజించవచ్చు. మొదటి వర్షం 
సరిసంఖ్యలు, రెండవ వర్షం బేసి సంఖ్యలు. దీనికి సంబంధించిన ఒక మంత్రం 
కూడా పై ప్రకరణంలోనే కన్పిస్తుంది. 
ఏకస్మై స్వాహా త్రిభ్యః స్వాహా పజ్బభ్యః స్వాహా సప్తభ్యః స్వాహా నవభ్యః స్వాహా... (కృ 
యం.సం. 7-2-12). 


ద్వాభ్యాగ్‌ం స్వాహా చతుర్భ్యః స్వాహా షడ్‌భ్యః స్వాహా 2ష్టాభ్యః స్వాహా దశభ్యః 
స్వాహా ద్వాదశభ్యః స్వాహా... (కృ. య.సం. 7-2-18). 


8. స్థానం-విలువ-సంభఖ్యామానం దశాంశ విధానం 


ఈ రోజు కూడా ప్రపంచం అంతటా ప్రచారంలో ఉన్న దశాంశ విధానం 
వేదాలలో అనేకచోట్ల కన్పిస్తుంది. ఒకట్లు, పదులు, వందలు, వేలు, పదివేలు 
పద్ధతిలో 1 తర్వాత ఒక్కొక్క సున్న చేరిస్తే విలువ 10 రెట్లు పెరుగుతుంది అన్న 
విషయంపైన ఆధారపడిందే దశాంశ విధానం. ఈ విధానంలో కొన్ని కొన్ని స్థానాలకు 
మన తెలుగులోను, ఇంగ్రీషులోను వాడిన పేర్లనే కలుపుకుంటూ స్థానాల విలువను 
వ్యక్తం చేస్తారు. ఉదాహరణకు పదివేలలో అంతకు ముందు వచ్చిన పది, వేయి 
అనుపదాలు వాడుకొని క్రొత్త స్థానాన్ని వివరిస్తున్నాము. కాని వేదగణితంలో పదివేలు, 
పది లక్షలను విడివిడిగా సూచించడానికి ప్రత్యేక పదాలు ఉన్నాయి. 


బుగ్వేదంలో, యజుర్వేదంలో, మరియు అథర్వణ వేదంలో వందలాది 
మంత్రాలతో సంబంధం ఉన్న మేధాతిధి అనే మహర్షిని ఈ సందర్భంగా చెప్పకుండా 
ఉండలేము. అతడు దర్శించిన వాటిల్లో దశాంశ విధానాన్ని ప్రాతిపదికగా పెట్టుకొని 
ఒకటి లగాయతు 10” వరకు (లక్ష కోట్ల వరకు) చెప్పిన మంత్రం కన్పిస్తుంది. 


ఏకాచ దశ శతం చ సహస్రం చాయుతం చ నియుతంచ ప్రయుతం చార్చుదంచ 
న్యర్శ్భుదంచ సముద్రంచ మధ్యం చాంతశ్చ పరార్థశ్చ నో 


అట్లాగే వేరొకచోట ఒకటి లగాయతు 10* వరకు (లక్ష కోటి కోట్ల వరకు) 

చెప్పింది కూడా ఉన్నది. 
చిత్ర భిన్నాలు 

భిన్నాలలో 1/19, 1/29, 1/39, 1/49 మొదలయిన వాటి ఫలితాంశం 
(భాగఫలం) కొన్ని అంకెల తర్వాత మళ్ళీ మళ్ళీ ఆవృత్తి అవుతుంది. ఈ భాగఫలాన్ని 
కట్టడం కొంచెం విసుగుతో కూడిన పని. ఎందుకంటే అంకె తర్వాత సున్నాలు 
దించుకోవడం, అందులో హారము పోతుందో పోదో చూడడం, పోతే ఎన్నిసార్లు 
పోతుందీ చూడటం, పోకపోతే ఇంకో సున్నా దించుకోవడం - ఇట్లా భిన్నాలను 
ఏమీ శ్రమ లేకుండా “ఏకాధికేన పూర్వేణ” అనే సూత్రంతో ఖాళీలను పూరించే 
విధానంతో చాలా సులువుగా భాగఫలాన్ని సాధించవచ్చు. (వివరాలకు శ్రీ 

3 


వేదగణితం -ద్వితీయభాగం చూడగలరు). ఎందుకో తెలియదుగాని, ఈ అంకెలను 
ఇదే వరుసలో ఒక వేద మంత్రంలో పేర్కొనడం కన్పిస్తుంది. 

ఏకాన్న విగ్‌ం శత్యై స్వాహా నవవిగ్‌ం శత్యై స్వాహైకాన్న చత్వారిగ్‌ంశతే స్వాహా 
చత్వారిగ్‌ంశతే స్వాహా..... (కృృయ.సం. 7-2-14). 

దానిని బట్టి ఈ భిన్నాల విశిష్టతత్వాన్ని వారు పూర్వమే గ్రహించి ఉంటారని 
అనుకోవడానికి అవకాశం బాగా ఉంది. 


వేద గణిత మంత్రాల పరిధి 


వేద గణిత గ్రంథంలో వివరించబడిన సూత్రాలు ఒక్క భీజగణితానికి (Algebraకు) 
మాత్రమే కాకుండా, జ్యామి8ి(Geometry), త్రికోణమితి (Trigonometry) మొదల 
యిన గణిత విభాగాలకు కూడా వర్తిస్తాయి. 


వేదాలలో జ్యోతిష గణనము 


గణితాన్ని గణితం కోసమే కాక, కాల నిర్ణయానికి కూడా వాడేవారు. అసలు 
యజ్ఞము ఎప్పుడు చేయాలి అనే కాల నిర్ణయానికి జ్యోతిష్యాన్ని (అసలు జ్యౌతిషం 
అనాలి) ప్రధానంగా పెట్టుకొని గ్రహగతులను అర్థం చేసుకొని వాటి స్థితులను 
నిర్ణయించి దానిని బట్టి యాగకాలాలను నిర్ణయించేవారు. ఈ ప్రక్రియ అంతా 
గణితంపైనే ఆధారపడి ఉంది. కోట్లాది మైళ్ళ దూరంలో ఉన్న నక్షత మండలాలను, 
వాటిలోని అంతర్భాగాలను, వాటి లక్షణాలను తెలుసుకోవడానికి ఈ గణితాన్ని 
ఎట్లా వృద్ధి చేశారా అని ఆలోచిస్తే ఆశ్చర్యం వేస్తుంది. ఈ వేదాంగ గణితానికి బాగా 
ప్రాచుర్యం తెచ్చినవారు గర్దమహర్షి నారదుడు, బృహస్పతి, పరాశరుడు, కశ్యపుడు, 
మయుడు, తర్వాతి కాలాలనాటి లగధుడు, వరాహమిహిరుడు మొదలయినవారు 
ఈ గణితంలో చాలా అత్యున్నతస్థాయిలో కృషి చేశారు. 


సాంఖ్యశాస్త్రము (Statistics) 


నక్షత్రాలు, గ్రహాలు మొదలైన వాటి గమనాలు... సమాజం పై వాటి ప్రభావాలు 
అనే విషయంపై కూడా వేదవాజ్మయంలో ఆధారాలు లభిస్తున్నాయి. 


ఉదాహరణకు, ప్రస్తుతము ఉన్న గ్రహగతులనుబట్టి రాబోయే సంవత్సరంలో 
వర్షపాతం ఎట్లా ఉంటుంది ? ధరవరలు ఎట్లా ఉండవచ్చు? తుఫానులు రావడానికి 


4 


అవకాశాలు ఏమిటి మొదలగు అనేక విషయాలపై వివరణలిచ్చే సాంఖ్య శాస్త్రానికి 
ఆశ్వాసం వేదం మాత్రమే. 


వేదాలలో జ్యామితి (Geometry) 
శుల్చ సూత్రాలు 

వేద మంత్రాలకు ఎక్కువ వినియోగం యజ్ఞాలలోనే. వీనిలో యజ్ఞ వేదికలు 
రకరకాల ఆకారాలతో వర్ణించబడ్డాయి. కొన్ని చతురస్రమైనవి. మరికొన్ని దీర్హ 
చతురస్రం, వృత్తం, అర్థవృత్తం, సమబాహు త్రిభుజాలు మొదలయినవి. ఇవేకాక, 
యజ్ఞవేదికలలో వాడే ఇష్టకల సంఖ్య (అంటే ఇటుకల సంఖ్య) వాటి పరిమాణాలు 
కూడా గణితం ద్వారానే తెలిపారు. కొన్నిచోట్ల భిన్న భిన్న ఆకారాలు కలిగి, ఒకే 
వైశాల్యం ఉన్న యజ్ఞవేదికల నిర్మాణం కూడా విరివిగా కన్పిస్తాయి. ఇవన్నీ “శుల్భ 
సూత్రాలు” అనే గ్రంథాలలో లభిస్తాయి. ఆరు వేదాంగాలలో ఒకటైన కల్పసూత్రాలలో 
శ్రౌతం ఒక భాగం. ఈ (శ్రౌతానికి అనుబంధంగా శుల్బ సూత్రాలు ఉంటాయి. అతి 
ప్రాచీన కాలంలో ప్రతీ వేదానికీ విడివిడిగా శుల్బ సూత్ర గ్రంథాలు ఉండేవిట. 
కాని ప్రస్తుతానికి 7 గ్రంథాలు మాత్రమే లభిస్తున్నాయి. అవి బోధాయన, ఆపస్తంబ, 
కాత్యాయన, మాణవ, మైత్రాయణ, వరాహ, వాధూల మహర్షుల పేర్లమీద ఉన్నాయి. 
వీటి అన్నింటిలో “బోధాయన శుల్బ సూత్రాలు” అనే గ్రంథం మిగిలిన అన్నిటికంటే 
పెద్దదీ, ప్రాచీనమయినదీనూ, ఇది కృష్ణ యజుర్వేదానికి అనుబంధమైన (గ్రంథం. 
ఆధునికుల కాలనిర్ణయం ప్రకారం ఈ మహర్షి క్రీ.పూ. (300 - 500) సంవత్సరాల 
మధ్యకాలంలో ఉండి ఉండాలి. ఈ [గ్రంథంలో 8 భాగాలు ఉన్నాయి. మొదటి 
భాగంలో 116 సూత్రాలు. రెండవ భాగంలో 88, మూడవ భాగంలో 323 సూత్రాలు 
ఉన్నాయి. ఈ సూత్రాలలో వృత్త వైశాల్యాలను వర్గీకరించడం, జ్యామితికి సంబంధించిన 
ఒక ఆకారాన్ని తీసికొని, అదే వైశాల్యం కల వేరొక ఆకారాన్ని తయారుచేయడం 
మొదలైన అనేక విషయాలు కన్పిస్తాయి. 


ఉదాహరణకు ఒక సూత్రం ఇలా వివరిస్తుంది. 


“ఒక దీర్భ చతురస్రంలో కర్ణంమీద ఆధారడి వచ్చిన వైశాల్యము మిగిలిన రెండు 
భుజాల మీద ఏర్పడే వైశాల్యం మొత్తానికి సమానం.” ఇదే మనం ఈ రోజు పైథాగరస్‌ 
పేరు మీదుగా చెప్పుకుంటున్న సిద్ధాంతము. పైథాగరస్‌ కంటే అనేక శతాబ్ధాల 


5 


ముందే బోధాయనునికి, అతని పూర్వీకులకూ, కూడా ఈ సిద్ధాంతము తెలిసే 
ఉంటుంది అని అనడంలో అతిశయోక్తి ఏమీ లేదు. 


సమితి సిద్ధాంతము (Set Theory) 
వేద వాక్యాలలో గణితానికి సంబంధించిన ప్రస్తావన కూడా ఉంది. 


ఒకానొక ఇష్టిలో నాలుగు నాలుగు చొప్పున గురివింద గింజలతో సమానమైన 
హిరణ్యములను జుహువునందు ఉంచవలెను అనే చోట “చత్వారిచత్వారి కృష్ణలాని” 
అనే వచనం కనిపిస్తోంది. 


సంఖ్యావాచకాలకు అనేక సంఖ్యాత్వం 
వేద మంత్రాలలో కొన్నికొన్ని సంఖ్యలు, బహు వచనార్థకంలో కూడా వాడబడ్డాయి. 


ఉదాహరణకు శత రుద్రీయం, సహస్ర రశ్శి మొదలయినవి. ఇక్కడ శతరుద్రీయం 
అంటే వందమంది రుద్రులకు అని కాక వందలాది మంది రుద్రులకు అంటే అనేకులకు 
సంబంధించింది అనే తాత్సర్యంలో శతం అనే పదాన్ని వాడటం జరిగింది. అదే 
విధంగా సహస్రరళ్శిః అంటే వేయి కిరణములు కలవాడు అనికాక, వేలాది కిరణాలు 
(అంటే చాలా కిరణాలు) కలవాడు అనే అర్థంలో ఈ సంఖ్యా వాచకాలు 


వాడబడ్డాయి. 
అంకెలతో అలంకారాలు 


రెండు వేర్వేరు సంఘటనలకు అంకెలతో పోలిక ఉంటే ఆ రెండు సంఘటనలనూ 
అలంకారికంగా వర్ణించడం వేదంలో ఒక విశిష్టత. 


ఉదాహరణకు అగ్నీధము అనే ఒక ప్రక్రియలో 6 అంతర్భాగాలు ఉన్నాయి. 
ఈ ఆరు అంతర్భాగాలను అగ్నికి 6 ముఖాలుగా చెబుతారు. అక్కడ చెప్పబడినట్లుగా 
ఈ 6 అంతర్భాగాలనూ పూర్తి చేస్తే అగ్ని యొక్క 6 ముఖాలనూ తృప్తి చెందినట్లుగా 
భావన. 


కాని ఈ ఆరు అనే సంఖ్య ఒక సంవత్సరంలోని బుతువుల యొక్క సంఖ్య అని 
స్ఫురింపచేస్తుంది. అందుచే బుతువులు అగ్ని ముఖాలే అని చెప్పి రూపకాలంకారాన్ని 
ప్రదర్శిస్తారు. ఆ రకంగా అంకెలతో అలంకారాలను కూడా సాధించారు. 


ఛందస్సులలో గణితం 


వేదాలలోని చాలా మంత్రాలు రకరకాలైన ఛందస్సులకు చెందినవి. ఉదాహరణకు, 
గాయత్రీ ఛందస్సు, జగతీ ఛందస్సు, త్రిష్టుప్పందస్సు మొదలయినవి. ఒక్క కృష్ణ 
యజుర్వేద సంహితలోనే 80 పైగా ఛందస్సులు వాడబడి ఉన్నాయి. ప్రతీ ఛందస్సుకీ 
కూడా అక్షరాల సంఖ్య, గురు, లఘు విభజన ప్రధానమని అందరికీ తెలిసిందే. ఆ 
రకంగా వేదాలలోని ఛందస్సులలో గణితం ప్రధాన పాత్రను తీసుకుంది. 


సమాసాలలో గణితం 


అన్ని భాషలకంటే విశిష్టంగా సంస్కృత భాషలో ఉన్నవి సమాసాలు. చాలా 
రకాల సమాసాలు ఉండగా, గణితంతో సంబంధం ఉన్న సమాసాన్ని కూడా 
సంస్కృతంలో (గణితాన్ని వదలలేక) ప్రవేశపెట్టారు. అదే ద్విగుసమాసం. 


ఉదాహరణకు అష్టాక్షరాగాయత్రీ, ఏకాదశకపాలం మొదలైన మంత్ర వాక్యాలలో 
ద్విగుసమాసం దర్శనమిస్తూ ఉంటుంది. 


ఆశీస్సులలో కూడా గణితమే 


చివరకు చిన్న వాళ్ళను ఆశీర్వదించేందుకు కూడా సంప్రదాయం ప్రకారం 
మనవాళ్ళు సంఖ్యలను ఉపయోగిస్తూనే ఆశీర్వదిస్తారు ఉదాహరణకు. 


శతమానం భవతి శతాయుః పురుషః 


ఈ విధంగా గణితం వేదవేదాంగాలలో చాలా విస్తృతంగా వ్యాపించి ఉంది. 
కాని వాటి ప్రయోగ విధానాలు. పారిభాషిక పదాలు, సాంకేతిక పదాలూ ఈ నాటి 
సరళికంటే భిన్నంగా ఉంటాయి. దీనితో చాలా సులభమైన మార్గాలలో సమస్యలను 
పరిష్కరించగల్లేవాళ్ళు. మన పిల్లలకు ఆధునికమైన బండ పద్ధతుల ద్వారా కాకుండా 
ప్రాచీనమైన సులభ పద్ధతుల ద్వారా లెక్కలను సాధించే విధానాలను పిల్లలకు 
ఆసక్తికరంగా బోధిస్తే తక్కువ శ్రమతో, ఎక్కువ ఫలితాలను అతి త్వరగా 
సాధించగల్లుతారు. అందుచే వేదాలలోని గణితాన్ని గూర్చి సాధ్యమైనంత ఎక్కువగా 
పరిశోధన చేయాలి. ప్రచారం చేయాలి. 


గణిత శాస్త్రంలో కూడికలు, తీసివేతలు, గుణకారాలు, భాగహారాలు అతి 
ప్రసిద్ధమైన ప్రక్రియలు. ఇవి కాక ఘాతాలు, వర్గమూలాలు, సమీకరణాలు మొదలైన 


7 


ప్రక్రియలు చాలా ఉన్నాయి. ఈ ప్రక్రియలు హైస్కూలు, కాలేజీలలో చదివే 
విద్యార్థులందరికీ భాగా పరిచితమే. కాని పాఠశాలలో నేర్పుతున్న విధానాల కంటే 
చాలా సులభమైన విధానాలను మన పూర్వీకులు మనకు అందించారు. ఆ విశేష 
విషయాలను ఒక్కొక్కటే పరిశీలిద్దాం! 


ఈ సందర్భంలో కొన్ని గమనికలు 


1. పూర్వుల గణిత విజ్ఞానాన్ని ముఖ్యంగా వేద శాస్త్రాలలో ప్రస్తావించబడిన, లేక 
వివరింపబడిన గణితాన్ని సాధ్యమయినంతవరకూ అందించడమే ఈ వ్యాసావళికి 
ప్రయోజనం. తర్వాతికాలాల్లో రచించబడిన భారతీయగణిత (గంథాల్లోని విషయాలను 
కూడా స్పృశించడం జరిగింది. శ్రీ పూరీ శంకరాచార్య శ్రీశ్రీశ్రీ భారతీ కృష్ణ తీర్థ 
గారిచే రచించబడిన “వేద గణితంిలోని విషయాలను (ప్రధానంగా వివరించడం 
జరిగింది. పావులూరి గణితం, లీలావతీ గణితం, ఆర్యభటీయం మొదలైన 
(గ్రంథాలలోని కొన్ని అంశాలను వివరించడం జరిగింది. 


లై చెవిని ముఖ్యంగా చిన్న పిల్లలను దృష్టిలో పెట్టుకొని సులభంగా అర్ధమయ్యేట్లా 
వ్రాయడానికి ప్రయత్నం జరిగింది. అయితే విషయం తెలియని పెద్దలు కూడా 
పిల్లలతో సమానమేనని కొందరు అంటారు. 


3. ప్రాచీనుల పారిభాషిక పదాలను పరిచయం చేయడం కూడా ఆశించిన 
ప్రయోజనాల్లో ఒకటి. 


4. ఒక వరుసలో వివరించడం కోసం పూర్వమే బాగా తెలుసున్న కొన్ని విషయాలను 
కూడా వివరించడం సంభవించింది. అటువంటి చోట్ల పాఠకులు వాటిని దాటి 
ముందుకు వెళ్ళవచ్చును. 


5. వివరించడంలో వ్యావహారికానికి దగ్గరగా ఉండే భాషను వాడాము. నిత్య 
వ్యవహరంలో మనం తెలుగు పదాల కంటె ఇంగ్లీషు పదాలకే ఎక్కువ అలవాటు 
పడ్డాము. సంస్కృతాంగ్ర పదాలకు సరైన తర్జుమా చేస్తే అసలు ప్రయోజనం దెబ్బతినే 
అవకాశం ఉండడంతో, అయిష్టమైనా ఇంగ్లీషు పదాలను విరివిగా వాడడం జరిగింది. 
దీనివలన కొన్ని సౌకర్యాలు లేకపోలేదు. 


2. కూడికలు (బింద్వంకన పద్ధతి) 
“బింద్వంకన పద్దతి” 
థి 

వివరణ : రెండు సంఖ్యల విలువలను కలిపే పద్ధతిని కూడిక అంటారు. దీనినే 
సంస్కృతంలో “సంకలనం” అంటారు. ఇది అన్ని ప్రక్రియలలోనికి చాల సులభమైనది. 

కాని రెండు సంఖ్యల కంటె ఎక్కువ సంఖ్యలను కలపవలసి వచ్చినప్పుడు పిల్లలకు 
కొంచెము ఇబ్బంది కలుగుతుంది. దీని కోసం “బింద్వంకనం” (బిందు +అంకనం, 
అనే విధానాన్ని వాడతారు. దీనిని చుక్కల పద్ధతి (00346100) అనవచ్చు. 


ఉదాహరణ 1 : 879 + 466 + 587 =? 


sep i: 879 
466 
_రరి7 
పైన వేసిన సంఖ్యలలో, ఒకట్ల స్థానంలో, (కిందనుండి చూస్తే 7,6,9 అంకెలు 
ఉన్నాయి. ఆ వరుసలో కలపడం ప్రారంభిస్తే, మొదటగా 7కు 6ను కలపాలి. 
అపుడు 7+6=13 వస్తుంది. 


నిజానికి 10+8గా భావించవచ్చు. ఇందులో 10ని సూచించడానికి 6పైన 
చుక్కను పెట్టుకుంటారు. అక్కడితో తాత్మాలికంగా 10ని మరిచిపోవచ్చును. మిగిలిన 
8ను ముందుకు తీసుకొని వెళ్ళి తర్వాతి 9కి కలపాలి. అపుడు 8+9=12 వస్తుంది. 


ఇది 10+2 గా భావించవచ్చు. 


ఈ 10ని సూచించడానికి 9 మిద ఒక చుక్కను పెట్టుకుంటారు మిగిలిన 2ను 
సమాధానంగా ఒకట్ల స్థానంలో వ్రాసుకోవాలి. 


ఇప్పటి స్థితి : 879 


Step 2:ఇపుడు పదుల స్థానంలో ఉన్న 8,6,7లను కూడాలి. వాటిని కలిపే ముందు, 
ఒకట్ల స్థానంలో పెట్టిన మొత్తం చుక్కలను లెక్కించాలి. ఇచ్చిన లెక్కలో, 6,9 పైన 
మాత్రమే చుక్కలు పెట్టబడ్డాయి కనుక మొత్తం 2 చుక్కలు ఉన్నట్లు లెక్క దీనిని 
ముందుగా 8కి కలపాలి. 


2+8=10 వస్తుంది. ఈ పదిని సూచించడానికి 8 మోద చుక్కను గుర్తించాలి. 
మిగిలిన “0౦తో కూడికలో ముందుగా వెళ్ళాలి. 
0+6=6 


ఇది 10 కంటే లోపే ఉంది కనుక, 6 పైన చుక్క అవసరం లేదు. ఈ 6తో 
ముందుకు వెళ్ళాలి. 


6+7=13 
ఈ పదిని సూచించడానికి 7 పైన చుక్కను పెట్టుకోవాలి. ఇంక 3 మిగులుతుంది. 
ఈ మూడును సమాధానంలో, పదుల స్థానంలో వేసుకోవాలి. 


ఇప్పటి స్థితి 3 


-32 


Step 3: పై విధంగానే, వందల స్థానంలో ఉన్న 5,4ఉ8లను కలిపే ముందు, 
పదుల స్థానంలో వచ్చిన చుక్కల సంఖ్య (=2)ను కూడా తీసుకోవాలి. 


2+5=7; 5 పై చుక్క ఉండదు 
7+4=11; 4 పై చుక్క ఉంచాలి. 
1+8=9; 8 పై చుక్క ఉండదు. 


సమాధానంలో, వందల స్థానంలో 9ని వేసుకోవాలి. 


10 


ఇప్పటి స్థితి క 879 
466 
ర్‌రీ7 

932 


Step 4: వేల స్థానంలో అంకెలు లేవు. కాని వందల స్థానంలో ఒక చుక్క ఉంది. 
అందుకే “1'ని సమాధానంలో వేల స్థానంలో వేసుకోవాలి. 


ఇప్పటి స్థితి క 879 
466 
ర్‌రీ7 

1932 


ఈ విధంగా చాలా సంఖ్యలను కూడే సమయంలో, 10 గాని 10 కంటె పెద్ద 
సంఖ్యలు గాని ఏర్పడినపుడు, ఆ పెద్ద సంఖ్యలను కూడా పూర్తిగా ప్రతీ అంకె దగ్గరా 
జ్ఞాపకం ఉంచుకొనవలనిన అవనరం లేకుండా, బింద్వంకన పద్దతి 
ఉపయోగపడుతుంది. 


ఇంకా కొన్ని ఉదాహరణలు :- 


375 5063 
964 7986 
128 8759 
1467 9182 
30990 


కూడికలకు పర్యాయపదాలు 
ఆ సంకలనం ఆ యుతి 


* సంకలితం ఆ యోగం 
ఆ మిశణం 


11 


3. తీసివేతలు (బింద్వంకన పద్ధతి) 
బింద్వంకన పదతి 
థి 
పెద్ద సంఖ్యల నుండి చిన్న సంఖ్యలను తీసివేయడానికి మనం ప్రస్తుతం వాడుతున్న 
పద్ధతి సరిపోతుంది. చిన్న అంకె నుండి పెద్ద అంకెను తీయవలసివస్తే, చిన్న అంకెకు 


ప్రక్కన ఉన్న అంకె దగ్గర నుండి 10 అప్పు తీసుకొని, దానిని చిన్న అంకెకు కలిపి, 
తీసివేయవలసిన పెద్ద అంకెను తీసివేత చేస్తూ ఉంటాము. ఇది అందరికీ తెలుసున్నదే. 


ఉదాహరణ 1: 300 - 168 =? 


300 
(-) 168 


Step 1: మొదట ‘0’ నుండి 8ని తీసివేయాలి. అంటే చిన్న అంకెనుండి పెద్ద 
అంకెను తీసివేయాలి. ఇక్కడ కూడా బింద్వంకన పద్దతిని వాడవచ్చు. 
(1) ఇటువంటి సందర్భాలలో తీసివేస్తున్న అంకెకు ఎడమ వైపున ఉన్న అంకెపై 
చుక్కను గుర్తించాలి. *“8కి ప్రక్కన “6'పైన చుక్కను గుర్తించాలి. 
A లి, 9 
ఇప్పటి స్థితి : 
300 
168 


(1) తర్వాత రికి దశాంశ పద్ధతిలో పూరకాన్ని (COంmplement)ను కనుక్కోవాలి. 
(అంటే, 8కి ఏమిటి కలిపితే 10 అవుతుందో, ఆ అంకె అన్నమాట. ) 


8+2=10 8 కి 2 పూరకము 
(111) ఈ 2 ను రి పైన ఉన్న అంకెకు కలపాలి. 2+0=2 
(౧ దీనిని సమాధానంలో ఒకట్ల స్థానంలో వ్రాయాలి. 


12 


ఇప్పటి స్థితి క 800 


Step 2: 


(1) ఇప్పుడు పదుల స్థానంలో 0నుండి 6 ని తీసివేయాలి. కాని 6కి పైన చుక్క 
ఉండుటచేత ముందుగా 6కి 1ని కలపాలి. 


6+1=7 
(11) ఈ 7ను 0 నుండి తీసివేయాలి. 
ఇక్కడ కూడా చిన్న అంకె నుండి పెద్ద అంకెను తీసివేయవలసి వస్తోంది. 
(11) అందుకే, 6కి ప్రక్కన ఉన్న 1 పైన చుక్కను పెట్టుకోవాలి. 
(1౧) 7కి దశాంశ పద్ధతిలో పూరకం = 3 
(7+3=10) 
(౪) ఈ కని 6 కి పైన ఉన్న అంకెకు కలపాలి. 
3+0 = 3 
(౪) దీనిని సమాధానంలో పదుల స్థానంలో వ్రాసుకోవాలి. 
ఇప్పటి స్థితి : 300 
168 


Step 3: 


(1) వందల స్టానంలోని 8 నుండి “1'ని తీసివేయాలి. 1కి పైన చుక్క ఉండుటచేత, 
ముందుగా 1కి 1 కలపాలి. 


1+1=2 
(ఈ 2ను శి నుండి తీయాల్సి ఉంది. 


13 


(iii) పెద్ద అంకె నుండి చిన్న అంకెను తీసివేయుట కనుక ఏమి సమస్య లేదు. 
3-2=1 దీనిని సమాధానంలో వందల స్థానంలో వ్రాయాలి. 
ఇప్పటి స్థితి వ 
800 
168 
132 


మొదట్లో చుక్కలను వాడినా, బాగా అభ్యాసం చేస్తే, ఆ చుక్కలను వాడనక్షర్తేకుండానే 
సమాధానాలను సాధించవచ్చు. 


తీసివేతలు-రెండవ పద్ధతి : ఇచ్చిన రెండు సంఖ్యలను వందలు, పదులు, ఒకట్లుగా 
విడదీసి చేయుట. 
ఉదాహరణ 1: 878-357=? 

878 = 800 + 70+ 8 

357 = 300 + 50 + 7 


ఫలితం = 500 + 20 + 1= 521 


తీసివేతలు-మూడవ పద్ధతి : ఇచ్చిన రెండు సంఖ్యలలో ఒక సంఖ్యను వందలు, 
పదులు, ఒకట్లుగా విడదీసి చేయుట. 
ఉదాహరణ 1 : రి7రి-357=? 
878-357= 878 - (300)-(50)-(7) 
578 -(50)-(7) 
528 -(7) 
ఫలితం = 521 


తీసివేతలకు పర్యాయపదాలు 


© వ్యవకలనం ఆ పతనం 
అ వ్యవకలితం ఆ వియుతి 
ఆ శోధనం ఆ అంతరం 


14 


4. గుణకారములు-1 (ఏకాధికేన పూర్వేణ) 
సూత్రం :- ఏకాధికేన పూర్వేణ 
అర్ధం :- ముందు ఉన్నదానికంటె ఒకటి ఎక్కువ అయిన దానితో 
వివరణ : రెండు సంఖ్యలను గుణించడానికి చాలా పద్ధతులు ఉన్నాయి. 
రెండంకెల సంఖ్యల గుణకారములు: ఇచ్చిన రెండంకెల సంఖ్యకు వర్గములు. 
ఇచ్చిన సంఖ్యల్లో ఒకట్ల స్థానంలో 5 ఉన్న సంఖ్యలను గుణించే పద్ధతి : 
ఉదాహరణ 1: 35 ని 35 తో గుణించాలి. 
35 x 35 =? 
పాఠశాలల్లో నేర్పే పద్ధతిలో మూడు అంచెలలో సమాధానం వస్తుంది. 
35 
35 


175 
105 
1225 


పైన పేర్కొన్న సూత్రం ప్రకారం ఖాళీలను పూరించే (Fill ౪0 the Blanks) 
పద్ధతిలో సమాధానం వ్రాసుకోవచ్చు. 


2. ఈ సమస్యకు సమాధానంలో నాల్లు ఖాళీలు వేసుకోవాలి. (ప్రాతిపదికలోని 
అంకెలను బట్టి సమాధానంలో ఉండవలసిన ఖాలీలను నిర్ణయించుకోవాలి). 


వెర్‌ య 


15 


3. మొదట ఒకట్ల స్థానంలో ఉన్న అంకెలను గుణించాలి. 
ర్‌గర్‌=2ర5 
4. ఈ 25ను సమాధానంలోని కుడి చివర ఖాళీల్లో వేసుకోవాలి. 


35 


35 
25 


5. ఇచ్చిన రెండు సంఖ్యలలోని ఒక 85ని తీసుకోవాలి. అందులో ఉన్న ర్‌ కి 
“పూర్వం” ఉన్న అంకెను, అంటే ౩ ని తీసుకోవాలి. 


6. దానికి ఒకటి కలపాలి (ఏకాధికం). ౩+1=4 
7. రెండవ సంఖ్య 35లోని ౩ ని ఈ 4 తో గుణించాలి. 3౫4=12 
8. ఈ 12 ని సమాధానంలోని ఎడమవైపు ఖాళీల్లో వేసుకోవాలి. 
A 9. త 
ఇప్పటి స్థితి: 35 
35 
1225 


ఉదాహరణ 2 : 45xX45=? 


45 
45 


. మొదటి భాగం = 5%5=25 

. ఏకాధికం=4+1=5 

. రెండవ భాగం = 4X5=20 

. సమాధానం=20|25 = 2025 


య WwW [౬ ౬౭4 


16 


ఉదాహరణ కి : 75 X 


75 
56|25 
సమాధానం= 5625 
ఉదాహరణ శి : 95 x 
95 


90|25 
సమాధానం= 9025 
మూడంకెల సంఖ్యల గుణకారం 


ఉదాహరణ 4 : 115౫115 =? 
115 x 


115 


. మొదటి భాగం = 5%౫5=25 

. ఏకాధికం = 11+1=12 

. రెండవ భాగం = 11%12=132 

. సమాధానం :- 115x115 = 132॥25 = 13225 


య 6౨౦ [౦ = 


17 


ర్‌. గుణకారములు-2 (అంత్యయోర్దశకే౭_ పి) 


సూత్రం :- అంత్యయోర్దశకే౭_పి 
అర్ధం :- ఆఖరి అంకెల మొత్తం పది అయినపుడు 
వివరణ :- ఒకట్ల స్థానంలో ఉన్న అంకెలను కూడితే పది వచ్చి, ముందు అంకెలు 
రెందు సంఖ్యలలోను సమానంగా ఉన్నప్పుడు ఈ సూత్రాన్ని వాడవలెను. 
రెండంకెల సంఖ్యల గుణకారం 
ఇచ్చిన సంఖ్యలలో “5” చివరన లేనప్పుడు ఈ సూత్రం పనిచేసే పద్ధతి : 
ఉదాహరణ 1: 43x47=? 

483 xX 

47 


1. పైన ఇచ్చిన రెండు సంఖ్యలలోను చివరన (ఒకట్ల స్థానంలో) ఉన్న అంకెలను 
కలుపగా 10 వస్తోంది. 3+7 = 10 
2. ఇచ్చిన రెండు సంఖ్యలలోను పదుల స్థానంలో ఉన్న అంకెలు సమానంగా 
ఉన్నాయి. (4) 
8. మొదటి భాగం = 3x౫7=21 
4. ఏకాధికం = 4+1=5 
5. రెండవ భాగం = 4x%5=20 
6. సమాధానం = 43X47=2021. 
ఉదాహరణ 2 : 74X76 =? 
74 
76 


1. పైన ఇచ్చిన రెండు సంఖ్యలలోను చివరన (ఒకట్ల స్థానంలో) ఉన్న అంకెలను 
కలుపగా 10 వస్తోంది. 4+6 = 10 


18 


2. ఇచ్చిన రెండు సంఖ్యలలోను పదుల స్థానంలో ఉన్న అంకెలు సమానంగా 
ఉన్నాయి. (7) 

8. మొదటి భాగం = 4xX6=24 

4. ఏకాధికం = 7+1=8 

5. రెండవ భాగం = 7%8=56 

6. సమాధానం = 74x76 = 5624. 
ఉదాహరణ 8 : 62x68 =? 

62 


1. పైన ఇచ్చిన రెండు సంఖ్యలలోను చివరన (ఒకట్ల స్థానంలో) ఉన్న అంకెలను 
కలుపగా 10 వసోంది. 2+8 = 10 

2. ఇచ్చిన రెండు సంఖ్యలలోను పదుల స్థానంలో ఉన్న అంకెలు సమానంగా 
ఉన్నాయి. (6) 

8. మొదటి భాగం = 2౫8=16 

4. ఏకాధికం = 6+1=7 

ర్‌. రెండవ భాగం = 7%6=42 

6. సమాధానం = 62x68 = 4216. 


19 


6. సంఖ్యాపూరకములు (నిఖీలం నవతః చరమం దశతః) 


సూత్రం :- నిఖిలం నవతః చరమం దశతః 
అర్థం వా అన్నీ తొమ్మిది నుండి, ఆఖరిది మాత్రం పదినుండి” 
వివరణ :- ఆఖరి అంకెకు 10 ద్వారాను, మిగిలిన అంకెలకు 9 ద్వారాను పూరకాలను 


సంపాదించాలి. ఈ సూత్రాన్ని వినియోగించే ముందు కొన్ని ప్రాధమిక విషయాలను 
పారిభాషిక పదాలను గమనిద్దాం! 


1.కిరాణా షాపులో సరుకులకు రు. 68/-లు అయిందనుకొందాం వందరూపాయల 
నోటు ఇస్తే మనకెంత రావాలి? 32 రూపాయలని ఠక్కున సమాధానం చెబుతాం. 


2.'నిఖిలంి కనుక్కోవటానికి మనం 100లో నుండి 68ని తీసివేశాం. కాని, అది 
ఒక్కటే పద్ధతి కాదు. సులభ పద్ధతులు ఇంకా ఉన్నాయి. 
3. ఉదాహరణకు, 68కి నిఖిలం కనుక్కోవడానికి :- 


1) ఇచ్చిన 68లో ఆఖరి అంకెను తీసుకోవాలి. అది 8. 

1) ఇది 10 కంటె ఎంత తక్కువ? (పూరకం ఎంత?) సమాధానం : 2 
li) ఇచ్చిన 6రిలో 8 కంటె ముందు అంకె 6 

IV) ఇది 9 కంటె ఎంత తక్కువ? (పూరకం ఎంత?) సమాధానం : 3 
V) ఈ వచ్చిన పూరకాలనన్నింటినీ ఒక వరుసలో వేస్తే వచ్చేదే నిఖిలం. 
Vi) ఈ విధంగా 68కి నిఖిలం 32 వస్తుంది. 


ఉదాహరణలు : 
43 కి నిఖీలం : 57 
286కి నిఖిలం : 714 
80497 కి నిఖిలం : 19503 


20 


7. గుణకారములు-38 (ఏకన్యూనేన పూర్వేణ) 


సూత్రం :- ఏకన్యూనేన పూర్వేణ 
అర్ధం : “ముందు ఉన్న దానికంటె ఒకటి తక్కువ అయిన దానితో” 
ఉదాహరణ 1: 68 ౫99 =? 
పద్ధతి 1: 
1. ఈ సమస్యకు సమాధానంలో నాల్గు ఖాళీలు వేసుకోవాలి. 

స్టెప్‌-1 
1) ఇక్కడ 99కి పూర్వం ఉన్న సంఖ్య 68 
i) దీనికి (అంటే 68కి) నిఖిలం = 32 
1) ఈ నిఖిలమును సమాధానంలో కుడి చివరన ఉన్న రెండు ఖాళీలలో వేసుకోవాలి. 
ఇప్పటి స్థితి 3 

68 x 

99 

--82 


స్టెప్‌-2 
1) 99కి పూర్వం ఉన్న సంఖ్య = 68 
i) దీనికంటె (అంటే, 68 కంటె) ఒకటి తక్కువ = 68 - 1 = 67 
1) దీనిని సమాధానంలో ఎడమ చివరన ఉన్న రెండు ఖాళీల్లో వేసుకోవాలి. 
68౫ 
99 
6 7|32 
.. 68x99 = 6732 


21 


పద్ధతి 2: 
99x68 =? 
1. ఇచ్చిన సంఖ్యలలో ఒక సంఖ్య (99) లో అన్నీ 9లు ఉన్నాయి. 
2, రెండవ సంఖ్య ఎటైనా ఉండవచ్చు. 
కి, రెండు సంఖ్యలను పైన చూపిన విధంగా వేసుకోవాలి. 
4. సమాధానంలో నాలుగు ఖాళీలు వేసుకోవాలి. 


5. రెందవ సంఖ్యను 1 తగ్గించి 99 కింద వేసుకోవాలి. (సమాధానంలో ఎడమవైపు 
రెండు ఖాలీలలో వేసుకోవాలి) 


99x68 = 
67 


6. పైన పదుల స్థానంలో ఉన్న 9 నుండి క్రింద ఉన్న 6ను తీసివేయాలి. 9-6=8 
7. ఈ 8ను పదుల స్థానంలో ఉన్న ఖాళీలో వెయ్యాలి. 
A 9, అ 
ఇప్పటి స్థితి : 
99 ౫ 68 
673 
8. పైన ఒకట్ల స్థానంలో ఉన్న 9 నుండి క్రింద ఉన్న 7ను తీసివేయాలి. 9-7=2 
7. ఈ 2ను ఒకట్ల స్థానంలో ఉన్న ఖాళీలో వెయ్యాలి. 
A 9 అ 
ఇప్పటి స్థితి : 
99 ౫ 68 
6732 


సమాధానం = 99౫68 = 6732 


22 


ఉదాహరణ 2: 53 ౫ 99 =? (పద్ధతి1) 
స్టెప్‌ -1 
C2) 


1) 99కి పూర్వం సంఖ్య =58 


I) 53 కి నిఫీలం = 47 

11) దీనిని కుడి చివర రెండు ఖాళీల్లో వేసుకోవాలి. 
583 
99 
47 

సైప్‌-2 

అ 

1) పూర్వం సంఖ్య = గరి 


1) దీనికంటె ఒకటి తక్కువ = 53-1=52 
11) దీని ఎడమ చివర రెండు ఖాళీల్లో వేసుకోవాలి. 


53x 
99 


ర్ర్‌2|47 
“. D3xX99=5247 


విశేష వివరణ : ఈ పైన ఇచ్చిన ఉదాహరణలలో, గుణిస్తున్న సంఖ్య 99లో రెండు 


9లు ఉన్నాయి. 


అందుచే గుణించుచున్నప్పుడు రెండేసి, రెండేసి ఖాళీలను మొత్తం నాల్లు ఖాళీలను 


నింపడానికి వీలవుతుంది. 


999 తో గుణిస్తే మూడేసి, మూడేసి ఖాళీలను (మొత్తం ఆరు ఖాళీలను) నింపవలసి 
ఉంటుంది. అంటే, గుణిస్తున్న అన్నీ 9’ లు ఉన్న సంఖ్యలలో ఎన్ని 9లు ఉంటాయో, 


అన్నేసి ఖాళీలను నింపాల్సి ఉంటుంది. 


23 


ఉదాహరణ 3: 123 ౫ 999 = ? (పద్ధతి 1) 
సైప్‌ - 1 
అ 


1) 999 కి పూర్వం సంఖ్య = 1283 


ii) 123 కి నిఖిలం = 877 
11) దీనిని కుడి చివర ఖాళీల్లో వేసుకోవాలి. 
123 
999 
పష. 
స్టెప్‌ - 2 


I) పూర్వ సంఖ్య = 123 
1) దీని కంటే ఒకటి తక్కువ = 123-1=122 
11) దీనిని ఎడమ చివర ఖాళీల్లో వేయాలి. 


128 
999 


122|877 


.“. 123x999=122877 
ఉదాహరణ 4: 15064 ౫ 99999=? 


స్టెస్‌-1 

1) 99999కి పూర్వ సంఖ్య = 15064 

1) దీనికి నిఖిలం = 84936 

111) దీనిని కుడిచివర్లో వేయాలి = 84936 
= |84936 

స్టెప్‌ cy 


) పూర్వ సంఖ్య =15064 
1) దీని కంటె ఒకటి తక్కువ 15064-1=15063 


24 


ii) దీనిని ఎడమ చివర్లో వేయాలి 


= 15064 x 99999 = 1506384936 


రెండవ పద్ధతి 3 
99999x15064 = ? 
1. ఇచ్చిన సంఖ్యలలో ఒక సంఖ్య (99999) లో అన్నీ 9లు ఉన్నాయి. 
2. రెండవ సంఖ్య ఎటైనా ఉండవచ్చు. 
3. రెందు సంఖ్యలను పైన చూపిన విధంగా వేసుకోవాలి. 
4. సమాధానంలో పది ఖాళీలు వేసుకోవాలి. 


ర్‌. రెండవ సంఖ్యను 1 తగ్గించి 99999 కింద వేసుకోవాలి. (సమాధానంలో 
ఎడమవైపు ఐదు ఖాళీలలో వేసుకోవాలి) 


99999x15064 = 


6. పైన ఉన్న 99999లోని ఒక్కొక్క 9 నుండి క్రింద ఉన్న 15063లోని ఒక్కొక్క 
అంకెను తీసివేయాలి. 


9-1=8 
9-5=4 
9-0=9 
9-6=3 
9-3=6 
ఈ అంకెలను మిగిలిన భాళీలలో ఎడమ నుండి కుడి వైపుకు వేయవలెను. 
సమాధానం = 99999౫15064 = 1506384936 


25 


8. గుణకారములు-4 (నిఫీలం) 


సూత్రం :-ోనిఫీలం” 

వివరణ : కొన్ని ప్రత్యేక సందర్భాల్లో ఈ “నిఖీలం” సూత్రాన్ని గుణకారానికి 
ఉపయోగించవచ్చు. ముఖ్యంగా, ఆ సంఖ్యలు పది, వంద, వేయి మొదలయిన 
సంఖ్యలకు దగ్గరగా ఉంటే, ఒక్క వాక్యంలో సమాధానం రాబట్టవచ్చు. 

పదికి దగ్గర్లో ఉన్న సంఖ్యలతో (ప్రాతిపదిక (బేస్‌) = 10) 


ఉదాహరణ 1: 9 ౫8 =? 


స్టెప్‌ - 1 

1) 9కి నిఖిలం = 1 

1) రికి నిఖిలం = 2 

11) ఈ 1ని, 2ని మైనస్‌ గుర్తుతో సహా, ఈ క్రింద చూపిన విధంగా వేయాలి. 
9-1 
8-2 

స్టెప్‌ - 2 


) దీని సమాధానానికి రెండు భాగాల్లో ఒక్కొక్క ఖాళీ వేసుకోవాలి. 
1) కుడి వైపున నిఖీలములను, సంజ్ఞతో సహా గుణించాలి. 
ii) (-1) x (-2) = 2 
ఈ 2ను సమాధానంలోని కుడి వైపు ఖాళీలో వేసుకోవాలి. 
9-1 
8-2 
a 


IV) ఇచ్చిన సంఖ్యలకు నిఖిలములను ఏటవాలుగా కలపాలి. 
9 + (-2) = 7 లేదా 
8 +(-1)=7 


26 


౪) దీనిని సమాధానంలో ఎడమవైపు ఖాళీలో వేయాలి. 


9-1 
8-2 
7 2 
“9x8 = 72 
ఉదాహరణ 2 : 
8x7=? 
8-2 
7-38 
5 6 
“8x7=56 


విశేష గమనిక : పైన తీసుకొనిన ఉదాహరణలలో నిఖిలాలను గుణించగా వచ్చిన 
సంఖ్య 10 కంటే తక్కువగా ఉండుటచే, తీసుకొనిన ఖాళీలు సరిగ్గా నిండినవి. 


నిఖీలములు గుణించగా వచ్చిన సంఖ్య ప్రాతిపదిక కంటె ఎక్కువగా ఉన్నపుడు 


ఉదాహరణ 38: 
TxG6=? 
7-38 


6-4 
పైన సూచించిన ఉదాహరణలో నిఖిలములు కను, 4ను, ఈ రెండింటినీ గుణిస్తే 
12 వస్తుంది. తీసుకొనిన లెక్కలోని సంఖ్యల ప్రాతిపదిక 10. సమాధానంలో రెండు 
భాగాల్లోను ఒక్కొక్క ఖాలీ మాత్రమే తీసుకోగలిగాము. అందుచే ఈ 12ని 2గా 
వ్రాయాలి. 
ఇప్పటి స్థితి :- 7-383 


సెప్‌ : 2 
అ 


1) ఇచ్చిన సంఖ్యలకు నిఖీలాలను ఏటవాలుగా కలిపితే వచ్చిన విలువ = 7+(-4)=౩3 


I) ఎడమవైపు ఉన్న ౩కు కుడివైపున దిగువగా వేసిన 1ని కలపాలి 3+1=4 
ఇప్పటి న్ఫితి 7-3 

6-4 

3 2 


lf) | 
10 


ఎ 7X6=42 
ప్రాతిపదిక 100 ఉన్న సంఖ్యలతో గుణకారము (100కి దగ్గరగా ఉన్న సంఖ్యల 
గుణకారము) 
ఉదాహరణ 4: 96౫96 =? 
స్టెప్‌ -1 
1) ఇచ్చిన సంఖ్యలు 100 ప్రాతిపదికగా గలవి కావున సమాధానంలో రెండు 
భాగాలకు రెండేసి ఖాళీలను వేసుకోవాలి. 
1) ఇచ్చిన మొదటి సంఖ్య 96కు నిఖిలం = 04 
li) ఇచ్చిన రెండవ సంఖ్య 96కు నిఖిలం = 04 
(04) x (04) = 16 
IV) దీనిని సమాధానంలో కుడివైపు ఖాళీల్లో వేసుకోవాలి. 


28 


V) ఇప్పటి స్ధితి 


'సెప్‌-2 
అ 


1) ఏటవాలుగా ఉన్న అంకెలను కలపాలి 
li) 96 + (04) = 92 


111) దీనిని సమాధానంలో ఎడమవైపున వేసుకోవాలి. 
A 9, . = 
ఇప్పటి స్థితి : 96 - 04 


“. 96x96=9216 


ఉదాహరణ 5 : 89 ౫89 =? 
89 -11 
89 -11 


“89 x89 = 7921 
ఈ సూత్రానికి ఇంతవరకూ తీసుకొన్న ఉదాహరణలలో, అన్ని సంఖ్యలు, దగ్గర్లో 
ఉన్న ప్రాతిపదిక (B25౭) కంటె తక్కువగా ఉన్నాయి. 


29 


ఇచ్చిన సంఖ్యలు ప్రాతిపదిక కంటే ఎక్కువగా ఉన్నపుడు గుణకారము 
ఉదాహరణ 6: 106౫ 106 =? 

వివరణ :- 

1. ఇచ్చిన రెండు సంఖ్యలు 100కి దగ్గర్లో ఉన్నాయి. అందుచేత 100ని ప్రాతిపదికగా 


తీసుకుందాం. 
2. ఇచ్చిన మొదటి సంఖ్య 106. ఇది ప్రాతిపదిక కంటే 6 ఎక్కువ. అదే విధంగా 
రెండవ సంఖ్య కూడా ప్రాతిపదిక కంటె 6 ఎక్కువ. ఈ రెండింటిని గుణించాలి. 
దీనిని సమాధానంలో కుడి చివరన ఉన్న ఖాళీల్లో వేసుకోవాలి. 
ఇప్పటి స్థితి : 

106 + 06 

106 + 06 
36 


3. ఏటవాలుగా ఉన్న అంకెలను కలపాలి. 106+06=112 
దీనిని సమాధానంలో ఎడమవైపున వేసుకోవాలి. 


ఇప్పటి స్థితి క 
106 + 6 
106 + 6 
112 36 


ఒక సంఖ్య ప్రాతిపదిక కంటె తక్కువ, రెండవ సంఖ్య ప్రాతిపదిక కంటె ఎక్కువ 
ఉన్నపుడు గుణకారం 


ఉదాహరణ 7 :- 107xX94=? 
1. ఇచ్చిన రెండు సంఖ్యలు 100కి దగ్గర్లో ఉన్నాయి. అందుచేత 100ని ప్రాతిపదికగా 


తీసుకొందాం. 


2. ఇచ్చిన మొదటి సంఖ్య 107. ఇది ప్రాతిపదిక కంటే 7 ఎక్కువ. రెండవ సంఖ్య 
94. ఇది ప్రాతిపదిక కంటె 6 తక్కువ. వాటిని ఈ విధంగా వ్రాసుకోవాలి. 


30 


107 + 07 
94 -06 


8. (+07)ను (-06)తో గుణిస్తే -42 వస్తుంది. దానిని 42గా వ్రాసుకోవాలి. 
4. ఏటవాలుగా సంఖ్యలను కూడాలి. 
107+(-06)=101 
లేదా 
94 + (+07)=101 


ఇప్పటి స్థితి వా 
107 + 07 
94 - 06 
101 42 


5. కుడివైపున ఉన్న బుణసంజ్ఞతో ఉన్న 42 (42)ని సర్దుబాటు చేయడానికి 
ఎడమవైపున ఉన్న నూటొక్క వందలలో ఒక వందను వినిమయం చేయాలి. అంటే 
ఒక 100 అప్పు తీసుకొని, ఆ 100లో నుండి తీసివేయాలి. అంటే 42కి నిఖిలాన్ని 
కనుక్కోవాలి. 


100 - 42 =58 
6. 107 + 07 
94 -06 
100 58 


.“.107x94=10058 


బుణసంజ్ఞతో బాటు పెద్ద లబ్బములు వచ్చినపుడు గుణకారములు 
ఉదాహరణ 8: 112 ౫ 88 =? 
1 ఇచ్చిన సంఖ్యలు 100కి దగ్గర్లో ఉన్నాయి. అందుచేత 100ని ప్రాతిపదికగా 
తీసుకొందాం. 
2. ఇచ్చిన సంఖ్యలను ఈ విధంగా వేసుకోవాలి. 
31 


112 + 12 


88 - 12 
100 -144 
100 44 
3.100 +1=99 
A 9, . 
ఇప్పటి స్థితి క 
112 + 12 
88 - 12 
99 44 
98 56 


“. 112 ౫ 88 = 9856 


ఉదాహరణ 9: 1005 ౫ 987 =? 


1. ఇచ్చిన సంఖ్యలు 1000కి దగ్గర్లో ఉన్నాయి. అందుచేత 1000ని ప్రాతిపదికగా 
తీసుకొందాం. 


2. ఇచ్చిన సంఖ్యలను ఈ విధంగా వేసుకోవాలి. 


1005 + 005 
987 - 0183 
992 - 065 
992 065 
991 935 


= 1005 x 987 = 991935 


32 


9. గుణకారములు-ర్‌ (ఆనురూప్యేణ) 


సూత్రం :- “ఆనురూహ్వేణ” 

అర్థం :- “తగినట్లుగా” 

వివరణ : ఇంతవరకూ తీసుకొన్న గుణకారాల ఉదాహరణలలో, ఇచ్చిన రెండు 
సంఖ్యలలోను కనీసం ఒక సంఖ్య ప్రాతిపదికకు దగ్గరగా ఉండటాన్ని గమనించవచ్చు. 
దీనితో గుణకారాన్ని చాలా సులభంగా సాధించగలిగాం. 


కాని ప్రాతిపదికకు దూరంగా ఉన్న రెండు సంఖ్యలను గుణించవలసి వస్తే ఎట్లా 
ముందుకు సాగాలి ? దీనిని పరిశీలిద్దాం! 


గుణకారంలో పాల్గొంటున్న రెండు సంఖ్యలు పది, వంద, వేయి, పదివేలు వంటి 
సంఖ్యలకు దగ్గరగా లేకుంటే, రెండురకాల ప్రాతిపదికలను నిర్ణయించుకొని 
గుణకారాలను సులభంగా సాధించవచ్చును. ఒక ప్రాతిపదికను సిద్ధాంత ప్రాతిపదిక 
(Theoretical Base లేదా 18), రెండవ (ప్రాతిపదికను వాస్తవ ప్రాతిపదిక 
(Working Base లేదాNB) అనీ అంటారు. 


ఈ WB, TB లకు మధ్య సంబంధము సమాధానాన్ని రాబట్టడంలో ఉపకరిస్తుంది. 
ఉదాహరణ 1 : 41xX41=? 

ఇచ్చిన సంఖ్యలు వాటి ప్రాతిపదిక అయిన 100కి చాలా దూరంలో ఉన్నాయి. 
ఈ 100ని 78 గా తీసుకొంటారు. ఇచ్చిన సంఖ్యలకు దగ్గరగా ఉండే సౌకర్యం గల 


ఒక సంఖ్య 50 కావచ్చు, 40 కావచ్చు, 10 కావచ్చు, లేక వేరే ఏదైనా కావచ్చు. 
దీనిని WB గా తీసుకొంటారు. 

పద్ధతి1 

1. సిద్దాంత ప్రాతిపదికను (7B)100గాను, వాస్తవ ప్రాతిపదికను (NB) 50 
గాను తీసుకొందాము. 


TB=100 
WB = 50 


33 


2. 50ని సాపేక్షంగా తీసుకొంటే, ఇచ్చిన సంఖ్యలను ఈ క్రింది విధంగా వ్రాయవచ్చు. 
41 - 09 
శే 09 
32 81 
8. 9ని 9తో గుణించగా వచ్చిన 81లో ఏమీ మార్పు అవసరం లేదు. ఇక్కడ 
TB=100 (ప్రాతిపదిక 100) కనుక కుడివైపున రెండు అంకెల వరకూ ఉండవచ్చు. 


4. కాని “82” అనేది 50తో ముడిపడి ఉంది. దానిని దశాంశ విధానానికి 
సరిచేయుటకు WB /TB తో గుణించాలి. 


50 1 
32x = 32x— = 16 
100 2 
A 9, . 
ఇప్పటి స్థితి : 
41 -9 
41 -9 
ప 81 
100 
16 | 81 
ఎ 41X41 = 1681 
పద్దతి2 
థి 


1: సిద్దాంత ప్రాతిపదిక Tరిను 10 గాను, వాస్తవ ప్రాతిపదిక 1౧/3ను 50 గాను 
తీసుకొందాము. 


TB= 10 

WB = 50 
2. 50ని సాపేక్షంగా తీసుకొనినందున ఇచ్చిన సంఖ్యలను ఈ క్రింది విధంగా 
వ్రాయాలి. :- 41 -9 

41 = 

32 | 81 

32 1 


8 


34 


8. ఇక్కడ సిద్దాంత ప్రాతిపదిక 10ని తీసుకున్నాము గనుక సమాధానంలో కుడివైపున 
ఒక అంకె మాత్రమే ఉండటానికి అవకాశం ఉంది. అంతకంటె పెద్ద అంకెలు 
వచ్చినపుడు, వాటిని ఎడమవైపున వచ్చే లబ్ధి సంఖ్యకు కలపవలసి ఉంటుంది. 
అందుకొరకే, 8ని కొంచెము క్రిందకు చూపవలసి వచ్చింది. 

4. 32 మాత్రం 50(WB)తో ముడిపడి ఉంది కనుక, దానిని దశాంశ విధానానికి 
సరిచేయుటకు WB/TB తో గుణించాలి. 


50 
32x— = 32xX5=160 
10 


ఇప్పటి స్థితి క 
41 
41 
x82 1 
160| 1 
168 
.*. 41xX41=1681 
పద్ధతి 8 
1. సిద్దాంత ప్రాతిపదిక (7B)ను 10 గాను, వాస్తవ ప్రాతిపదిక (1//8)ను 40గాను 
తీసుకొందాము. T78=10 
WB=40 
2. 40ని సాపేక్షంగా తీసుకొనినందున ఇచ్చిన సంఖ్యలను ఈ క్రింది విధంగా 
వ్రాయాలి. జ్ర 4 
41 +1 
42 1 


3. ఈ 42 మాత్రం 40తో ముడిపడి ఉంది. కనుక దానిని దశాంశ విధానానికి 
సరిచేయుటకుB /TB తో గుణించాలి. 


35 


సానా నాలాలు =10 
TB 10 
42X AL = 42x4=168 
ఇప్పటి స్థితి న 41 +1 
41 +l 
WO wl 
10 
168 |1 
= 41x41=1681 


ఉదాహరణ 2 : 49xX49=2 
పద్ధతి 1: 

TB=100; WB=50 

49 -01 

49 -01 


TB=10; WB=50 
49 -1 


49 -1 


50 


100 కేరి 1 


240 | 1 


“. 49x49=2401 


ఉదాహరణ 8 : 59%59=? 
పద్ధతి 1: 


TB =100; WB=50 


59 

59 
50 
100 


x68 


34 
“59 x 59 = 3481 


340 
348 


. 59xX59=3481 
పదతి 8: 
థ 
TB=10 
WB=60 
59 
59 
00. sg 
10 
348 


“. 59x59=3481 


+09 
+09 


81 


81 


37 


ఉదాహరణ 4 : 

62x48=? 
TB=10 
WB=50 
62 +12 
48 = 2 

0 80 

10 

300 


298 
297 


.“. 62x48=2976 


ఉదాహరణ ర్‌ : 
249x245=? 
TB=1000 
WB=250 


249 -001 
245 -005 
250 
1000 


.. 249X245 = 61005 


ఉదాహరణ 6 : 
19 x 499 =? 
TB=100 
WB=500 
19 = 481 
499 = Cl 


81 
4 

81 
4 

81 


19 ౫ 499 =9481 


ఉదాహరణ 7 : 
489x495=? 
TB=1000 
WB=500 


489 -011 
495 -005 
500 
1000 


“. 489x495 = 242055 


39 


10. గుణకారములు -6 


(యావదూనం తావదూనీకృత్య వర్గం చ యోజయేత్‌) 


సూత్రం : యావదూనం తావదూనీకృత్య వర్గం చ యోజయేత్‌ 
అర్థం : ఎంత తక్కువో, ఇంకా అంత తగ్గించి, వర్గాన్ని జోడించవలెను. 


వివరణ : ఈ సూత్రం కొన్ని సంఖ్యలు వర్గాలను గణించడంలో బాగా ఉపయోగిస్తుంది. 
ప్రాతిపదికలోని సున్నల సంఖ్యను బట్టి సమాధానంలో కుడివైపున ఉండవలసిన 
ఖాళీలను నిర్ణయించుకోవాలి. 


ఒక అంకె ఉన్న సంఖ్యకు వర్గం కనుగొనుట 
ఉదాహరణ 1: :- 9౫9=? 


1.ఇచ్చిన సంఖ్యకు దగ్గర్లో ఉన్న దశాంశ విధానంలోని 10 యొక్కఘాతపు విలువను 
తీసుకోవాలి. 


2. ఈ ఉదాహరణలో ఇచ్చిన సంఖ్య 9. అందుచేత 10ని తీసుకోవాలి. అదే మన 
(ప్రాతిపదిక. 


3. ఇచ్చిన సంఖ్యకు, (ప్రాతిపదికకు మధ్యగల భేదాన్ని గణించాలి. 
భేదం = 10-9=1 
4. ఇచ్చిన సంఖ్యను అంటే 9ని, భేదం యొక్క విలువతో తగ్గించాలి. (అంటే, ఇచ్చిన 


సంఖ్యలో నుండి భేదాన్ని తీసివేయాలి) ఈ ఉదాహరణలో 9 లో నుండి 1 తీసి 
వేయాలి. 


9-1=8 
5.ఈ వచ్చిన సంఖ్యను సమాధానంలో ఎడమవైపు భాగంలో వేసుకోవాలి. 
6. భేదం యొక్క వర్గాన్ని కనుగొనాలి. భేదం యొక్క వర్షం = 1x1=1 
7.ఈ వర్గాన్ని సమాధానంలో కుడివైపు భాగంలో వేసుకోవాలి. 
9x9=8|1 
.. 9x9=81 


40 


రెండు అంకెలు ఉన్న సంఖ్యకు వర్గము కనుగొనుట 

ఉదాహరణ 2: 91౫91=? 

Il ఇచ్చిన సంఖ్య =91 

2. ఈ సంఖ్యకు సమీపంలో ఉన్న దశాంశ మాతపు విలువ = 100 

(ప్రాతిపదిక = 100) 

3. ప్రాతిపదికకు ఇచ్చిన సంఖ్యకు భేదం = 100-91= 09 

4. ఇచ్చిన సంఖ్యలో నుండి భేదాన్ని తీసివేయాలి. 91-09=82 

5.ఈ వచ్చిన సంఖ్యను సమాధానంలో ఎడమవైపు భాగములో వేసుకోవాలి. 
91x91=82| _ 

6.భేదం యొక్క వర్షం = 9x9=81 

ప్రాతిపదికలో రెండు సున్నాలు ఉన్నాయి కనుక భేదం యొక్క వర్గాన్ని రెండంకెలలో 

సూచించాలి. 

7.దీనిని సమాధానంలో కుడివైపున వేసుకోవాలి. 
91x91=82| 81 

“. 91x91= 8281 


మూడు అంకెలు ఉన్న సంఖ్యకు వర్గము కనుగొనుట. 
ఉదాహరణకి: 

989x989=? 
1. ఇచ్చిన సంఖ్య = 989 
2. ప్రాతిపదిక = 1000 
3.భేదం = 11 
4.ఇచ్చిన సంఖ్య - భేదం = 989-11=978 
5.భేదం యొక్క వర్ణం = 11%11=121 
6.సమాధానం = 978 121 

.. 989%989=978 121. 


41 


ఉదాహరణ 4:- 993 ౫ 993 =? 
1. ఇచ్చిన సంఖ్య = 99౩ 

2. ప్రాతిపదిక = 1000 

3. భేదం = 7 

4. ఇచ్చిన సంఖ్య - భేదం = 993-7=986 

5. భేదం యొక్క వర్గం = 7౫7=49=049 

(ప్రాతిపదికలో మూడు సున్నాలు ఉన్నాయి కనుక భేదం యొక్క వర్గాన్ని మూడంకెలలో 
సూచించాలి.) 


6. సమాధానం = 986 049 
“993x993 = 986049. 


ఉదాహరణ 5 :- 9992 ౫ 9992 =? 

1. ఇచ్చిన సంఖ్య = 9992 

2. ప్రాతిపదిక = 10000 

3. భేదం = 8 

4. ఇచ్చిన సంఖ్య - భేదం = 9992-8=9984 
5. భేదం యొక్క వర్గం = 8%8=64=0064 


(ప్రాతిపదికలో నాలుగు సున్నలు ఉన్నాయి కనుక భేదం యొక్క వర్గాన్ని నాలుగంకెలలో 
సూచించాలి.) 


6. సమాధానం = 99840064 


.. 9992 ౫ 9992 = 99840064 


42 


11. గుణకారములు-7 


(యావదధికం తావదధికీకృత్య వర్గం చ యోజయేత్‌) 


సూత్రం: యావదధికం తావదధికీకృత్య వర్గం చ యోజయేత్‌ 

అర్థం : ఎంత ఎక్కువో, ఇంకా అంత ఎక్కువ చేసి, వర్గాన్ని జోడించాలి. 

వివరణ : ఇచ్చిన సంఖ్యలు ప్రాతిపదిక కంటె ఎక్కువగా ఉన్నపుడు ఈ సూత్రం 
వర్తిస్తుంది. 

ప్రాతిపదికలోని సున్నల సంఖ్యను బట్టి సమాధానంలో కుడివైపున ఉండవలసిన 
ఖాళీలను నిర్ణయించుకోవాలి. 

ఉదాహరణ 1: 11 X11=? 


1. ఇచ్చిన సంఖ్య = 11 
2. ఈ సంఖ్యకు సమిపంలో ఉన్న దశాంశ ఘాతపు విలువ = 10 
(ప్రాతిపదిక = 10) 
3. ఇచ్చిన సంఖ్యకు ప్రాతిపదికకు గల భేదం = 11-10=1 
4. ఇచ్చిన సంఖ్య, ప్రాతిపదిక కంటే ఎంత ఎక్కువగా ఉంటే, ఇంకో అంత పెద్దదిగా 
చేయాలి. అనగా, ఇచ్చిన సంఖ్యకు భేదాన్ని కలపాలి. 
ఇచ్చిన సంఖ్య+భేదం=11+1=12 
5. దీనిని సమాధానంలో ఎడమవైపున ఖాళీలలో వేసుకోవాలి. 
11x11=12 


6. భేదం యొక్క వర్గం = 1%1=1. (ప్రాతిపదికలో ఒక సున్న ఉంది. భేదం 
యొక్క వర్షం కూడ ఒక్క అంకెలో ఉండాలి.) 


7. దీనిని సమాధానంలో కుడివైపున వేసుకోవాలి. 
11x11=12 1 
8. సమాధానం=121. 
ఉదాహరణ 2: 17%17=? 
1. ఇచ్చిన సంఖ్య = 17 
2. (ప్రాతిపదిక = 10 
8. భేదం = 17-10=7 
43 


4. ఇచ్చిన సంఖ్య+భేదం =17+7=24 

ర్‌. భేదం యొక్క వర్గం=7%7=49 

6. ఇప్పటి స్థితి = 24 |49= 24| 9 = 289 
థి 4 


ఉదాహరణ 8: 106 ౫ 106 =? 

1. ఇచ్చిన సంఖ్య = 106 

2. ప్రాతిపదిక = 100 

3. భేదం = 106-100=6 

4. ఇచ్చిన సంఖ్య+భేదం=106+6=112 
5. భేదం యొక్క వర్గం=6%6=36 

6. సమాధానం = 11236 


ఉదాహరణ 4 : 1012 ౫ 1012 =? 

1. ఇచ్చిన సంఖ్య = 1012 

2. ప్రాతిపదిక = 1000 

3. భేదం = 1012-1000=12 

4. ఇచ్చిన సంఖ్య+భేదం=1012+12=1024 
ర్‌. భేదం యొక్క వర్గ్ణం=12%12=144 

6. సమాధానం = 1024144 


44 


12. గుణకారములు -8 (ఊర్ద్వ తిర్యగ్భ్యామ్‌) 


సూత్రం : ఊర్థ్వ తిర్యగ్భ్యామ్‌ 
అర్థం 2 నిలువుగాను, అడ్డంగాను 
వివరణ : ఇంతవరకు వివరించిన సూత్రాలకు ఇచ్చిన ఉదాహరణలలోని సంఖ్యలు 
ఒక నిర్ణీత పద్ధతిలో ఉన్నాయి. చూసిన వెంటనే ఏ నిర్ణీత పద్ధతి కూడా స్ఫురించనపుడు 
ఈ సూత్రం బాగా ఉపయోగిస్తుంది. 
గమనిక : ఇక్కడ “అడ్డం” (తిర్యక్‌) అనే పదం “ఏటవాలు అనే అర్ధంలో వాడబడింది. 
ఉదాహరణ 1: 12 X 34 =? 
12 
x34 


1. ఇచ్చిన సంఖ్యల యొక్క లబ్బాన్ని మూడు అంచెలలో సాధించవచ్చు. 

ఏ ఒకట్ల స్తానాన్ని ఒకట్ల స్తానంతో 
స్త థి దొ థె 

1) ఒకట్ల స్తానాన్ని పదుల సానంతోను, పదుల స్తానాన్ని ఒకట్ల సానంతోను, 
సౌ ధి థి థి సాధి 

111) పదుల స్థానాన్ని పదుల స్థానంతో 

2. ఒకట్ల స్థానాన్ని ఒకట్ల స్థానంతో 


మొదటి సంఖ్య 12లోని ఒకట్ల స్థానంలో ఉన్న 2ను, ఇచ్చిన రెండవ సంఖ్య 
34లోని ఒకట్ల స్థానంలో ఉన్న 4తో గుణించాలి. (అంటే నిలువు గుణకారము) 


3. ఒకట్ల స్థానాన్ని పదుల స్థానంతోను, పదుల స్థానాన్ని ఒకట్ల స్థానంతోను ఇచ్చిన 
సంఖ్యలలోనీ అంకెలను ఈ (కింద చూపిన విధంగా ఏటవాలుగా గుణించి కూడాలి. 


oy 
8% 4 


1x4+2x3=4+6=10= 0 


45 


4. పదుల స్తానాన్ని పదుల సానంతో 
(3 థి 


ఇచ్చిన సంఖ్యలలోని పదుల స్థానాల్లోని అంకెలను ఈ క్రింద చూపిన విధంగా 
నిలువుగా గుణించాలి. 


6. సమాధానం = 12 ౫ 34 = 408 


ఉదాహరణ 2 : 
24 
x5 4 


1. ఒకట్ల స్థానాన్ని ఒకట్ల స్థానంతో 
ఇచ్చిన మొదటి సంఖ్య 24లోని ఒకట్ల స్థానంలో ఉన్న 4ను, ఇచ్చిన రెండవ సంఖ్య 
54లోని ఒకట్ల స్థానంలో ఉన్న 4తో గుణించాలి. (అంటే నిలువు గుణకారము) 


4 
4 
16 


16ని ఈ విధంగా వేసుకోవాలి 6 


2. ఒకట్ల స్థానాన్ని పదుల స్థానంతోను, పదుల స్థానాన్ని ఒకట్ల స్థానంతోను 
ఇచ్చిన సంఖ్యలలోని అంకెలను ఏటవాలుగా గుణించి కూడాలి. 


వ, 


46 


5 4 
2x4+5x4=8+20=28= 8 
3. పదుల స్థానాన్ని పదుల స్థానంతో 
ఇచ్చిన సంఖ్యలలోని పదుల స్థానాల్లోని అంకెలను ఈ క్రింద చూపిన విధంగా 
నిలువుగా గుణించాలి. 


2x5= 10 
ఇప్పటి స్థితి : 
2 4 
5 4 


10 [01 16 
6.పదుల స్థానంలో 8తో 1 కూడాలి అంటే 
8+1=9 
7.వందల స్థానంలో 10తో 2 కూడాలి. అంటే 
10+2=12 
ఈ క్రింది విధంగా వేయాలి. 
2 4 
x5 4 
12 6 


సమాధానం : 24xX54=1296 


మూడంకెల సంఖ్యల గుణకారము 


గుణించవలసిన సంఖ్యలలోని అంకెలను క్రింద సూచించిన విధంగా వేసుకోవాలి. 
1) ఒకట్ల స్థానంలో ఉన్న అంకెలతో 


47 


1) ఒకట్లు, పదుల స్థానంలో ఉన్న అంకెలతో 

li) ఒకట్లు, పదులు, వందల స్థానంలో ఉన్న అంకెలతో 

IV) పదులు, వందల స్థానంలో ఉన్న అంకెలతో 

V) వందల స్థానంలో ఉన్న అంకెలతో 

గుణించవలసిన అంకెల మధ్య గల బంధాలను ఈ (క్రింది బొమ్మ సూచిస్తుంది. 


ఈ 18లో 1ని, పదుల స్థానంలో వచ్చే అంకెకు కలపవలసి వుంటుంది. 
2. ఒకట్ల స్థానము, పదుల స్థానములలో ఉన్న అంకెలతో 


1238 D8 
456 ర్‌ 
2x6+3x5=12+15=27 


8. ఒకట్లు, పదులు, వందలు సానాల్లో ఉన్న అన్ని అంకెలతో 
aa) ® (ag) 


123 173 
x4 5 6 456 


1x6+2x5+3x4=6+10+12=28 


(నిలువు, ఏటవాలు గుణకారాలతో వచ్చిన లబ్దాలను కలపాలి.) 


48 


7. ఒకట్ల స్థానాలను వదిలేసి, పదులు, వందల స్థానాల్లో మాత్రమే ఉన్న అంకెలతో 


12 3 1.2 
xX 


x4 5 6 4 5 
1x5+2x4=5+8=13 


రి. పదుల స్థానాన్ని కూడా వదిలివేసి, వందల స్థానంలో ఉన్న అంకెలతో మాత్రమే. 


1 2 3 1 
x4 5 6 |» 
1x4=4. 
ఇప్పటి స్థితి: 
1 2 38 
x4 


1 3 
k 6 
4 18 
4 రి 
= ర్‌ 8 


సమాధానం = 128%456= 56088 


49 


13. గుణకారములు -9 (ద్వంద్వ యోగః) 


సూత్రం : ద్వంద్వ యోగః 

అర్థం :- జంటగా కలుపుట 

వివరణ :- ఈ సూత్రంతో ఏ సంఖ్యకైనా వర్గాన్ని చాలా సులభంగా కనుక్కోవచ్చును. 
“ఊర్థ్వ తిర్యగ్భ్యామ్‌” సూత్రంలో మాదిరిగానే ఈ సూత్రంలో కూడ అంకెలను నిలువుగాను, 
ఏటవాలుగాను తీసుకుని గుణించాలి. 

రెండంకెల సంఖ్యకు వర్గాన్ని కనుగొనుట 

ఉదాహరణ 1: 21*=? 21కి వర్గము ఎంత ? 

పద్ధతి 1: 21° అంటే 21ని 21తో గుణించుట అని అర్ధం. దీని కొరకు అంకెలను ఈ 
క్రింది విధంగా వేసుకోవాలి. 


లై 1 
2 1 
స్టెప్‌-1 | 
1 
స్టెప్‌-2 1 
స్టెప్‌-8 1 


'సెప్‌-4* సమాధానం : 21”=441 


పద్ధతి 2: వర్షం కనుగొనునప్పుడు, గుణిస్తున్న రెండు సంఖ్యలు కూడా ఒకటే అయి 
ఉంటాయి కనుక, పై లెక్కను ఈ క్రింది విధంగా స్టెప్‌-2లో కొంచెము సూక్ష్మీకరించి, 
బ్రాయవచ్చును. 


a 
US) 


en య 
లి 


-4 సమాధానం :- 214=441 


ee 6బీ sy 


గమనిక : మొదటి పద్ధతికి రెండవ పద్ధతికి భేదం చాలా స్వల్పం. ఆ భేదం కూడా 
స్టెప్‌-2లో మాత్రమే కనిపిస్తుంది. దీనిని అనే 2, 0 పరిభాషలో నేర్చుకుందాము. 
2, b పరిభాషలో వర్గాన్ని కనుగొనుట : 


1. 2b అనేది ఒక సంఖ్య అనుకుందాము. అందులో ౩ అనేది పదుల స్థానంలో 
ఉన్న అంకె, 0 అనేది ఒకట్ల స్థానంలో ఉన్న అంకె అని అనుకొందాం. 


2. ఆల్జీబ్రా (బీజగణితం)లో అయితే, 20 అని వ్రాస్తే &ని 0తో గుణించమని అర్థం 
చెబుతారు. కాని ఇక్కడ అర్థం అది కాదు. 


3. 20 అనేది ఒక సంఖ్యగా తీసుకొందాము. ఇపుడు కావలసింది 20 యొక్క వర్గము. 
అంటే (20) 


4. దీనిని ఈ క్రింది విధంగా వ్రాసుకొందాము. 


a b 
a b 
el 
| a a 
| 2xaxb | 
త మటు |v 


5. ఇందులో గుర్తుంచుకోవలసినది - ఒక స్థానంలో ఒక అంకె మాత్రమే పట్టగలదు. 
గుణకారము చేయునప్పుడు, ఒక అంకె కంటె ఎక్కువ విలువ ఉన్న సంఖ్య వస్తే, ఆ 
ఎక్కువ విలువను ఎడమవైపున ఉండే తర్వాత స్థానములో ఉన్న అంకెకు కలపాలి. 


ఉదాహరణ 2: 57” = ? (57కు వర్గము ఎంత?) 
క్‌ 3 
ర్‌ 7 


51 


పైన వివరించిన 20 పరిభాష సహాయంతో :- 


సమాధానం : 572=8249 
మూడంకెల సంఖ్యకు వర్గం కనుగొనుట 


1. రెండంకెల సంఖ్య యొక్క వర్గాన్ని కనుగొనుటకు 20 పరిభాషలో వివరించినట్లుగానే, 
మూడంకెల సంఖ్యకు వర్గాన్ని కనుగొనుటకు 200 పరిభాషలో ఈ క్రింద 
వివరించబడింది. 200 అనేది ఒక సంఖ్యగా తీసుకొందాము. 


2. ఇందులో 2 అనేది వందల స్థానంలో ఉన్న అంకె 
b అనేది పదుల స్థానంలో ఉన్న అంకె 
౯ అనేది ఒకట్ల స్థానంలో ఉన్న అంకె అని అనుకొందాము. 
8. ఇపుడు “206” సంఖ్య యొక్క వర్గాన్ని కనుగొనాలి. 
(a b అ౫(& b c)=? 
4. “ఊర్థ్వ తిర్యగ్భ్యామ్‌” సూత్రంలో వివరించిన విధంగా, వానిని (గ్రూపులుగా 
వ్రాసుకోవాలి. 


(axb+axb) (axc+bxb+axc)| (bxc+bxc) 


5. ఇక్కడ కూడా గుర్తుంచుకోవలసినది - గుణకారము చేయునపుడు ఒక అంకె 
కంటె ఎక్కువ విలువ ఉన్న సంఖ్య వస్తే ఆ ఎక్కువ విలువను ఎడమ వైపున ఉండే 


52 


తర్వాత స్థానములో ఉన్న అంకెకు కలపాలి. 
ఉదాహరణ 38 : 
734=? 734 యొక్క వర్గము ఎంత ? 
7 8 4 
7 3 4 


పైన వివరించిన 200 పరిభాష సహాయంతో :- 


సమాధానము : 538756 


ఉదాహరణ 4 : 251 =? (251 యొక్క వర్గము ఎంత ?) 


251 
251 


సమాధానము : 63001 


నాలుగంకెల సంఖ్యకు వర్గాన్ని కనుగొనుట 
పైన వివరించినట్లుగానే 2,0,6,4 అనే అంకెలతో bd అనే సంఖ్య ఏర్పడింది 
53 


అని అనుకొందాము. ఆ సంఖ్యకు వర్గాన్ని కనుగొనాలి. 
abcd 
abcd 


ఉదాహరణ 5 : 5471” =? (5471 యొక్క వర్గమెంత ?) 
5471 


5 4 71 


54 


సమాధానం : 29931841 
ఉదాహరణ 6 : 8287? = ? 
3287 


328 7 


సమాధానం : 10804369 


55 


భాగం -2 


14. ఏంకులం సంఖ్యలు 


ఉపోద్దాతం క 

బీజగణితంలో వాడుకునే సంఖ్యలు ధన సంజ్ఞ (+) గాని, బుణసంజ్ఞ (-) గాని 
కలిగి ఉంటాయి. ఉదాహరణకు + 75, - 43 మొదలయినవి. 

ఇక్కడ ధన సంజ్ఞ (+) గాని బుణ సంజ్ఞ (-) గాని ఆ మొత్తం సంఖ్య అంతకూ 
వర్తిస్తుంది. పై ఉదాహరణలో (+) గుర్తు పదుల స్థానంలో ఉన్న 7కు, ఒకట్ల 
స్థానంలో ఉన్న 5 కు వర్తిస్తుంది. అదే విధంగా (-) గుర్తు పదుల స్థానంలో ఉన్న 
4కు, ఒకట్ల స్థానంలో ఉన్న 3 కు వర్తిస్తుంది. 

ఒకసంఖ్యలో చాలా అంకెలు ఉన్నప్పుడు, అందులో ఏ ఒక్క అంకెకు గాని, అంకెల 
సమూహానికి గాని బుణసంజ్ఞను (-) వర్తింపచేయడానికి “వింకులం” పద్ధతి 
ఉపయోగపడుతుంది. 

లాటిన్‌ భాషకు చెందిన 'వింకులంి అనే పదానికి గొలుసు )౮॥ 0)0*, లేదా బంధం 
)JCpoe* అని అర్ధం. 

గుణకారం గాని, భాగహారం గాని, 5 లోపుగా ఉన్న అంకెలతో సులువుగా ఉంటుంది. 
5పైన ఉన్న అంకెలతో కొంచెము అసౌకర్యము అనిపిస్తుంది. అందుచేత 5పైన 
ఉన్న అంకెలను 5లోపు అంకెలుగా మార్చి వ్రాయడానికి 'వింకులం'” పద్ధతి కొంతవరకు 
ఉపయోగపడుతుంది. 


వింకులం పద్ధతిలో ఏర్పడే సంఖ్యలను “వింకులం సంఖ్యలు” అంటారు. 
వింకులం సంఖ్యలను కనుగొనే విధానం 

దీనిని ఉదాహరణ పూర్వకంగా తెలుసుకొందాము. 

ఉదాహరణ $ 6 అనే సంఖ్యకు వింకులం సంఖ్యను కన్లానుట 
6=10-4= 25 


58 


వివరణ ః 

1. ఇచ్చిన సంఖ్య =6 

2. ఇచ్చిన సంఖ్యకంటె పెద్దదయినదశాంశ విధాన సంఖ్యను గుర్తించాలి 
ఈ ఉదాహరణలో గుర్తించిన దశాంశ విధాన సంఖ్య =10 

3. _ గుర్తించిన దశాంశ విధాన సంఖ్యకు, ఇచ్చిన సంఖ్యకు గల భేదాన్ని గుర్తించాలి 
భేదం = 10-6=4 


4. గుర్తించిన దశాంశవిధాన సంఖ్యలో ఎన్ని అంకెలు ఉంటాయో, సమాధానంలో 
అన్ని అంకెలు మాత్రమే ఉంటాయి. 
సమాధానం = ౫౫ 
ఇక్కడ ఆయా స్థానాల్లో రాగల అంకెలను ౫ సూచిస్తుంది. 


5. గుర్తించిన దశాంశ విధాన సంఖ్యలో చివరన ఉన్న 'సున్ను లను వదలివేయాలి. 
అంటే ఇక్కడి 10’ లో ఒకట్ల స్థానంలో ఉన్న “0 నివదలి, పదుల స్థానంలో 
ఉన్న “1 ని మాత్రమే గ్రహించాలి. 
సమాధానం = 1% 


6. _ భేదాన్ని (అంటే, 4ని) సమాధానంలో చివరి స్థానంలో వ్రాసి, దానిపై అడ్డగీత 
వ్రాయాలి. 


సమాధానం = 14 
7. ఈ సమాధానంలో వచ్చిన 14 ని 'వింకులం సంఖ్య అంటారు. 


వింకులం సంఖ్య = 14 
8. ఇక్కడ వింకులం సంఖ్యలో 4 పైన మాత్రమే అడ్డగీత వ్రాయబడింది. అంటే 
ఒకట్ల స్థానంలో ఉన్న 4 అనే అంకె మాత్రమే బుణసంజ్ఞ (ఆ) కల్లి ఉంటుంది. 


59 


పదుల స్థానంలో ఉన్న 1 పైన అడ్డగీత వ్రాయబడలేదు. అది ధన సంజ్ఞతో ఉన్నట్లుగా 
భావించాలి. 


ఇంకా కొన్ని ఉదాహరణలు :- 
7=10-3=13 


8=10-2=12 


9=10-1=11 


రెండు అంకెలతో ఏర్పడే సంఖ్యలకు “వింకులం” సంఖ్యలు 
18 = 20- 2 = 22 
19 = 20- 1= 21 


97 = 100 - 3 = 103 


89 =90-1= 91 
మూడుగాని, అంతకంటె ఎక్కువగాని, అంకెలతో ఏర్పడే సంఖ్యలకు 


“వింకులం” సంఖ్యలు 
185 = 200 - 15 = 215 
191= 200 -9=209 
289 = 3800 - 11=3 11 
1007 = 1010-3=1013 


9999 = 10000 -1=10001 


60 


బుణ సంజ్ఞ ఎక్కడ ఉండవచ్చును ? 
అంకెలపైన ఉన్న అడ్డగీత ఈ 'వింకులంి సంఖ్యలలో చివరనే ఉండాలని నియమం 
లేదు. 
ఉదాహరణలు :- 
383 = 403 - 20 = 423 
4988 = 5003 - 20 = 502 3 


17942 = 20042 - 2100=22 1 42 


Il 
ఆక 
రం 
0౨0, 
| 
=| 
లం 
యె 


3168924 = 3200024 - 31100 


“వింకులం” సంఖ్యలతో కూడికలు, తీసివేతలు 


4+3=7 
4-3=1 
4-4=2 
ర్‌ +2=38 
5 = eT 
5-2=3 


“వింకులం” సంఖ్యలతో గుణకారాలు, భాగహారాలు 


2౫౩ =6 
2౫౩=6 
6-2=3 
6-~-2=3 


61 


వింకులం గుర్తు నుండి బయటపడడానికి (లేక, సాధారణ విలువను కన్గొనుటకు) 
పద్ధతి ఫా 


1. వింకులం సంఖ్యలో ఒకే అంకె ఉన్నప్పుడు 


1=-1=-10+9 
2=-2=-10+8 
3=-83=-10+7 
4=-4=-10+6 
ర్‌ =-5=-10+5 
6 =-6=-10+4 
7 =-7=-10+3 
8 =-8=-10+2 
9 =-9=-10+1 
2. _ వింకులం సంఖ్యలో రెండు అంకెలు ఉన్నపుడు :- 
19=-10+9=-1 
18=-10+8=-2 
17=-10+7=-38 
16=-10+6=-4 
15=-10+5=-5 
14=-10+4=-6 
13=-10+3=-7 
12=-10+2=-8 
11=-10+1=-9 
10 = - 10+ 0=- 10 
13 = 10-3=7 
18 = 10 - 8 = 
92 =90-2=88 


62 


8. _వింకులం సంఖ్యలో మూడంకెలు ఉన్నపుడు :- 
123 = (10-2౩ = 88 
123 = (100 - 23) = 77 
123 = - 128 
123 = - 100 + 23 = - 77 
123 = 1 (23) = 1 (20-3) 
1 17 = - 100 +17 = - 83 
552 = (రర్‌) 2 = (60 - 8) 2 = 422 
582 = 5 (582) = 500 - 82 
= 418 
4. _ వింకులం సంఖ్యలో చాలా అంకెలు ఉన్నపుడు :- 
16582 = (10-6) 5 (80-2) 


= 4578 
16582 = 1 (6582) 
= 1 (6500 - 82) 
= 1 6418 

= - 10000+ 6418 
= - 3582 


దీనినే ఇంకో రకంగా సాధించవచ్చు :- 
16582 = (165) 82 

= (- 100+65) 82 

= (-౩5) 82 

= (-85) (-82) 

= - 8582 
ఈ విధంగా సాధారణ సంఖ్యలను వింకులం సంఖ్యలుగా మార్చవచ్చు. వింకులం 
సంఖ్యలను సాధారణ సంఖ్యల విలువ రూపంలోకి మార్చవచ్చు. 

63 


ఇందులో ప్రధానంగా గుర్తుంచుకోవలసిన విషయాలు :- 
+ ఒక వింకులం సంఖ్య యొక్క విలువ ఎప్పుడూ ఒకే విధంగా ఉంటుంది. 
+ కాని, ఒకే విలువ గల్గిన వింకులం సంఖ్యలు చాలా ఉండవచ్చును. 


5. ఒకే విలువగల వింకులం సంఖ్యల రూపాలు :- 

ఉదాహరణలు :- 

2=10-8=18 

2 = 100 - 98 = 198 

2 = 1000 - 998 = 1998 

12 = 100 - 88 = 188 

12 = (1)2 

= (10 - 9) 2 = 192 

72= 80 - 8 = 85 

72 = 100 - 28 = 128 

72 = (7) 2 = (10 - 3) 2 = 132 

సమాధానంగా వచ్చిన వింకులం సంఖ్యలోని అంకెలకు విడివిడిగా మళ్ళీ 
మళ్ళీ వింకులం సంఖ్యలను వాడవచ్చు. 

ఈ విధంగా ఒకే విలువకు అనేక రూపాలలో వింకులం సంఖ్యలు 
ఉండవచ్చును. 
6. రెండంకెల వింకులం సంఖ్యల గుణకారములు 
ఉదాహరణ1 :- 32౫ 41 =? 
ఇక్కడ వింకులం సంఖ్య 32 యొక్క విలువ 

= (30 - 2) =28 
వింకులం సంఖ్య 41 యొక్క విలువ 
= (40-1) = 39 
అందుచేత ఇచ్చిన సమస్య 28౫39 కి సమానం. 
64 


(A) పాఠశాలల్లో నేడు నేర్పుతున్న పద్ధతిలో పక 
28x39 = ? 
28 
39 
252 
84 
1092 


(B) “ఊర్థ్వ తిర్యగ్భ్యామ్‌” సూత్రంతో :- 


2 
' క క స్టే 
6 


6 42 72 
6 2 2 
10 9 2 


సమాధానము 8 1092 


65 


(0) వింకులం సంఖ్యల గుణకారాన్ని “ ఊర్థ్వతిర్యగ్భ్యాం” సూత్రంతో వా 


3 

4 1 

3 3 రె 5 

గ Fin టి 

4 4 1 1 

4x8 (4x2+1x3) (1x2) 

(12) (8+3) (2) 

12 11 2 

న్న. 1 2 
1 

11 1 2 

= (111)2 

= (110 -1)2 


= 1092 


సమాధానం :- ౩౭2౫41 = 1092 


మూడంకెల వింకులం సంఖ్యల గుణకారములు :£ 
ఉదాహరణ : 412 ౫ 518 =? 

వింకులం సంఖ్య 412 =400 - 12 = 388 
వింకులం సంఖ్య 513= (50-1) 3 = 493 


ఇచ్చిన సమస్య 388 ౫ 493 కి సమానము 


66 


8) పాఠశాలల్లో నేడు నేర్పుతున్న పద్ధతిలో :- 
388 
493 
1164 
3492 
1552 
191284 


b) “ఊర్హ్వ తిర్యగ్భ్యాం” సూత్ర సహాయంతో :- 


8 8 
4 9 8 
8 8 8 3_ 8_38 8 8 8 
లి క 
4 pa ట్ర స్త్‌ 
(12) (4xX8+9x3) (4xX8+9x8+3x3) (9xX8+3x8) (8x3) 
(12) (32+27) (32+72+9) (72+24) (24) 
(12) (59) (113) (96) (24) 
4 
4 


సమాధానము 8 388 ౫ 493 = 191284 


67 


0) వింకులం సంఖ్యల గుణకారాన్ని “ఊర్థ్వ తిర్యగ్భ్యాం” సూత్రంతో :- 


412 ౫ 518 =? 
4 1 2 
5 1 3 


4 2 12 2 
: as క భో = 


౨0 (5xX1+1x4) (5x2+1x1+3x4) (1x2+3x1) (3x2) 


(20) (5+4) (10+1+12) (2+3) (6) 
20 రి తి 1 6 
(20 ర) (3 1 6) 
(200-9) (300-16) 

191284 


సమాధానం :- 412 ౫ 513 = 191284 


నాలుగంకెల వింకులం సంఖ్యల గుణకారములు : 


ఉదాహరణ తి :- 
10323x3243=? 
వింకులం సంఖ్య 10 3 2 8 యొక్క విలువ 
=(103 2)83 
= (1000 - 32) 3 
= (968) 3 
= 9683 


68 


వింకులం సంఖ్య 3 2 4 క యొక్క విలువ 


=(82 43) 
= (3000 - 243) 
= 2757 


ఇచ్చిన సమస్య 9683 ౫ 2757 కు సమానం. 
ఇ) _ పాఠశాలల్లో నేర్పుతున్న పద్ధతిలో i 
9683 
2757 
67781 
48415 
67781 
19366 
26696031 


b) “ఊర్థ్వ తిర్యగ్భ్యాంొ సూత్ర సహాయంతో :- 
9683 
2757 


9. 6 8 9౬ 6 8 8 
rr క్‌ లో న్‌ా 
2 9 7 a7 7 5 277 5 7 
(18) (2x6+7x9) (2x8+7x6+5x9) (2x3+7x8+5x6+7x9) 
6 8 8 8__౩3 8 
స్‌ో గై 1 
7 ర్‌ 7 5 7 7 
(7x3+5x8+7x6) (5x3+7x8) (7x3) 


(18) (12+683) (16+42+45) (6+56+30+63) (21+40+42) (15+56) (21) 
(18) (75) (103) (155) (103) (71) (21) 


69 


26 6 9 6 0 3 1 


సమాధానము 8 9683 ౫ 2757 = 26696031 


0) వింకులం సంఖ్యల గుణకారాన్ని “ఊర్థ్యతిర్యగ్భ్యాం” సూత్రంతో :- 
10323 
03243 

(0x1) (0x0+3x1) (0x3+3x0+2x1) (0x2+3x3+2x0+4x1) 


> అ 
లైక్‌: లు 
Do 
| 
1 i 
1 li 
Do 
౮ 
j= 
గతా 
లా 


సమాధానము &ః 10323 x 03243 = 26696031 


70 


15. ఘనం-1 (యావదూనం) 

సూత్రం :- “యావదూనం” 
అర్థం :- “ఎంత తక్కువో అంత...” 
వివరణ :- 
1 ఇచ్చిన సంఖ్యకు ఘనము (0౮0౮85) కన్గానుటకు “యావదూనం” సూత్రం 
పరోక్షంగా ఉపయోగిస్తుంది. 
ఇచ్చిన సంఖ్యకు దగ్గర్లో ఉన్న ప్రాతిపదిక 
(10% ను గుర్తించాలి. 
ఇచ్చిన సంఖ్యకు, ప్రాతిపదికకు గల భేదాన్ని కనుక్కోవాలి. 
4. ఇచ్చిన సంఖ్య యొక్క ఘనం = 

(ఇచ్చిన సంఖ్య + 2౫ భేదం) |8౫(భేదం)” | భేదం 
4. ప్రాతి పదికలోని సున్నాల సంఖ్యను బట్టి, పై స్థానాలోన్ని సంఖ్యలకు 
తగిన సవరణలు చేయాలి. 


గం 


9 =? 

ఇచ్చిన సంఖ్య =9 

ప్రాతి పదిక = 10 

భేదం = 9-10 = (-1) 

ఇచ్చిన సంఖ్య యొక్క ఘనం = 

(ఇచ్చిన సంఖ్య + 2౫భేదం) | ౩౫(భేదం) | భేదం 
ఇ గటు. త్ల ఆ 
=9-2 | కొట్లే! <1 
=7|3|1 

= 7 (30-1) = 729 

సమాధానం 9* = 729 


యుల ఫం గో 


71 


ఉదాహరణ 2 :- 

8° =? 

ఇచ్చిన సంఖ్య = ర 

ప్రాతి పదిక = 10 

భేదం = 8-10 = -2 

ఘనం = 8+2%(-2) | ౩౫-2౫2 | (ఖీ 
=8-4| i12| -8 


యమ రల ఫం గ 


=4 | in| క 
=4 2 ర్‌ 
~~, 


52 రి 
5 (20-8) = 5(12) 
సమాధానం = 512 


ఉదాహరణ 8 :- 
12° =? 
1. ఇచ్చిన సంఖ్య = 12 
2. ప్రాతిపదిక = 10 
3. భేదం = 12-10 = 2 
4. ఘనం = 12+2x(2) [ (2) 
= 12+4 |3x4 8 
= 16 12 వ 


= 16 


సమాధానం = 1728 


ఉదాహరణ 4 8- 


16* = ? 
1. ఇచ్చిన సంఖ్య = 16 
2. ప్రాతిపదిక = 10 
8. భేదం = 16-10 = 6 
4. ఘనం = 16+2x6 | 3x6’ | 6 


16+12 | 108 | 216 


28 8 6 
10 hPa 
= 40 9 6 
సమాధానం = 4096 


ఉదాహరణ ర్‌ ౩- 
98*=? 
1. ఇచ్చిన సంఖ్య =98 
2. ప్రాతిపదిక = 100 
8. భేదం = 98-100 = -2 
4. ఘనం = 98+2x(-2) 3 (2 (ఖీ 


98-4 3x4 |-08 
: 94 12 08 
= 94 (1200-08) 

సమాధానం = 941192 


73 


ఉదాహరణ 6 :- 
102* =? 


1. ఇచ్చిన సంఖ్య 


2. ప్రాతి పదిక 

8. భేదం 

4. ఘనం 

సమాధానం 

ఉదాహరణ? :- 
107 =? 

1. ఇచ్చిన సంఖ్య 
ప్రాతి పదిక 
భేదం 

4. ఘనం 


సమాధానం : 1225043 


102 
100 
102 


102+2%2 | 3x(2)° 


-100 = 2 


(2)* 


102+4 3x4 08 


106 


107 
100 
107 


107+2x7 3x7? 


106 12 


1208 


-100 = 7 


08 


గాన్‌ 


107+14 | తరి |343 


121 


147 343 


121 47 | 48 
| న 
122 50 48 


74 


16. ఘీనం-2 (ఆనురూప్యేణ) 


సూత్రం :- ఆనురూప్వేణ 
అర్ధం :- తగినట్లుగా/ నిష్పత్తితో 
వివరణ :- 


1. 


10. 


కొన్ని సంఖ్యలకు ఘనాన్ని కన్గానుటలో “ఆనురూ ప్యేణి అనే సూత్రం చాలా 
ఉపయోగ పడుతుంది. 
'20' అనేది ఇచ్చిన సంఖ్య అనుకొందాము. 
'2b' అనే సంఖ్యలో 'ఇ' అనేది పదుల స్థానంలో ఉన్న అంకెను, 'ర' అనేది ఒకట్ల 
స్థానంలో ఉన్న అంకెను సూచిస్తాయి. దీనికి ఘనాన్ని కనుగొనాల్సి ఉంది. 
(120) =? 
ఇచ్చిన సంఖ్యకు ఘనాన్ని కనుగొనే విధానాన్ని అర్ధంచేసుకోవడానికి (a+b)* 
సూత్రాన్ని వివరంగా వ్రాయాల్సి ఉంది. 
(a+b)? = ఇ+3ఇ0+3ఇ0*+0% ఇది అందరికీ తెలిసిందే. 
ఈ పై వివరణ వాక్యాన్ని రెండు వరుసలలోకి విడదీసి కూడా వ్రాయవచ్చు. 
మొదటి వరుస = జి ఇిం ab? 5ి 
రెండవ వరుస = 2220 220” 
ఈ రెండు వరుసలను కలిపితే, మొత్తం విలువలో ఏమి మార్పు ఉండదు. 
మొదటి వరుసలోని పదాలను పరిశీలిస్తే, అంటే (౬ a2b ఇరికి)లను గమనిస్తే, 
అన్ని సఖ్యలూ ఒకే నిష్పత్తిలో ఉన్నాయి. 

0 ab? a?b b 


ab? ab జి a 
అందుచేతనే, మొదటి వరుసలోని సంఖ్యలన్నీ “అనురూపేణ” (తగ్గినట్లుగా/ 
నిష్పత్తితో) ఉన్నాయని తెలుస్తుంది, 
పై నియమాలను అనుసరించి, సంఖ్యలను రెండు వరుసలలో వ్రాసుకొని, 
వాటిని కలపాలి. 


75 


11. ఒక్కొక్క స్థానంలో ఉండవలసిన అంకెలను ప్రాతిపదికను బట్టి నిర్ణయించుకొని 
తగిన సవరణలు చేయాలి. 
ప్రాతిపదిక = 10 అయినచో, ఒక్కొక్క స్థానంలో ఒక అంకె ఉందాలి. 
ప్రాతిపదిక = 100 అయినచో, ఒక్కొక్క స్థానంలో రెండు అంకెలు ఉండాలి. 
ఉదాహరణ 1 :- 
12° =? 
1. ఇచ్చిన సంఖ్య = ab = 12 
a=1 
b=2 
నిష్పత్తి = b 2 
a 
2. a= 1x1x1=1 
నిష్పత్తి నియమాన్ని అనుసరించి వ్రాయగా 
మొదటి వరుస_ =1 2 4 8 
4. రెండవవరుస = 4 8 
మొత్తం విలువ = 16 | 12 8 
=1 6 2 | 
1 
=1 7 2 8 
సమాధానం = 1728 
ఉదాహరణ 2 :- 


13*= ? 
ఇచ్చిన సంఖ్య = ab = 13 
a=1 


b=383 


76 


2, a= 1x1x1=1 
3. _ నిష్పత్తి నియమాన్ననుసరించి వ్రాయగా 


మొదటి వరుస =1 38 9 27 
4. రెండవ వరుస = 6 18 
మొత్తం విలువ = 1 9 27 27 


సమాధానం= 2197 


ఉదాహరణ 8 : 28" =? 


1. ఇచ్చిన సంఖ్య = ab = 28 
a=2 
b=83 
నిష్పత్తి = 5 _ 8. 


a 2 
2. a =2=2x2x2=8 
3. నిష్పత్తి నియమాన్ని అనుసరించి వ్రాయగా 
మొదటి వరుస =8 12 18 27 


రెండవవరుస = 24 36 
మెత్తం విలువ =8 36 54 27 
8| 64 7 
x 
3 |5 2 
=12 1 6 7 


సమాధానం = 12167 
77 


ఉదాహరణ 4 : 113* = ? 
1. ఇచ్చిన సంఖ్య =ab=113 
దీనిని రెండు రకాలుగా విభజించవచ్చును. 
మొదటి రకం : ఇ = 11, 0 = 3, ప్రాతిపదిక = 10 
రెండవ రకం : ౩ = 1, b = 13, ప్రాతిపదిక = 100 
2. మొదటి రకంగా సాధించుటకు 


a 11 
. a= 11x11x11 = 13831 
4. _ నిష్పత్తి నియమాన్న నుసరించి వ్రాయగా 
మొదటి వరుస = 1331, 3638 ,99 27 


సమాధానం = 1442897 
B.2. రెండవ రకంగా సాధించుటకు 
నిష్పత్తి= 6 18 
a 1 
3. a= 1x1x1=1 
నిష్పత్తి నియమాన్ననుసరించి వ్రాయగా 
మొదటి వరుస = 1|13 | 169 2197 
రెండవ వరుస = 26 | 338 
ర్‌, మొత్తం విలువ= 1|39 | 507 2197 
1 |39 Ws 97 


=1|44| 28 97 
సమాధానం = 1442897 


17. భాగహారములు-1 (ఏకాధికేనపూర్వేణ) 


సూత్రం :- ఏకాధికేనపూర్వేణ - కుడివైపునుండి 
అర్ధం ;- “ముందు దానికంటే ఒకటి ఎక్కువ అయినదానితో” 
గమనిక : సమాధానాన్ని కుడివైపు నుండి ఎడమవైపుకు వ్రాయు పద్ధతి: 
వివరణ : వైదిక గణితంలోని సూత్రాలు గుణకారాలకు, భాగహారాలకు కూడా పనికి 
వస్తాయి. ముఖ్యంగా పైన పేర్కొన్న సూత్రం1/9, 129 మొదలయిన భిన్నాల విలువలను 
సులభంగా కన్గొనుటకు ఉపయోగపడుతుంది. ఈ సూత్రాన్ని ఉపయోగించి 1/19 
విలువను కన్లొనే పద్ధతి ఈ క్రింది విధంగా ఉంటుంది. 
ఉదాహరణ 1 : 1/19= ? 
పాత వద్ధతి 
1/19 కి మామూలుగా ప్రస్తుతము వాడుకలో ఉన్న పద్ధతితో చేస్తే ఇలా ఉంటుంది. 
19) 1.00 (0.052631578947368421) 

95 


150 
133 


152 


79 


వేదగణిత పద్ధతి (సమాధానాన్ని కుడినుండి ఎడమవైపు వ్రాసే పద్ధతి) :- 


క్షే 


2, 


8. 


4. 


థి 


ఇచ్చిన సమస్య - 1/19 

హారము = 19, లవము = 1 

హారములో 9కి ముందు ఉన్న అంకె 1 
దీనికంటే “1 ఎక్కువ అయిన సంఖ్య = 1+1=2 
ఈ 2 ఇచ్చిన సమస్యకు ప్రాతిపదిక అవుతుంది. 


ఫలితాన్ని (భాగఫలాన్ని) ఎడమనుండి కుడివైపుకుకాక, కుడినుండి ఎడమవైపుకు 


80 


10. 


11. 


12. 


13. 


14. 


వేసుకుంటూ వస్తాము. ఆ రకంగా ప్రారంభించి కుడివైపున చిట్టచివరన “1 
వేసుకోవాలి 


ఇప్పటి స్థితి :- 
ఫలితంలో చివరన వేసిన “ని ప్రాతిపదికతో గుణించాలి. 1%2=2 


దీనిని ఫలితంలో పూర్వం వేసిన “1కి ఎడమవైపున వేసుకోవాలి. 


ఇప్పటి స్థితి: 
ఇప్పుడు వచ్చిన *2ని, ప్రాతిపదిక “2'తో గుణించాలి. 2x2 = 4 


దీనిని ఫలితంలో పూర్వంవేసిన 2కి ఎడమవైపున వేసుకోవాలి. 

ఇప్పటి స్థితి : 421 

ఇదే పద్ధతిలో '4'ని ప్రాతిపదిక (=2)తో గుణిస్తే “8 వస్తుంది. దీనిని కూడ ఫలితంలో 
ఎడమవైపున వేసుకోవాలి. ఇంతవరకూ “ఒక అంకె” సంఖ్యలే వచ్చేయి. (1,2,4,8) 
కాని “8'ని “2'తో గుణిస్తే “16 వస్తుంది. దానిని పై వరుసలో 6 గాను, క్రింద 
వరుసలో 1 గాను వ్రాసుకోవాలి. 

ఇప్పటి స్థితి : 16 8 4 2 1 
ఇప్పుడు “కని ప్రాతిపదిక “2తో గుణించి క్రిందవరుసలో వేసిన “1’ ని కలపాలి. 
2x6 =12 

12 +1=13 

పైన చెప్పిన విధంగానే, “1కోలోని “కని పైవరుసలో వ్రాసుకొని, “1'ని క్రింది 
వరుసలో వ్రాసుకోవాలి. 

ఇప్పటి స్థితి : 8,6 8 4 21 


81 


15. ఈ విధంగా వరుసగా గుణకారాలు చేసుకుంటూవెళితే ఫలితంలోని అంకెలు ఈక్రింది 


విధంగా వస్తూ ఉంటాయి. 


La వ ar 
a Ee 
4 9 6 
ua a Es 
1° 17 5 


5 


16. వరుస గుణకారాలను పైన చెప్పిన విధంగా చేసుకుంటూ పోతే, ఒకచోట 10 
వస్తుంది. అప్పుడు గుణకారాలు ఆపాలి. లేకపోతే, ఇంతకు ముందు వచ్చిన అంకెలే 
మళ్ళీమళ్ళీ అదే వరుసలో వస్తూ ఉంటాయి. 

17. ఇంతవరకూ వచ్చిన పైవరుసలోని అంకెలను కుడినుండి ఎడమకు ప్రాసుకుంటూ 
వెళితే సమాధానం తయారవుతుంది. 
ఫలితం (సమాధానం) : 

0.0526 3157 8947368421 | 

గమనిక1 :- భాగహారానికి, పాత పద్ధతిలో 'తీసివేతను”, 'గుణకారాన్ని మళ్ళీమళ్ళీ 
చేస్తూంటాము. కాని వైదిక గణిత పద్ధతిలో చిన్న అంకెలపై గుణకారాలను చేసి సులభంగా 
ఫలితాన్ని సాధిస్తాము. 

గమనిక 2 :- ఇచ్చిన సమస్యలో హారము 19 ఉంది. వచ్చిన సమాధానంలో 18 
అంకెలు ఉన్నాయి. ఈ 18 అంకెలు అదే వరుసలో వస్తూంటాయి. 


ఉదాహరణ? : 1/29 =? 


(సమాధానాన్ని కుడి నుండి ఎడమ వైపుకు వ్రాసే పద్ధతి) 
1 ఇచ్చిన సమస్య = 1/29 


2. హారము = 29, లవము = 1 


82 


3. హారములో 9కి ముందు ఉన్న అంకె 2 

4. ప్రాతిపదిక = 2+1=3 

5. సమాధానంలో కుడివైపున చిట్టచివరన “1ని వేసుకోవాలి. 

6. దానిని ప్రాతిపదికతో గుణించాలి ఆ వచ్చిన అంకెను కూడా మళ్ళీ ప్రాతిపదికతో 


గుణించాలి. అప్పుడు వచ్చే సంఖ్యలు ఈక్రింది విధంగా ఉంటాయి. 


1 ol 6 
3" "T= 
3m GF 
7 న్‌ 7 
ఇ = ౫ 
mm 
క గ a 
త్‌ ర్‌ a 
"7" నా 
ల్‌ aH 


7. ప్రాతిపదిక(=83)తో వరుస గుణకారాలతో వచ్చే అంకెలు వచ్చిన సంఖ్యలను వరసగా 
కుడినుండి ఎడమ వైపుకు వేసుకుంటూ వెళ్లాలి. 
సమాధానం: 


0.0344827586206896551724137931 


గమనిక : ఇచ్చిన సమస్యలో హారము 29. వచ్చిన సమాధానంలో 28 అంకెలు ఉన్నాయి. 
ఈ 28 అంకెలు అదే వరుసలో వస్తూ ఉంటాయి. 


83 


18. భాగఫలంలోని 
అంకెలలో 
“అయి బద్ధత 


“ఏకాధికేన పూర్వేణ” సూత్రంతో ఇంకో సౌలభ్యముంది. ఇంతకుముందు తీసుకొనిన 


ఉదాహరణలలో, 1/9 విలువ ను కనుక్కోవడానికి 18 సార్లు గుణకారాలు చేశాము. 
1/29 విలువను కనుక్కోవడానికి 28 సార్లు గుణకారాలు చేశాము. కాని అన్నిసార్లు 
చేయనక్కరలేదు. వచ్చిన సమాధానంలోని అంకెలలో ఒక విధమైన “అయి” ఉంది. 
ఉదాహరణ 1: 

1/19 కి సమాధానం ఈ క్రింది విధంగా వచ్చింది. 

1/19 =0.05 26 315 78 94 73 68 421 


2 


ఈ సమాధానంలో 18 అంకెలు ఉన్నాయి. ఈ సమాధానాన్ని రెండు సగాలుగా 
చేసి (అంటే 18/2 = 9 అంకెల చొప్పున) చేసి ఒకదాని క్రింద ఒకటి వేసి 
చూడండి 
తర్వాత రెండు వరుసలలోని అంకెలను కలపండి. 
0.05 26 31 578 

94 73 68 421 

99 99 99 999 


ఆ రెండు వరుసలలోని సంఖ్యలను కూడితే అన్నీ 9 లు వస్తాయి. అందుచేత 
18సార్లు చేయవలసిన అవసరం లేదు. క్రింద వరుస గుణకారాలను 9 సార్లు చేస్తే 
చాలు. పై వరుసలోని మిగతా తొమ్మిది అంకెలను సులభంగా చెప్పవచ్చు. 


(వచ్చిన ఒక్కొక్క అంకెను 9లో నుండి తీసివేసుకుంటూపోతే రెండవ వరుసలోని 
అంకెలు వచ్చేస్తాయి.) 


ఉదాహరణకు క్రింది వరుసలోని అంకెలు = 947368421 
పె వరుసులోని అంకెలు : 


a= 


9-9 = 0 9-3 = 6 9-4 =5 


84 


9-4 =5 9-6=83 9-2 = 
9=7 =2 9-8=1 9=1 =-8 
8. పై వరుసలోని అంకెల తర్వాత క్రింది వరుసలోని అంకెలను వేసుకుంటే మొత్తం 
సమాధానం వస్తుంది. 
ఉదాహరణ 2 : 
1 సమస్య 129=? 
2. ఈ సమస్యకు 28 అంకెలతో సమాధానం వస్తుందని మనం తెలుసుకున్నాము. 
3. మొత్తం సమాధానాన్ని రెండు భాగాలు చేస్తే, ఒక్కొక్క భాగంలో 14 అంకెలు చొప్పున 
వస్తాయి. 
4. పూర్వం వివరించిన పద్ధతిలో, 14 సార్లు వరుస గుణ కారాలతో సాధించగా వచ్చిన 
క్రింద వరుస ఇలా ఉంటుంది. 
క్రింద వరుస = 96551724137931 
5. క్రింద వరుసలోని ప్రతీ అంకెను 9లో నుండి తీసి వేయగా పైవరుస 14 అంకెలు 
వస్తాయి. 
9-9=20 9-4 =5 
9-6=83 9-1 = 8 
9-5 = 4 9-3 = 6 
9-5 = 4 9-7 = 2 
9-1 = 8 9-9 = 0 
9-7 = 2 9-3 = 6 
9=9 = 7 9=1=:8 
పై వరుస = 03448275862068 
పై వరుస క్రింది వరుస 
సమాధానం =౦0.03448275862068 96551724137931 


85 


19. భాగహారములు-2 (ఏకాధికేనపూర్వేణ) 
సూత్రం : ఏకాధికేనపూర్వేణ - ఎడమవైపు నుండి 
గమనిక : సమాధానాన్ని ఎడమవైపు నుండి కుడివైపుకు వ్రాయుపద్ధతి. 
వివరణ : ఇంతవరకూ భాగహారాన్ని గుణకారపద్ధతిలో సాధించాము. ఇపుడు 
భాగహారాన్ని భాగహారపద్ధతిలో ఎలా సులభంగా సాధించవచ్చో చూద్దాము. 
ఉదాహరణ : 
సమస్య 1/19 =? 
“9 కి ముందున్న అంకె = 1 
ప్రాతిపదిక = 1+1 = 2 
లవంలోని “1'ని “2'తో భాగించాలి. 
భాగఫలం = 0, శేషం = 1 వస్తాయో 
వీటిని ఈ (క్రింది విధంగా వేసుకోవాలి 
0 


7... పైన వచ్చిన '1ని, 0ని ప్రత పెడితే 10 తయారుఅవుతుంది. ఈ “10ని 
2తో భాగిస్తే 5 సార్లు పోతుంది. శేషం '0’ వస్తుంది. 
8. ఫలితం యొక్క ఇప్పటి స్థితిని ఈ క్రింది విధంగా వ్రాసుకోవాలి. 
,05 


రాలా పి లు టై గో 


9. ఇపుడు వచ్చిన ని ప్రాతిపదిక (=2) తో భాగిస్తే ఫలం 2, శేషం 1 
వస్తాయి.ఫలితం యొక్క ఇప్పటి స్థితి 
05 2 
క్షే 1 
10. పైన వచ్చిన శేషాన్ని ఫలాన్ని కలిపి వ్రాస్తే 12 వస్తుంది. దానిని ప్రాతిపదిక 
(=2కో భాగిస్తే ఫలం 6, శేషం 0 వస్తుంది. 
ఇప్పటి స్థితి 
05 26 
1 1 


86 


11. ఈ విధంగా9 సార్లు చేసుకొంటూపోతే మధ్యలో ఫలితం ఈ క్రింది విధంగా 
ఉంటుంది. 
05 2 6 3 1 5 78 
4 1 1 1 1 న్స 
12. 1/19 భిన్నానికి వచ్చే సమాధానంలోని అంకెలలో ఒక “అయి బద్ధత ఉందని 
తెలుసుకున్నాము. అందుచేత ఈ అంకెలనన్నింటినీ 9లలో నుండి తీసివేయాలి. 
అపుడు రెండవ సగభాగానికి చెందిన అంకెలువస్తాయి. 


999 999 999 
052 631 578 
947 368 421 
13. అప్పుడు మొదటి, రెండు భాగాలలోని అంకెలను వరుసగా వేస్తే 19 కి భాగఫలం 
వస్తుంది. 
సమాధానం = 0.052631578947368421 
ఇలాగే మిగిలిన భిన్నాలకు కూడా వాడుకోవచ్చును. 


87 


20. భాగహారములు-8 (నిఫీలం) 


సూత్రం : నిఖిలం నవతః చరమం దశతః 

అర్ధం : అన్నీ తొమ్మిది నుండి, ఆఖరిది పదినుండి 

వివరణ : ఈ సూత్రాన్ని గుణకారాలలో వాడడం జరిగింది. దీనిని భాగహారాలలో 
ఎట్లా వాడవచ్చో ఇప్పుడు చూద్దాం. 

భాగహారంలో వచ్చే పారిభాషిక పదాలు, సాధించవల సింది భాగహారం చేయడానికి 
విభాజ్యం (Dividend), విభాజకం (Divisor) ఇస్తారు. భాగఫలాన్ని (౧4౦16౧0, శేషాన్ని 
(Reminder) కనుక్కోవాలి. 
భాగహారంలో జరిగేది ఏమిటి? 

1.విభాజ్యంలో నుండి విభాజకాన్ని చాలాసార్లు తీసి వేయడమే భాగహారం. ఎన్నిసార్లు 
పూర్తిగా తీసివేయడానికి వీలవుతుందో చెప్పేదానిని భాగఫలం అంటారు. 

2. ఆఖరుసారి తీసివేతలో విభాజ్యంలో మిగిలిన భాగాన్ని శేషం అంటారు. 

3. విభాజకంలో ఉన్న అంకెలను బట్టి శేషంలోని అంకెలు నిర్ణయమౌతాయి. 
ఉదాహరణకు విభాజకంలో ఒక అంకె మాత్రమే ఉంటే, శేషంలో కూడా ఒక అంకె 
మాత్రమే ఉంటుంది. 
వైదిక పద్ధతి విశిష్టత 

భాగహారం ఎట్లా చేయాలో చిన్నప్పుడే పాఠశాలల్లో నేర్పు తారు. ఇది అందరికీ తెలిసిందే. 

కాని, విభాజ్యంలో నుండి విభాజకాన్ని తీసివేసే బదులు, విభాజకం యొక్క నిఖిలాన్ని 
కలుపుకుంటూ వెళ్ళడం వైదిక పద్ధతి విశిష్టత. అందరికీ అనుభవంలో ఉన్న విషయం - 
తీసివెతకంటే కూడిక సులభం అని. అందుకు నిఖిలం పద్ధతి తేలిక అనిపిస్తుంది. 
నిఖీలం పద్ధతిలో భాగహారాన్ని చేసే విధానం : 

1. మొదట విభాజ్యాన్ని విభాజకాన్ని గుర్తించాలి. 

2. విభాజకం యొక్క నిఖిలాన్ని కనుక్కోవాలి. 

(ఒక సంఖ్యకు, దానికంటె పెద్దదైన దశాంశ సంఖ్యకు గల భేదాన్ని నిఖిలం అంటారు. 
ఉదాహరణకు 

6కు నిఖిలం = 10-6 = 4 

9కి నిఖిలం = 10-9 = 1 

తిః విభాజ్యంలోని మొదటి అంకెను (ఎడమవైపు నుండి ప్రారంభించి) నిఖిలంతో 
గుణించాలి. 


88 


4. వచ్చిన విలువను, విభాజ్యంలోని తర్వాత అంకె క్రింద వ్రాసుకొని, కూడిక చేయాలి. 
ఇప్పటికి భాగహారం ఒకస్థానం జరిగినట్లు అవుతుంది. 

ర్‌. పైన కూడగా వచ్చిన విలువతో నిఖిలాన్ని గుణించి, విభాజ్యంలోని తర్వాత స్థానంలో 
ఉన్న అంకె క్రింద వ్రాసుకొని కూడాలి. ఇప్పటికి భాగహారం కుడివైపుకు ఇంకొకస్థానం 
జరిగినట్లు అవుతుంది. 

6.ఈ విధంగా విభాజ్యంలోని అన్ని అంకెలు పూర్తయ్యే వరకు ఆవృత్తి (Repeat) 
చేసుకుంటూపోవాలి. 

7. ఇట్లా చేసుకుంటూ పోతూ ఉంటే ఆఖరుకు వచ్చే సమాధానంలో భాగఫలం, శేషం 
రెండూ ఉంటాయి. 

8. విభాజకంలో ఎన్ని అంకెలు ఉంటే శేషంలో కూడా అన్ని అంకెలు ఉండడానికి 
వీలుంది కనుక, పైన వచ్చిన సమాధానంలో కుడివైపున ఉన్న అన్ని అంకెలను 
వేరుచేయాలి. అది శేషం అవుతుంది. 

9. సమాధానంలో మిగిలిన అంకెలు భాగఫలాన్ని సూచిస్తాయి. 
ఉదాహరణ1 : 283/9 =? 
వివరణ : 

1. ఇచ్చిన ప్రశ్నలో విభాజ్యం = 23 

2. విభాజకం = 9 

3. విభాజకం యొక్క నిఖిలం = 10-9 = 1 

4. ఈ సంఖ్యలను ఈ విధంగా వేసుకుంటారు. 


అఈ——— విభాజ్యం —— 
భాగఫల స్థానం శేషం స్థానం 
విభాజకం 9 2 త్రి 
నిఖీలం 1 


ర్‌. విభాజ్యంలో మొదటి అంకె (ఎడమవైపు నుండి) = 2 
6. దీనిని (2ని) నిఖిలంతో (1తో) గుణించాలి. విలువ = 2౫1 = 2 


9 2 తి 
1 > 2 


89 


7. ఈ విలువను (2ను) విభాజ్యంలో తర్వాత అంకె క్రింద (3 క్రింద) వ్రాసుకొని 
కూడిక చేయాలి. 

2+3=ర5 
8. సమాధానం ఈ క్రింది విధంగా ఉంటుంది. 


(or 
ల ఓల 


9. శేషంలో ఉండే అంకెల సంఖ్య = విభాజకంలో ఉన్న అంకెల సంఖ్య =1 
10. శేషం = సమాధానంలో కుడివైపున ఉన్న అంకె = 5 
11. భాగఫలం = = 2 

శేషం =గె=ర్‌ 


ఉదాహరణ 2 : 52/9 = ? 


వివరణ : 

1. ఇచ్చిన ప్రశ్నలో విభాజ్యం = 52 
2. విభాజకం = 9 

8. నిఖిలం = 10-9 =1 

4. ఇప్పటి సంఖ్యల స్థితి : 


952 
an 
ర్‌. విభాజ్యంలో మొదటి అంకె (ఎడమవైపు నుండి) = 5 
6. దీనిని (రను), నిఖిలంతో (1తో) గుణించాలి. విలువ = 5%1 = 5 
7. ఈ విలువను (రను) విభాజ్యంలో తర్వాతి అంకె క్రింద (2 క్రింద) వ్రాసుకుని 


కూడిక చేయాలి. 


90 


యలు ఫం గో 


లః 


9. భాగఫలం = (౧=5. శేషం = గె=7 
ఉదాహరణ 8: 125/9 = ? 

విభాజ్యం = 125. 

విభాజకం = 9 

నిఖిలం = 10-9 = 1 


ఇప్పటి స్థితి: 9|12|5 
1 


: విభాజ్యంలో మొదటి అంకె (ఎడమ నుండి) = 1 


6. దీనిని నిఖిలంతో గుణించాలి. విలువ = 1%1 = 1 
7. దీనిని విభాజ్యంలోని తర్వాత అంకె క్రింద (2 క్రింద) వ్రాసుకుని కూడిక చేయాలి. 


:1+2=83 
. ఇప్పటి స్థితి : 9 12 5 
11 
135 


9. చివరగా వచ్చిన విలువ (8)తో నిఖిలాన్ని గుణించాలి. ౩3౫1 = 3 
10. దీనిని విభాజ్యంలో తర్వాతి అంకె (5) క్రింద వ్రాసుకొని కూడిక చేయాలి. 
3+5 = ఈ 
11. ఇప్పటి స్థితి: 9 125 
11. 
కిర్‌ 
తి 
షం =గ= 8 Bs 


91 


21. భాగహారములు-4 (విలోకనమ్‌) 


సూత్రం : విలోకనమ్‌ 

అర్ధం : పరిశీలనగా చూచుట 

వివరణ : కొన్ని సందర్భాల్లో ఇచ్చిన విభాజ్యాన్ని విభాజకాన్ని పరిశీలించగానే 

భాగఫలాన్ని శేషాన్ని చెప్పవచ్చు. 

ఉదాహరణకు 12ని 9తో భాగించవలసి ఉన్నపుడు, భాగఫలం “1 అని, శేషం “3 అని 

చెప్పవచ్చు. 

గమనిక : 'నిఖిలంి సూత్రంతో భాగహారాన్ని చేసేటప్పుడు, శేషం స్థానంలో విభాజకం 

కంటే పెద్దవిలువ ఉన్న సంఖ్య చేరినట్లయితే, అప్పుడు “విలోకనం” సూత్రాన్ని 

వినియోగించాలి. 

ఉదాహరణ 1 : 2514 / 9=? 

వివరణ : 

. విభాజ్యం = 2514 

. విభాజకం =9 

. నిఖిలం = 10-9 =1 

. విభాజ్యంలోని మొదటి అంకె = 2 

. పై అంకెను నిఖిలంతో గుణించాలి. విలువ = 2౫1 = 2 

. దీనిని విభాజ్యంలోని తర్వాత అంకె క్రింద (5 క్రింద) వ్రాసుకొని కూడిక చేయాలి. 
2+5 = 7 

7. ఇప్పటి స్థితి 3 


రాల యమ 00 [గ [౫ 


9251 4 
1| 2 


2714 
8. చివరగా వచ్చిన విలువ (7) తో నిఖిలాన్ని గుణించాలి 7౫1 = 7 
9. దీనిని విభాజ్యంలో తర్వాతి అంకె (1) క్రింద వ్రాసుకొని కూడాలి. 1+7 = 8 
10. ఇప్పటి స్థితి: 


92 


11. చివరగా వచ్చిన (8) తో నిఖిలాన్ని గుణించాలి 8%1 = 8 
12. దీనిని విభాజ్యంలో తర్వాతి అంకె (4) క్రింద వ్రాసుకొని కూడిక చేయాలి. 


4+8 = 12 
9 |251|4 

1 2 
271|4 
7 
278|4 
త 
278 | 12 


13. ఇపుడు వచ్చిన 12 శేషం స్థానంలో వేయాలి. కాని శేషంస్థానంలో ఒక్క అంకె 
మాత్రమే ఉండటానికి అవకాశం ఉంది. మరియు, శేషం” విభాజకం కంటే కూడ 
ఎక్కువగా ఉంది. అందుచే 'విలోకనం” సూత్రాన్ని వినియోగించాలి. 

14. 12/9కి “విలోకనం” ద్వారా భాగఫలం = 1, శేషం = 8 వస్తాయి. వానిని ఈ క్రింది 
విధంగా వేసుకోవాలి. 

15. ఇప్పటి స్థితి స్ట్‌ 


9 251 4 
1 2 
271 | 4 
7 
278 4 
కా! 8 
278 12 
13 
279 38. 
భాగఫలం = Q= 279 
శేషం =R=3 
ఉదాహరణ : 154/7 = ? 


వివరణ : 

1. విభాజ్యం = 154 

2. విభాజకం = 7 

3. నిఖిలం = 10-7 =3 


93 


4. విభాజ్యంలో మొదటి అంకె ౫ నిఖీలం = 1%3 = 83 
5. దీనిని విభాజ్యంలోని తర్వాత అంకె (5 క్రింద) వ్రాసుకొని కూడిక చేయాలి. 


3+5=ర 
7 |15|4 
తి 8 


6. ఇప్పటి స్థితి: 
18|4 


7. ఇంతకుముందు ఇచ్చిన ఉదాహరణల పద్ధతిలో చేస్తే చివరకు స్థితి : 


7|15| 4 
తి 8 
18 4 
24 


1828. 
7. విలోకనం సూత్రం ప్రకారం, 28/7 సమస్యకు 
భాగఫలం = 4 
శేషం =0 
715 4 


తి 8 
18| 4 


18 |28 
4, 0 


22 (0 

8. భాగఫలం = Q= 22 

శేషం=R=0 
ఉదాహరణకి : 123/99 = ? 
వివరణ : 
1. విభాజ్యము 
విభాజకము = 99 
నిఖీలం 100-99 = 1 
విభాజ్యంలోని మొదటి అంకె ౫ నిఖీలం = 1x%1=1 
శేషంలో రాగల అంకెలు = విభాజకంలోని అంకెల సంఖ్య = 2 


Il 
= 
(AY) 
లు 


లంట ల€ [0 


94 


6. _ ఇంతకు ముందు ఇచ్చిన ఉదాహరణల పద్ధతిలో చేస్తే సమాధానం= 


Q=1 R= 24 
ఉదాహరణ : 425/98 =? 
వివరణ : 
1: విభాజ్యము = 425 9, విభాజకము = 98 
3. _నిఖిలం = 100-98 = 2 
4. ఇంతకుముందు ఇచ్చిన ఉదాహరణల పద్ధతిలో చేస్తే సమాధానము: 


98425 
02 08 
మం 
Q=4 R=33 
ఉదాహరణర్‌ : 2159/89 = ? 
వివరణ : 


క్షే విభాజ్యము = 2159 pA విభాజకము = 89 
త్‌, నిఖిలం = 11 
4. సమాధానం : 


89|21| 59 
1122 


23112 


ఇక్కడ శేషం విభాజకం కంటె ఎక్కువగా ఉంది. కనుక 'విలోకనం” సూత్ర 
ప్రకారం 112/89 సమస్యకు భాగఫలం = 1, శేషం = 28. 


95 


8921 59 
11 2 
23 79 
83883 
2౩3 112 
1 2383 
24 23 
Q= 24 R=283 
ఉదాహరణ : 4234/889 =? 


వివరణ : 
1. ఇక్కడ నిఖీలం = 1000-889 = 111 
2. శేషంలో మూడు అంకెలు రావచ్చు, (విభాజకంలో మూడు అంకెలు 


ఉన్నాయి.) 


Q = R= 678 
ఉదాహరణ? : 1157/8376 = ? 
వివరణ : 
1: ఇక్కడ నిఖీలం = 1000-876 = 124 
2. శేషంలో మూడు అంకెలు రావచ్చు. 
8. సమాధానం: 


876 1157 
124 124 


1281 
Q=1 R= 281 


96 


22, గుణకారములు-10 (కర్ణ పద్ధతి) 
విషయం : కర్ణ పద్ధతి 
వివరణ : 
1. రెండు సంఖ్యలతో చేసే గుణకారాలను కర్ణపద్ధతి (ఏటవాలు పద్ధతి) తో 
సులభముగా చేయవచ్చును. 
2. ఇచ్చిన మొదటి సంఖ్యలో ఎన్ని అంకెలు ఉంటాయో, అన్ని నిలువు గడులను 
(Vertical Columns) వ్రాయవలెను. ఆ సంఖ్యలోని అంకెలను ఆ గడులపైన 
వ్రాయవలెను. 
8. ఇచ్చిన రెండవ సంఖ్యలో ఎన్ని అంకెలు ఉంటాయో, అన్ని అడ్డ వరుసలను 
(R0ws) వ్రాయవలెను. ఆ సంఖ్యలోని అంకెలను ఆ వరుసలలో వ్రాయవలెను. 
4. అప్పుడు ఒక గళ్ళ నుడికట్టు ఏర్పడినట్లు అగును. ఈ గళ్ళలోని మూలలను 
కలుపుచూ కర్ణములను వ్రాయవలెను. 
ర్‌. నిలువు, అడ్డ వరుసలలోని అంకెలను గుణించగా వచ్చిన లబ్ధములలోని అంకెలను 
గళ్ళలోని కర్ణములకు రెండువైపులా వేయవలెను. 
6. అన్ని అంకెల యొక్క గుణకారములు పూర్తి అయిన తరువాత, రెండేసి కర్ణముల 
మధ్య ఉన్న అంకెలను కలుపుచూ ఫలితములోని అంకెలను సాధించవలెను. 


ఉదాహరణ 1 : 9౫5=? 
1. ఇచ్చిన మొదటి సంఖ్య = 9 

ఈ సంఖ్యలో ఒక అంకె మాత్రమే ఉన్నది. అందుచే ఒక గడి వ్రాయవలెను. 
దానిపైన 9 అనే అంకెను వ్రాయవలెను. 
2. ఇచ్చిన రెండవ సంఖ్య =5 

ఈ సంఖ్యలో ఒక అంకె మాత్రమే ఉన్నది. అందుచే ఒక వరుస మాత్రమే 
వ్రాయవలెను. దాని ప్రక్కన 5 అనే అంకెను వ్రాయవలెను. 
3. మొత్తం మీద ఒక్క వరుస మాత్రమే ఉండును. ఆ వరుసలో ఒక గడి మాత్రమే 


97 


ఉండును. దానిలోని మూలలను కలుపుచూ ఒక కర్ణమును వ్రాయవలెను. 

4. 9ని 5తో గుణించగా 45 వచ్చును. ఈ సంఖ్య(45)లోని 4ను కర్ణమునకు ఒక 
వైపున, 5ను కర్ణమునకు వేరొక వైపున వ్రాయవలెను. 

5. ఈ లెక్కలో ఒక్క కర్ణము మాత్రమే వ్రాయబడింది. ఆ కర్ణమును అనుసరించి 
ఉన్న అంకెలను కలిపి క్రింద వ్రాసుకొనగా 45 అనే సంఖ్య మాత్రమే వచ్చును. 

6. సమాధానం (కర్ణపద్ధతిలో) : 9౫5=45 


మొదటి సంఖ్యలోని అంక 0 
5 రెండవ సంఖ్యలోని అంక 


| 5 లబ్ధంలోని అంకెలు 


ఉదాహరణ 2 : 78%6=? 
1. ఇచ్చిన మొదటి సంఖ్య = 78 

ఈ సంఖ్యలో రెండు అంకెలు ఉన్నవి. అందుచే రెండు గడులను వ్రాయవలెను. 
వానిపైన 7, 8 అనే అంకెలను వ్రాయవలెను. 
2. ఇచ్చిన రెండవ సంఖ్య = 6 

ఈ సంఖ్యలో ఒక అంకె మాత్రమే ఉన్నది. అందుచే ఒక వరుస మాత్రమే 
వ్రాయవలెను. దాని ప్రక్కన 6 అనే అంకెను క్రింది పటములో చూపించిన విధముగా 
వ్రాయవలెను. 
3. మొత్తం మీద ఒక్క వరుస మాత్రమే ఉండును. ఆ వరుసలో రెండు గడులు 
మాత్రమే ఉందును. దానిలోని మూలలను కలుపుచూ కర్ణములను వ్రాయవలెను. 
4. 78 లోని 7ను 6తో గుణించగా 42 వచ్చును. ఈ సంఖ్య(42)లోని 4ను ఆ 
గడిలోని కర్ణమునకు ఒక వైపున, 2ను అదే కర్ణమునకు వేరొక వైపున వ్రాయవలెను. 
5. 78 లోని 8ని 6తో గుణించగా 48 వచ్చును. ఈ సంఖ్య(48)లోని 4ను ఆ 


98 


గడిలోని కర్ణమునకు ఒక వైపున, 8ని అదే కర్ణమునకు వేరొక వైపున వ్రాయవలెను. 
5. ఈ లెక్కలో రెండు కర్ణములు వ్రాయబడినవి. ఆ కర్ణములను అనుసరించి ఉన్న 
అంకెలను కలిపి క్రింద వ్రాసుకొనగా 4, 6, 8 అనే సంఖ్యలు వచ్చును. 

6. వాటిని ఈ క్రింద చూపించడం జరిగింది. 


మొదటి సంఖ్యలోని అంకెలు 


6 రెండవ సంఖ్యలోని అంకె 


4 7 2+4=6 7 వ లబ్ధంలోని అంకెలు 


7. సమాధానం (కర్ణపద్ధతిలో) : 78%6=468 


ఉదాహరణ 8 : 69౫౩4=? 
1. ఇచ్చిన మొదటి సంఖ్య = 69 

ఈ సంఖ్యలో రెండు అంకెలు ఉన్నవి. అందుచే రెండు గడులను వ్రాయవలెను. 
వానిపైన 6, 9 అనే అంకెలను వ్రాయవలెను. 
2. ఇచ్చిన రెండవ సంఖ్య = 34 

ఈ సంఖ్యలో రెండు అంకెలు ఉన్నవి. అందుచే రెండు వరుసలను వ్రాయవలెను. 
వాని ప్రక్మన 3, 4 అనే అంకెలను క్రింది పటములో చూపించిన విధముగా 
(బాయవలెను. 
3. మొత్తం మీద రెండు వరుసలు ఉండును. ఒక్కొక్క వరుసలో రెండు గడులు 
ఉండును. వానిలోని మూలలను కలుపుచూ కర్ణములను వ్రాయవలెను. 
4. 69 లోని 6ను ౩తో గుణించగా 18 వచ్చును. ఈ సంఖ్య(18)లోని 1ని ఆ 
గడిలోని కర్ణమునకు ఒక వైపున, 8ని అదే కర్ణమునకు వేరొక వైపున వ్రాయవలెను. 
5. 69 లోని 6ను 4తో గుణించగా 24 వచ్చును. ఈ సంఖ్య(24లోని 2ను ఆ 


99 


గడిలోని కర్ణమునకు ఒక వైపున, 4ను అదే కర్ణమునకు వేరొక వైపున వ్రాయవలెను. 
6. 69 లోని 9ని ౩తో గుణించగా 27 వచ్చును. ఈ సంఖ్య(27)లోని 2ను ఆ 
గడిలోని కర్ణమునకు ఒక వైపున, 7ను అదే కర్ణమునకు వేరొక వైపున వ్రాయవలెను. 
7. 69 లోని 9ని 4తో గుణించగా 36 వచ్చును. ఈ సంఖ్య(36)లోని ౩ను ఆ 
గడిలోని కర్ణమునకు ఒక వైపున, 6ను అదే కర్ణమునకు వేరొక వైపున బ్రాయవలెను. 
8. ఈ లెక్కలో మూడు కర్ణములు వ్రాయబడినవి. ఆ కర్ణములను అనుసరించి 
ఉన్న అంకెలను కలిపి, క్రింద వ్రాసుకొనగా 1, 12, 14, 6 అనే సంఖ్యలు వచ్చును. 
9. ఒక్కొక్క స్థానంలో ఒక్కొక్క అంకె మాత్రమే అనుమతించబడును గనుక, పైన 
వచ్చిన రెండంకెల సంఖ్యలలోని పదుల స్థానంలోని అంకెను దాని ఎడమ ప్రక్కన 
ఉన్న సంఖ్యకు కలుపవలెను. ఈ విధంగా అన్ని సంఖ్యలను సమన్వయం (Carry 
forward) చేసుకొనవలెను. 

10. వాటిని ఈ (క్రింద చూపించడం జరిగింది. 


6 9 
1 8 2 7 3 
/ 
/ 
స్ట 
౮ 2 4 3 6 4 
ప 
ఖో 
నత ra 
1 న 2+8+2=12, 7+3+4=14 7 6 
Hf 
1 12+1=13 4 6 
1+1=2 3 4 6 
2 3 4 6 


11. సమాధానం (కర్ణపద్ధతిలో) : 69x34=2346 


100 


ఉదాహరణ 4 : 945X476=? 
1. ఇచ్చిన మొదటి సంఖ్య = 945 

ఈ సంఖ్యలో మూడు అంకెలు ఉన్నవి. అందుచే మూడు గడులను వ్రాయవలెను. 
వానిపైన 9, 4, 5 అనే అంకెలను వ్రాయవలెను. 
2. ఇచ్చిన రెండవ సంఖ్య = 476 

ఈ సంఖ్యలో మూడు అంకెలు ఉన్నవి. అందుచే మూడు వరుసలను (బాయవలెను. 
వాని ప్రక్కన 4, 7, 6 అనే అంకెలను క్రింది పటములో చూపించిన విధముగా 
వ్రాయవలెను. 
3. మొత్తం మీద మూడు వరుసలు ఉండును. ఒక్కొక్క వరుసలో మూడు గడులు 
ఉండును. వానిలోని మూలలను కలుపుచూ కర్ణములను వ్రాయవలెను. 
4. 945 లోని 9, 4, 5 అంకెలను 476 లోని 4, 7, 6 అంకెలతో గుణించగా 
వచ్చిన సంఖ్యలను ఆయా గడులలో కర్ణములకు రెండు వైపులా సరిగా వ్రాయవలెను. 
8. ఈ పటములోని కర్ణములను అనుసరించి ఉన్న అంకెలను కలిపి, క్రింద 
వ్రాసుకొనవలెను. 
9. ఒక్కొక్క స్థానంలో ఒక్కొక్క అంకె మాత్రమే అనుమతించబడును గనుక, పైన 
ఇచ్చిన సంఖ్యలలోని అంకెలను గుణించగా రెండంకెల సంఖ్యలు వచ్చినపుడు ఆ 
సంఖ్యలలోని పదుల స్థానంలోని అంకెను దాని ఎడమ ప్రక్కన ఉన్న సంఖ్యకు 
కలుపవలెను. ఈ విధంగా అన్ని సంఖ్యలను సమన్వయం (Carry forward) 
చేసుకొనవలెను. 
10. వాటిని ఈ (క్రింద చూపించడం జరిగింది. 


101 


“శ 
Pa త త న ణ్‌ 
32 18 2 18 2 16-12-0 


4 4 9 8 2 0 
11. సమాధానం (కర్ణపద్ధతిలో) : 945%476=449820 
గమనిక : 


పైన వివరించిన విధముగా పెద్ద సంఖ్యలతో గుణకారములను కూడ కర్ణ పద్ధతిలో 
సాధించ వచ్చును. 


102 


భాగం -38 


283. వేదాలలో దశాంశ విధానం 


విషయం : వేదాలలో ఉన్న దశాంశ విధానమును ఉదాహరణలతో చూపించుట 
వివరణ : 

ఆధునిక శాస్త్రాలన్నిటికి మకుటాయమానమైనది గణితశాస్త్రం. గణితము యొక్క 
ప్రాధాన్యతను భారతీయ మహర్షులు అనాదికాలంలోనే గుర్తించారు. ఈ విషయాన్ని 
క్రీ పూర్వం 1500 సంవత్సరాల ప్రాంతంలో లగధుడు అనే భారతీయ ఖగోళ శాస్త్రజ్ఞుడు 
తన వేదాంగ జ్యోతిషం అనే గ్రంథంలో ఈ విధంగా వ్రాశాడు. 

యథాశిఖా మయూరాణాం నాగానాం మణయో యథా । 

తద్వద్వేదాంగ శాస్తాణాం గణితం మూర్ధని స్థితమ్‌ ॥ 


తా॥ నెమలికి శిరస్సుపై ఉండే శిఖ (మకుటం) వలె, నాగేంద్రుని శిరస్సు పైన ఉండే 
మణివలె, వేదాంగ శాస్త్రములన్నిటికి గణితము శిరస్థానీయము అయినది. 


గణితశాస్త్రం విషయంలో భారతదేశము యొక్క అపూర్వమైన సేవలు 
ప్రపంచమంతటా గుర్తింపుపొందాయి. సున్న యొక్క తత్వం, మరియు స్థానాలకు 
విలువలు ఇచ్చిన దశాంశ విధానం భారతదేశ సేవలన్నిటి లోకి అత్యున్నత స్థానంలో 
పేరు పొందాయి. వేదములలోని అనేక భాగములలో చిన్న చిన్న సంఖ్యలు లగాయితు 
చాలా పెద్దవైన సంఖ్యల వరకూ ప్రస్తావించబడ్డాయి. వాటిని ఈ క్రింద ఉదాహరణ 
పూర్వకంగా చూపించడం జరిగింది. 


104 


శుక్ల యజుర్వేదంలో దశాంశ విధానం : 


ఉదాహరణ 1: 
వివరణ : 1 లగాయితు లక్షకోట్ల (10) వరకు వినియోగించిన సంఖ్యలు ఈ 
క్రింది మంత్రంలో కనిపిస్తాయి. 


ఏకా చ దశ చ దశ చ శతం చ 

శతం చ సహస్రం చ సహస్రంచాయుతం చాయుతం చ నియుతం చ 
నియుతం చ ప్రయుతంచార్చుదం చ న్యర్చుదం చ 

సముద్రశ్చ మధ్యంచాంతశ్చ పరార్ధః ॥ 

(1, 10), (10, 100), 

(100, 1000), (1000, 10000), (10000, 100000 (=10)), 


10°, 10°, 10’; 10° 10°. 10° 10", 10 
(వాజసనేయ సంహిత 17.2) 


ఉదాహరణ 2 : 


వివరణ : 1 నుండి 33 వరకు 2తో పెరుగుతున్న సంఖ్యలను, 4 నుండి 48 వరకు 
4తో పెరుగుతున్న సంఖ్యలను కలిగి ఉన్న మంత్రం ఈ (క్రింద ఇవ్వబడింది. 


ఏకా చ మే తిస్రశ్చ మే (1, 3) 
తిస్రశ్చ మే పంచ చ మే (3, 5) 
పంచచమేసప్తచమే (5, 7) 
సప్తచమేనవచమే (7, 9) 
నవ చ మ వఏకాదశచ మే (9, 11) 
ఏకాదశ చ మే త్రయోదశ చమే (11 18) 
త్రయోదశ చ మే పంచదశ చ మే (13, 15) 


105 


పంచదశ చ మే సప్తదశ చ మే (15, 17) 


సప్తదశ చ మే నవదశ చ మే (17, 19) 
నవదశ చ మ ఏకవిగ్‌ంశతిశ్చ మే (19, 21) 
ఏకవిగ్‌ంశతిశ్చ మే త్రయోవిగ్‌ంశతిశ్చ మే (21, 23) 
తయోవిగ్‌ంశతిశ్చ మే పంచవిగ్‌ంశతిశ్చ మే (23, 25) 
పంచవిగ్‌ంశతిశ్చ మే సప్తవిగ్‌ంశతిశ్చ మే (25, 27) 
సప్తవిగ్‌ంశతిశ్చ మే నవవిగ్‌ంశతిశ్చ మే (27, 29) 
నవవిగ్‌ంశతిశ్చ మ ఏకత్రిగ్‌ంశచ్చ మే (29, 31) 
ఏకత్రిగ్‌ంశచ్చ మే త్రయస్రిగ్‌ంశచ్చ మే (31, 33) 


యజైన కల్పంతామ్‌ 
Sy 


చతస్రశ్చ మేష్టాచ మే (4,8) 
అష్టాచ మే ద్వాదశ చ మే (8,12) 
ద్వాదశ చ మే షోడశ చమే (12,16) 
షోడశ చ మే విగ్‌ంశతిశ్చ మే (16,20) 
విగింశతిశ్చ మే చతుర్‌విగ్‌ంశతిశ్చ మే (20,24) 
చతుర్‌విగ్‌ంశతిశ్చ మేష్టావిగ్‌ంశతిశ్చ మే (24,28) 
అష్టావిగ్‌ంశతిశ్చ మే ద్వాత్రిగ్‌ంశచ్చ మే (28,32) 
ద్వాత్రిగ్‌ింశచ్చ మే షట్రిగింశచ్చ మే (32,36) 
షట్రిగింశచ్చ మే చత్వారిగ్‌ంశచ్చ మే (36,40) 
చత్వారిగ్‌ంశచ్చ మే చతుశ్చత్వారిగ్‌ంశచ్చ మే (40,44) 
చతుశ్చత్వారిగ్‌ంశచ్చ మేష్టాచత్వారిగ్‌ంశచ్చ మే (44,48) 


యజ్ఞేన కల్పంతామ్‌ 
(వాజసనేయ సంహిత, 18) 


106 


కృష్ణ యజుర్వేదం (తైత్తిరీయ శాఖ) లో దశాంశ విధానం : 


ఉదాహరణ 38 : 
వివరణ : గణితశాస్త్రంలోని (శ్రేధులకు సంబంధించిన సంఖ్యలను కలిగిఉన్న మంత్రం 
4వ కాండలో 7వ పన్నంలో 11వ అనువాకంలో ఈ క్రింది విధంగా ఉంది. 


ఏకా చ మే తిస్రశ్చ మేపంచచమేసప్తచమేనవ చమ ఏకాదశచమే 
త్రయోదశ చ మే పంచదశ చ మే సప్తదశ చ మే నవదశ చ మ ఏకవిగ్‌ంశతిశ్చ 
మే త్రయోవిగ్‌ంశతిశ్చ మే పంచవిగ్‌ింశతిశ్చ మే సప్తవిగింశతిశ్చ మే నవవిగ్‌ంశతిశ్చ 
మ ఏకత్రిగ్‌ంశచ్చ మే త్రయస్రిగ్‌ం శచ్చ మే చతస్రశ్చ మే౭_ష్టా చ మే ద్వాదశ చ 
మే షోడశ చ మే విగ్‌ంశతిశ్చ మే చతుర్విగ్‌ంశతిశ్చ మే౭_ ష్టావిగ్‌ింశతిశ్చ మే 
ద్వాత్రిగ్‌ంశచ్చ మే షట్రిగ్‌ంశచ్చ మే చత్వారిగ్‌ంశచ్చ మే చతుశ్చత్వారిగింశచ్చ మే£_ 
ష్టాచత్వారిగ్‌ంశచ్చ మే | 


1,83,5,7,9,11,13,15,17,19,21,23,25,27,29,31,383 
4,8,12,16,20,24,28,32,36,40,44,48 (తైత్తిరీయ సంహిత 4-7-11) 


ఉదాహరణ 4: 

వివరణ : కృష్ణ యజుర్వేదంలో తైత్తిరీయ శాఖలో 7వ కాండలో రెండవ పన్నంలో 
చాలా భాగం రకరకాల వ్యాప్తి గలిగిన సంఖ్యల వివరాలు పుష్మలంగా ఉన్నాయి. 
అందులో కొన్ని మంత్రాలు ఈ క్రింది విధంగా ఉన్నాయి. 


ఏకస్మై స్వాహా ద్వాభ్యాగ్‌ం స్వాహా త్రిభ్యః స్వాహా చతుర్భ్యః స్వాహా పజ్బుభ్యః స్వాహా 
షడ్భ్యః స్వాహా సప్తభ్యః స్వాహా౭_ ష్టాభ్యః స్వాహా నవభ్యః స్వాహా దశభ్యః స్వాహైకాదశభ్యః 
స్వాహా ద్వాదశభ్యః స్వాహా త్రయోదశభ్యః స్వాహా చతుర్దశభ్యః స్వాహా పజ్బుదశభ్యః 
స్వాహా షోడశభ్యః స్వాహా సప్తదశభ్యః స్వాహాల_ ష్టాదశభ్యః స్వాహైకాన్న విగింశత్రై 
స్వాహా నవవిగ్‌ంశత్యై స్వాహైకాన్న చత్వారిగ్‌ంశతే స్వాహా నవ చత్వారిగ్‌ంశతే 


107 


స్వాహైకాన్న షష్ట్యై స్వాహా నవషష్ట్యై స్వాహైకాన్నాశీళ్యై స్వాహా నవాశీత్యె స్వాహైకాన్న 
శతాయ స్వాహా శతాయ స్వాహా ద్వాభ్యాగ్‌ం శతాభ్యాగ్‌ంస్వాహా సర్వస్మై స్వాహా ॥ 


1,2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15, 16, 17, 18, 19, 
29, 39, 49, 59, 69, 79, 89, 99, 100, 200 (తైత్తిరీయ సంహిత 7.2. 11) 


ఉదాహరణ ర్‌ : 

ఏకస్మై స్వాహా త్రిభ్యః స్వాహా పఇ్బభ్యః స్వాహా సప్తభ్యః స్వాహా నవభ్యః స్వాహైకాదశభ్యః 
స్వాహా త్రయాదశభ్యః స్వాహా పజ్బుదశభ్యః స్వాహా సప్తదశభ్యః స్వాహైకాన్నవిగ్‌ంశత్యె 
స్వాహా నవవిగ్‌ంశత్యె స్వాహైకాన్న చత్వారిగ్‌ంశతే స్వాహా నవచత్వారిగ్‌ంశతే 
స్వాహైకాన్నషష్ట్యై స్వాహా నవష్ట్యై స్వాహైకాన్నాశీత్యె స్వాహా నవాశీత్యై స్వాహైకాన్న 
శతాయ స్వాహా శతాయ స్వాహా సర్వస్మై స్వాహా ॥ 


1, 3, 5, 7, 9, 11, 13, 15, 17, 19, 29, 39, 49, 59, 69, 79, 89, 99, 
100 (తైత్తిరీయ సంహిత 7.2. 12) 


ఉదాహరణ 6 : 

ద్వాభ్యాగ్‌ం స్వాహా చతుర్భ్య స్వాహా షడ్భ్యః స్వాహా ౨_ష్టాభ్యః స్వాహా దశభ్యః స్వాహా 
ద్వాదశభ్యః స్వాహా చతుర్దశభ్యః స్వాహా షోడశభ్యః స్వాహా ౨_ష్టాదశభ్యః స్వాహా 
విగ్‌ంశత్యై స్వాహా ౭ ష్టానవత్యై స్వాహా శతాయ స్వాహా సర్వస్మై స్వాహా ॥ 


2, 4, 6, 8, 10, 12, 14, 16, 18, 20, 98, 100 (తైత్తిరీయ సంహిత 7.2. 18) 
ఉదాహరణ 7 : 
త్రిభ్యః స్వాహా పజ్బుభ్యః స్వాహా సప్తభ్యః స్వాహా నవభ్యః స్వాహైకాదశభ్యః స్వాహా 


త్రయోదశభ్యః స్వాహా పజ్బాదశభ్యః స్వాహా సప్తదశభ్యః స్వాహైకాన్న విగ్‌ింశత్రై 
స్వాహా నవవిగ్‌ంశత్యై స్వాహైకాన్న చత్వారిగ్‌ంశతే స్వాహా నవచత్వారిగ్‌ంశతే 


108 


స్వాహైకాన్న షష్ట్యై స్వాహా నవషష్ట్యై స్వాహైకాన్నాశీత్రై స్వాహా నవాళీత్యై స్వాహైకాన్న 
శతాయ స్వాహా శతాయ స్వాహా సర్వస్కై స్వాహా ॥ 

3, 5, 7, 9, 11, 18, 15, 17, 19, 29, 39, 49, 59, 69, 79, 89, 99, 100 
(తైత్తిరీయ సంహిత 7.2.14) 


ఉదాహరణ రి : 
చతుర్భ్యః స్వాహా ౨_ష్టాభ్యః స్వాహా ద్వాద శభ్యః స్వాహా షోడశభ్యః స్వాహా విగింశత్రై 
స్వాహా షణ్బ్ఞవకత్ర్యై స్వాహా శతాయ స్వాహా సర్వస్మె స్వాహా ॥ 


4, 8, 12, 16, 20, 96, 100 (తైత్తిరీయ సంహిత 7.2. 15) 
ఉదాహరణ 9 : 


పంచభ్యః స్వాహా దశభ్యః స్వాహా పంచదశభ్యః స్వాహా విగింశత్రై స్వాహా పంచనవత్రా 
స్వాహా శతాయ స్వాహా సర్వస్మె స్వాహా ॥ 


5, 10, 15, 20, 95, 100 (తైత్తిరీయ సంహిత 7.2.16) 
ఉదాహరణ 10 : 
దశభ్యః స్వాహా విగ్‌ంశతై శత్రై స్వాహా త్రిగ్‌ంశతే స్వాహా చత్వారిగ్‌ంశతే స్వాహా పంచాశతే 


స్వాహా ష షష్ట్యై స్వాహా సప్త తై స్వాహా 2. లీల్యై స్వాహా నవత్రై స్వాహా శతాయ స్వాహా 
సర్వస్మె స్వాహా I 


10, 20, 30, 40, 50, 60, 70, 80, 90, 100 (తైత్తిరీయ సంహిత 7.2.17) 
ఉదాహరణ 11 : 


విగ్‌ింశత్రై స్వాహా చత్వారిగ్‌ంశతే స్వాహా షష్ట్యై స్వాహా ౨_శీత్యై స్వాహా శతాయ 
స్వాహా సర్వస్మె స్వాహా I 


20, 40, 60, 80, 100 (తైత్తిరీయ సంహిత 7.2. 18) 


109 


ఉదాహరణ 12 : 

పంచాశతే స్వాహా శతాయ స్వాహా ద్వాభ్యాగ్‌ం శతాభ్యాగ్‌ం స్వాహా త్రిభ్యః శతేభ్యః 
స్వాహా చతుర్భ్యః శతేభ్యః స్వాహా పంచభ్యః శతేభ్యః స్వాహా షడ్భ్యః శతేభ్యః స్వాహా 
సప్తభ్యః శతేభ్యః స్వాహా ౬ ష్టాభ్యః శతేభ్యః స్వాహా నవభ్యః శతేభ్యః స్వాహా సహస్రాయ 
స్వాహా సర్వస్మై స్వాహా ॥ 


50, 100, 200, 300, 400, 500, 600, 700, 800, 900, 1000, (తైత్తిరీయ 
సంహిత 7.2.19) 


ఉదాహరణ 18 : 

శతాయ స్వాహా సహస్రాయ స్వాహా9 యుతాయ స్వాహా నియుతాయ స్వాహా 
ప్రయుతాయ స్వాహా అర్బుదాయ స్వాహా న్యర్భుదాయ స్వాహా సముద్రాయ స్వాహా 
మధ్యాయ స్వాహాల_ నాయ స్వాహా పరార్జాయ స్వాహోషసే స్వాహా వ్యుష్ట్రై స్వాహోదేష్యతే 
స్వాహోద్యతే స్వాహోదితాయ స్వాహా సువర్గాయ స్వాహా లోకాయ స్వాహా సర్వస్మై 
స్వాహా ॥ 


100 (210%, 1000 (210), 10*, 10, 10°, 10% 10*, 10°, 10%”, 10", 
10 10 10 105 10 10 10 10 


గమనిక : ఈ పై మంత్రములన్నింటిలోను చివర “సర్వస్మై” అను పదం 


కనిపించుచున్నది. ఇది గణితములోని అనంతము (Infinity) ను సూచించుచున్నట్లు 
ఉన్నది. 


110 


అథర్వవేద 


ఉదాహరణ 14: 

య ఏతం దేవమేకవృతం వేద న ద్వితీయో 

న తృతీయశ్చతుర్గా నాప్యుచ్యతే | 

న పంచమో న షష్టు సప్తమో నాప్యుచ్యతే 

నాష్టమో న నవమో దశమో నాప్యుచ్యతే । 

1,2,3, 4, 5, 6, 7, 8,9, 10 (అథర్వవేద సంహిత 18.5. 16-18) 


ఉదాహరణ 15 : 

ఏకాచమేదశచమే (1,10) 
ద్వే చ మే విగ్‌ంశతిశ్చ మే (2,20) 
తిస్రశ్చ మే త్రిగింశచ్చ మే (3,30) 
చతస్రశ్చ మే చత్వారిగ్‌ంశచ్చ మే (4,40) 
పంచచమే పంచాశచ్చ మే (5,50) 
షట్‌ చ మే షష్టిశ్చ మే (6,60) 
సప్త చ మే సప్తతిశ్చ మే (7,70) 
అష్ట చ మే£౭_శీతిశ్చ మే (8,80) 
నవ చ మే నవతిశ్చ మే (9,90) 
దశచమేశతంచమే (10,100) 
శతం చ మే సహస్రం చ (100, 1000) 


(అథర్వవేద సంహిత 5. 15) 


111 


24. వేదాలలో దశాంశ 


విధానం-సంఖ్యల పేర్తు 

(నా 
విషయం : వేదాలలో వినియోగించబడిన దశాంశ విధానంలోని సంఖ్యల పేరు 
వాటి విలువలు ఈ క్రింది విధంగా ఉన్నాయి. 


112 


25. లీలావతీ గణితంలో దశాంశ 
విధానం - సంఖ్యల పేర్లు 


విషయం : లీలావతీ గణితంలో వినియోగించబడిన దశాంశ విధానంలోని సంఖ్యల 
రు 


బీ 


వివరణ : భాస్మరాచార్య రచించిన లీలావతీ గణితంలో వివరించిన కొన్ని సంఖ్యలకు 
వేదాలలో వినియోగించబడిన సంఖ్యల పేర్ల కంటె భిన్నమైన పేర్లు కనిపిస్తున్నాయి. 
అతను అనుసరించిన దశాంశ విధానంలోని సంఖ్యల పేర్లను, ఆ సంఖ్యల విలువలను 
ఈ (క్రింద ఇవ్వడం జరిగింది. 


ఏక దశ శత సహస్రాయుత లక్ష ప్రయుత కోటయః క్రమశః 
అర్బుదమబ్దం ఖర్వ నిఖర్వ మహాపద్మ శంకవస్తస్మాత్‌ ॥ 
జలధిశ్చాంత్యం మధ్యం పరార్ధ్యమితి దశగుణోత్తరాః సంజ్ఞాః 
సంఖ్యాయాః స్థానానాం వ్యవహారార్థం కృతాః పూర్వైః ॥ 


(లీలావతీ గణితం 2. 1.2-3) 


భావార్థము వ 
ఒకటి, పది, వంద, వేయి మొదలైన సంఖ్యలు ముందు సంఖ్య కంటె పదిరెట్లు 
విలువ ఉండేటట్లుగా పూర్వుల చేత సంఖ్యలలోని స్థానాలను వ్యవహరించుటకు 
ఏర్పాటు చేయబడ్డాయి. 
ఈ పై శ్లోకములలో ఇవ్వబడిన సంఖ్యల పేర్లు వాటి విలువలు పట్టిక రూపంలో 


అందించబడ్డాయి. 


113 


114 


26. వాల్మీకి రామాయణంలో దశాంశ 
విధానం - సంఖ్యల పేర్లు 


విషయం : వాల్మీకి రామాయణంలో వినియోగించబడిన దశాంశ విధానంలోని 


సంఖ్యల పేర్లు 


వివరణ : వాల్మీకి మహర్షి రచించిన రామాయణంలో కళ్లు చెదిరే సంఖ్యలను 
వర్ణించడం జరిగింది. సేతు నిర్మాణమైన తరువాత లంకకు జేరిన వానరుల సంఖ్యను 
తెలుపవలసినదిగా రావణాసురుడు తన గూఢచారులైన శుక, సారణులను అదేశిస్తాడు. 
ఆ సమయంలో వారు ముందు సంఖ్యా విధానాన్ని వివరిస్తారు. “కోటి” అనే సంఖ్యతో 
ప్రారంభించి, లక్షరెట్లు చొప్పున పెంచుకుంటూ సంఖ్యలను తెలియజేస్తారు. ఆ 
ఘట్టంలో వర్ణించిన దశాంశ విధానంలోని సంఖ్యల పేర్లను, ఆ సంఖ్యల విలువలను 
ఈ (క్రింద ఇవ్వడం జరిగింది. 


శతం శతసహగస్రాణాం కోటి మాహుర్మనీషిణః | 
శతం కోటిసహగస్రాణాం శంకురిత్యభిధీయతే I 


శతం శంకుసహగస్రాణాం మహాశంకురితి స్మృతః | 
మహాశంకుసహస్రాణాం శతం వృనమిహోచ్యతే ॥ 
శతం వృనసహగస్రాణాం మహావృన్షమితి స్మృతమ్‌ । 
మహావృనహగస్రాణాం శతం పద్మమిహోచ్యతే ॥ 
శతం పద్మసహ(స్రాణాం మహాపద్మమితి స్మృతమ్‌ । 
మహాపద్యసహ(స్రాణాం శతం ఖర్వమిహోచ్యతే I 
శతం ఖర్వసహగస్రాణాం మహాఖర్వమితి స్మ తమ్‌ ॥ 
మహాఖర్వసహగస్రాణాం సముద్రమభిధీయతే ॥ 


115 


శతం సముద్రసాహస్రమోఘ ఇత్యభిధీయతే । 
శతం మోఘసహ(స్రాణాం మహౌఘా ఇతి విశ్రుతః ॥ 


(వాల్మీకి రామాయణం 6. 28. 33-38) 


కోటి 10” 
శంకు (లక్షకోట్లు) 10 
మహాశంకు 10 
వృన్ద 102 
మహావృన్ద 10 
పద్మ 0 
మహాపద్మ 10” 
ఖర్వ 10 
మహాఖర్వ 10 
సముద్ర 10° 
ఓఘ 10” 
మహౌఘ 10 


సంస్కృత భాషలో రచించబడిన ఇతర [గ్రంథాలలో అదనంగా లభించిన కొన్ని పెద్ద 
సంఖ్యల పేర్లు, వాటి విలువలు ఈ దిగువన ఇవ్వబడ్డాయి. 


ఉత్సంగ 10” 
తిధథిలంబ 10” 
హేతుహీలమ్‌ 10 
నిత్రవాద్యమ్‌ 10 
సర్వబల 10* 
తల్లక్షణమ్‌ 10% 


116 


27. గుణకారములు-11 (మేరు ప్రస్తారం) 
విషయం : మేరు ప్రస్తారం 
వివరణ : 11 యొక్క ఉన్నత ఘాతసంఖ్యలకు విలువలను కనుగొనుట. 
(Values of higher powers of 11) 
1. 11 యొక్క ఉన్నత ఘాత సంఖ్యలు ఈ క్రింది విధంగా ఉంటాయి. 
11° [1 
jue 115 
12 11 
11) 1 
11* 11° మొదలయినవి. 
వీనికి విలువలను కనుగొనాలి. 
2. పైన ఇచ్చిన 11 యెక్క ఘాత సంఖ్యలలో కొన్నిటికి విలువలు ఈ విధంగా 
ఉంటాయి. 
11°%=1 
11'=11 
11=11x11=121 
ముందు వచ్చిన ఘాతపు సంఖ్యలకు 11తో గుణకారాలు చేస్తూ ఉంటే తరువాతి 
ఘాత సంఖ్యలు వస్తాయి. 
ఉదాహరణ 1 : 11? 
1. 112ని 11 తో గుణిస్తే 11 వస్తుంది. 
1=11 x 11=121x 11 


117 


2. 1215 11= 1331 

“. 1P=1331 

3. ఈ సంఖ్యను (11ేను) 11తో గుణిస్తే 11* వస్తుంది. 
11=11x11=1331x11 = 14641 

“. = 14641 


ఈ సంఖ్యలను ఒక క్రమ పద్ధతిలో వస్త ఈ క్రింది విధంగా కనిపిస్తాయి. 

11° 1 

1]! 11] 

112 121 

113 1331 

11* 14641 

ఇక్కడ ఒక విషయాన్ని గమనించవచ్చు. పై వరుసలోని అంకెలను క్రమంగా 
కలిపితే క్రిందివరుసలోని అంకెలు క్రమంగా ఏర్పడుతున్నాయి. అదనంగా రెండు 
చివరల “1’ వేసుకోవాలి. అపుడు ఇచ్చిన మాతపు సంఖ్యలను పూర్తిగా 
సాధించినట్లవుతుంది. 
ఇదే పద్ధతిలో 11* ను 11తో గుణిస్తే 11% వస్తుంది. 
11° = 11* ఎం111 = 14641 x 11 


4. పై సంఖ్య 14641 లోని అంకెలను క్రమంగా కలిపి, అదనంగా రెండు చివరల 
“1 వేసుకుంటే అంకెలు ఈ క్రింది విధంగా వస్తాయి. 

1,5, 10, 10, 5, 1 
కుడివైపునుండి చూచినచో ఒకట్ల స్థానంలో ఒక అంకె (=1) ఉంది. పదుల స్థానంలో 
ఒక అంకె (=5) ఉంది. 
కాని వందల స్థానంలో రెండు అంకెల సంఖ్య (10) వచ్చింది. 


118 


అదే విధంగా వేల స్థానంలో కూడా రెండు అంకెల సంఖ్య (10) ఉంది. అపుడు 
ఈ క్రింది విధంగా వ్రాసుకోవాలి. 

1 ర్‌ 10 1 0 5 1 

1 ర్‌ 


0 0 5 li 
| 


పైన సూచించిన విధంగా వ్రాసుకొని కుడివైపునుండి సూక్ష్మీకరించుకుంటూ సవరణ 
చేస్తూ వ్రాస్తే ఈ క్రింది విధంగా వస్తాయి. 


1 6 1 0 ర్‌ 1 


*. 11°= 14641 x 11 = 161051 

5. ఇదే విధంగా11, 117, 11%, 11° లను సాధిస్తే ఈ క్రింది అంకెలు వస్తాయి. 
11°: 1, 6, 15, 20, 15,6, 1 
11”: 1,7,21,35, 35, 21,71 
11°: 1, 8, 28, 56, 70, 56, 28, 8, 1 


11°: 1,9, 36, 84, 126, 126, 84, 36,9, 1 


119 


6. వాటిని ఈ క్రింద సూచించిన విధంగా సూక్ష్మీకరించాలి. 


11°: 1,6, 15,20, 156, 1 


11,.7,21,35,35,21, 7,1 


eee se 


ఇ 


7 
11%: 1, 8,28, 56, 70, 56, 28, 8, 1 
8 8 6 0 6 8 
2 5 7 5 2 
2 1 4 8 5 8 8 
:1,9, 36, 84, 126, 126, 84, 36,9, 1 
2 


120 


7. ఇదే విధంగా 11 యొక్క ఘాతపు సంఖ్యలలోని అంకెలు, వాటి విలువలను 
సాధించి ఈ క్రింద పొందుపరచడం జరిగింది. 


ఘాతపు సంఖ్య సంఖ్యలలో వచ్చే అంకెలు విలువ 

11° 1 1 
11" 1,1 11 
11” 1,2,1 121 
11° hl 1331 
ti 1,4, 6,41 14641 
11° 1, 5, 10, 10, 5,1 161051 
11° 1, 6, 15, 20, 15, 6, 1 1771561 
Ti 1, 7,21, 35, 35,21, 7, 1 19487171 
11 1, 8, 28, 56, 70, 56, 28, 8, 1 214358881 
11° 1, 9, 36, 84, 126, 126, 84, 36, 9,1 | 2357947691 


పైన సూచించిన ఘాతపు సంఖ్యలలోని అంకెల క్రమాన్ని మేరు ప్రస్తారం అంటారు. 


మేరు ప్రసార నిర్మాణ పద్ధతి : 
ఛందస్సూత్రాలపై హలాయుధుడు (క్రీ.శ. 10 వ శతాబ్ది) రచించిన వ్యాఖ్యానంలో 
1,2,3,4 మొదలైన అంకెలతో ఏర్పడే రకరకాల సంబంధాలను గూర్చిన వివరాలు 
ఉన్నాయి. ఈ సంబంధాల నిర్మాణాన్ని మేరు ప్రస్తారం అంటారు. 

ఆదావేకం లిఖేత్‌ కోష్టం తదధో ద్వే తు సంలిఖేత్‌ | 

తదధః త్రీణి కోష్టాని ఏవం రూపేణ వర్ధయేత్‌ I 

ఆదావంతే లిఖేదేకం మధ్యం కోష్టంచ పూరయేత్‌ । 

లేఖ్య కోష్టోపరి ప్రాప్తెః అగ్రిమాంకేన సంయుతైః ॥ 


121 


తా॥ ముందుగా ఒక గడిని వ్రాయవలెను. దాని క్రింద రెండు గడులను వ్రాయవలెను. 
దాని క్రింద మూడు గడులను వ్రాయవలెను. ఈ విధంగా గడులను పెంచుకుంటూ 
వ్రాయవలెను. ఒక వరుసలోని మొదటి గడిలోను, చివరి గడిలోను “1 వ్రాయవలెను. 
పై వరుసలోని గడులలోని సంఖ్యలను కలిపి ప్రస్తుత వరుసలోని మధ్య గడులలో 
వ్రాయవలెను. ఈ విధంగా అన్ని గడులను పూర్తి చేయవలెను. 


మా 


వం. 


9 |36 | 84 | 126126 84 36 


మేరు ప్రస్తారం 


122 


28. గుణకారములు-12 (వింకులం ఎక్కాలు) 


విషయం : వింకులం సంఖ్యలతో ఎక్కాలు సాధించుట. 


వివరణ : ప్రతి సంఖ్యకు విలువలో సమానమైన వింకులం సంఖ్యను వ్రాసుకున్నాక 
ఆ సంఖ్యకు సంబంధించిన ఎక్కములను సులభంగా వ్రాయవచ్చును. 


ఉదాహరణ 1 : 9వ ఎక్కమును వ్రాయుట 


వివరణ : 


1. 
2. 


4. 


ఇచ్చిన సంఖ్య = 9, 

9కి సమానమైన వింకులం సంఖ్యను వ్రాసుకోవాలి. 

9=10-1=11 

9ని 1తో గుణిస్తే అదే సంఖ్య వస్తుంది. 

9x1=9 

దీనికి (9౫1=9కి) వింకులం సంఖ్య 11 ని (=9ను) కలిపితే 9౫2 


చేసినట్లవుతుంది. 


అంటే, ఇక్కడ ఒకట్ల స్థానంలో ఉన్న అంకెను ఒకటి తగ్గించాలి, పదుల స్థానంలో 


ఉన్న అంకెను ఒకటి పెంచాలి. 


9x1= 09 
+9 = 11 
9x2= 18 


ర్‌. దీనికి (9౫2కు) 11(=9) ని కలిపితే 9౫౩ చేసినట్లు అవుతుంది. 


9x2= 18 
+9 = 11 
9x3= 27 


123 


6. ఈ విధంగా, వచ్చిన సంఖ్యకు 11 (=9) ను కలుపుతూ ఉంటే 9వ ఎక్కము 


వస్తుంది. 


9వ ఎక్కము : 

కలపవలసిన సంఖ్య = 11 
9x1= 9 
9x2 18 
9x3= AT 
9x4= 36 
9x5= 45 
9x6= 54 
9x7= 63 
9x8= 72 
9x9= 81 
9x10= 90 


ఉదాహరణ 2 : 19వ ఎక్నము వ్రాయుట 

వివరణ : 

1. ఇచ్చిన సంఖ్య =19 

2. 19కి సమానమైన వింకులం సంఖ్య = 20-1=21 

3. 19ని ఒకటితో గుణిస్తే అదే సంఖ్య వస్తుంది. 
19x1=19 


124 


4. దీనికి వింకుల సంఖ్య (21) ను కలపాలి 


(అనగా ఒకట్ల స్థానంలో ఉన్న అంకెను ఒకటి తగ్గించాలి, పదుల స్థానంలో 
ఉన్న అంకెకు రెండు కలపాలి) 


19x1 = 19 
+19 = 21 
తెరి 


ఈ విధంగా, వచ్చిన సంఖ్యకు 21 (=19) ను కలుపుతూ ఉంటే 19 వ ఎక్నము 
వస్తుంది. 


19వ ఎక్కము : 

కలపవలసిన సంఖ్య = DT 
19x1= 19 
19x2 38 
19x3= 57 
19x4= 76 
19x5= 95 
19x6= 114 
19x7= 1833 
19x8= 152 
19x9= 171 
19x10= 190 


125 


గమనిక : ఇంతవరకు ఒకట్ల స్థానంలో ఉన్న అంకె “0 కంటె తక్కువ రాలేదు. కొన్ని 
ఎక్కాలలో ఒకట్ల స్థానాన్ని తగ్గించినపుడు “0 కంటె తక్కువ అంకె వచ్చే సందర్భాలలో 
పక్కనే ఉన్న పదుల స్థానంలో ఉన్న అంకె నుండి ఒకటి తగ్గించి దానిని పది 
ఒకట్లుగా మార్చుకుని అంకెను వేసుకోవాలి. 


ఉదాహరణ 8 : 27వ ఎక్క్మము వ్రాయుట 

వివరణ : 

1. ఇచ్చిన సంఖ్య = 27 

2. 27కి సమానమైన వింకులం సంఖ్య = 30-3=33 

3. 27ని ఒకటితో గుణిస్తే అదే సంఖ్య వస్తుంది. 
27x1=27 

4. దీనికి వింకులం సంఖ్య (33) ను కలపాలి 


(అనగా, ఒకట్ల స్థానంలో ఉన్న అంకెను మూడు తగ్గించాలి, పదుల స్థానంలో 
ఉన్న అంకెకు మూడు కలపాలి) 


27x1 = 27 
+27 = 383 
54 


ఈ విధంగా, వచ్చిన సంఖ్యకు 33 (=27) ను కలుపుతూ ఉంటే 27 వ ఎక్నము 


వస్తుంది. 


27వ ఎక్కము : 

కలపవలసిన సంఖ్య = 33 
27x1= 27 
27x2 54 
27x83= 81 


126 


27x4= 81+33=112 = 108 
27x5= 135 
27x6= 162 
27x7=162+33=191= 189 


27x8= 216 
27x9= 2483 
27x10= 270 


ఉదాహరణ 4 : 284వ ఎక్కము వ్రాయుట 

వివరణ : 

1. ఇచ్చిన సంఖ్య = 284 

2. 284కి సమానమైన వింకులం సంఖ్య =804-20= 804+20=824 


284వ ఎక్కము : 

కలపవలసిన సంఖ్య = 324 
284x1= 284 
284x2 568 
284x3= 852 
284x4= 1136 
284x5= 1420 
284x6= 1704 
284x7=2028= 1988 
284x8= 2272 
284x9= 2556 
284x10= 2840 


127 


29. గుణకారములు-18 (8తో) 


విషయం: 8తో గుణకారాలు - చిత్ర సంఖ్యలు (Magical Numbers) 
వివరణ: 8తో గుణకారాలలో కాన్ని సంఖ్యలకు చిత్ర సంఖ్యలు ఏర్పడతాయి. 
1లగాయతు ఆరోహణ క్రమంలో అంకెలు ఉన్న సంఖ్యలను 8తో గుణించి ఆ 
సంఖ్యలోని కుడి చివరి అంకెను కలిపితే, లగాయతు అవరోహణ క్రమంలో అంకెలు 
ఉన్న సంఖ్యలు ఏర్పడతాయి. 
ఉదాహరణ 1 : 1xX8+1=? 
వివరణ: 
1. ఇచ్చిన సంఖ్య =] 
2. ఇచ్చిన సంఖ్యలో ఒకే ఒక్క అంకె “1” ఉంది. అదే ఆఖరి అంకె కూడా అయి 
ఉంది. దానిని N అనుకుందాము. 
N=1 
3. ఇచ్చిన సంఖ్యను 8తో గుణించి Nను కలపాలి. 
1x8+N = 1x8+1=9 
విశేషవివరణ : సమాధాన సంఖ్యలో 9 లగాయితు అవరోహణ క్రమంలో N 


అంకెలు ఉంటాయి. ఇక్కడ N=1. అందుచేత సమాధానంలో ఒకే ఒక్క అంకె 
ఉంది. 


“= సమాధానం: 1x%8+1=9 

ఉదాహరణ 2 : 12xX8+2=? 

1. ఇచ్చిన సంఖ్య = 12 

2. ఇచ్చిన సంఖ్యలో 1 లగాయితు ఆరోహణ క్రమంలో రెండు అంకెలు ఉన్నాయి 
(=12) 


128 


3. ఇచ్చిన సంఖ్య (=12) లో ఉన్న రెండు అంకెలలో కుడి చివరన ఆఖరి అంకె 
= 2. దీనిని N అనుకుందాము. 
N=2 
4. ఇచ్చిన సంఖ్యను 8తో గుణించి, N (=2) ను కలపాలి. 
12x8+N = 12x8+2 = 98 
విశేషవివరణ : సమాధాన సంఖ్యలో 9 లగాయితు అవరోహణ క్రమంలో N 
అంకెలు ఉంటాయి. ఇక్కడ N=2. అందుచేత సమాధానంలో రెండంకెలు ఉన్నాయి. 
“= సమాధానం : 12x%8+2 = 98 
గమనిక : 


ఈ విధంగా 8తో గుణకారాలతో వచ్చే సంఖ్యలో ఒక క్రమం కనిపిస్తుంది. అందుచేత 
వాటిని చిత్ర సంఖ్యలు (Magical Numbers) అంటారు. వాటిని ఈ క్రింది విధంగా 
బ్రాయవచ్చును. 

1x8+1=9 

12x8+2=98 

1283 x 8 + 3 = 987 

1234 x 8 + 4 = 9876 

12345 x 8 +5 = 98765 

123456 x 8 + 6 = 987654 

1234567 x 8 + 7 = 9876543 

12345678 x 8 + 8 = 98765432 

123456789 x 8 + 9 = 987654321 


129 


80. గుణకారములు-14 (9కో) 


విషయం: 9తో గుణకారాలు - చిత్ర సంఖ్యలు (Magical Numbers) 
వివరణ : 9తో గుణకారాలలో కాన్ని సంఖ్యలకు చిత్ర సంఖ్యలు ఏర్పడతాయి. 

1 లగాయతు ఆరోహణ క్రమంలో అంకెలు ఉన్న సంఖ్యను 9తో గుణించి ఆ 
సంఖ్యలోని కుడి చివరి అంకెకు ఒకటి కలపగా వచ్చే సంఖ్యను కూడితే, అన్నీ ఒకట్లు 
ఉండే చిత్ర సంఖ్యలు ఏర్పడతాయి. 
ఉదాహరణ 1 : 1౫9+2=? 
వివరణ: 

1. ఇచ్చిన సంఖ్య =] 
2. ఇచ్చిన సంఖ్యలోని ఆఖరి అంకె (=1) ను M అనుకుందాము. 

M=1 
3. దానికి ఒకటి కలపాలి. కలపగా వచ్చిన సంఖ్యను N అనుకొందాము. 

N=M+1=2 
4. ఇచ్చిన సంఖ్యను 9తో గుణించి, N ను కలపాలి. 

1x9+N=1x9+2=11 
విశేషవివరణ: సమాధానం (=11) గా వచ్చిన సంఖ్యలో N (22) ఒకట్లు ఉన్నాయి. 
గమనిక 1: 


ఈ విధంగా 9తో గుణకారాలతో వచ్చే సంఖ్యలో ఒక క్రమం కనిపిస్తుంది. 
అందుచేత వాటిని చిత్ర సంఖ్యలు (Magical Numbers) అంటారు. వాటిని ఈ క్రింది 
విధంగా వ్రాయవచ్చును. 


130 


1౫49 +2 = 11 

12x9+3= 111 

123x9 +4=1111 

1234 x9 + 5 = 111 11 

12345 x 9 +6 = 111 111 

123456 x 9 + 7= 111 1111 

1234567 x 9 + 8 = 111 111 11 

12345678 x9 + 9 = 111 111 111 

123456789 x 9 + 10 = 111 111 1111 
గమనిక 2: 


9తో గుణకారాలలో కొన్ని సంఖ్యలకు “8” అంకెతో మాత్రమే ఏర్పడే చిత్రసంఖ్యలు 
వస్తాయి. వాటిని ఈ (క్రింద చూపించడం జరిగింది. 

9x9+7=88 

98 x9 +6 = 888 

987 x9 +5 = 8888 

9876 x 9 + 4 = 888 88 

98765 x 9 + 3 = 888 888 

987654 x 9 + 2 = 888 888 8 

9876543 x 9 + 1 = 888 888 88 

98765432 x 9 + 0 = 888 888 888 


131 


81. గుణకారములు-15 (11 మరియు 111 సంఖ్యల వర్గాలు) 


విషయం : “1 మాత్రమే గల సంఖ్యల వర్గాలను కన్గానుట 


వివరణ : 

1. 1 మాత్రమే గల సంఖ్యలు ఈ క్రింది విధంగా ఉంటాయి. 
1 1111 
11 11111 
111 111111 మొదలైనవి 


9 వర్గాన్ని కన్గానవలసిన సంఖ్యను ఇచ్చిన సంఖ్యగా అనుకొందాము. 

3. ఇచ్చిన సంఖ్యలో ఎన్ని ఒకట్లు ఉన్నాయో లెక్కించాలి. దానిని N అనుకొందాము. 
సమాధానం వ్రాయడంలో మొదటిభాగం : 

4. సమాధానాన్ని ఎడమ చివర నుండి వేసుకోవచ్చును. 

5. ముందుగా సమాధానములో ఎడమచివరన 1ని వ్రాయాలి. 

6. దానికి (1కి) కుడివైపున 2 వ్రాయాలి. దానికి (2కి) కుడివైపున 3 వ్రాయాలి. ఈ 
విధంగా అంకెలను N వచ్చేంతవరకూ (బాసుకుంటూ వెళ్ళాలి. N విలువను కూడ 
వ్రాయాలి. 

సమాధానం వ్రాయడంలో రెండవభాగం : 

8. ఇప్పుడు N నుండి అంకెలను తగ్గించుకుంటూ కుడివైపున “1” వచ్చేంతవరకూ 
వ్రాయాలి. 

9. అప్పటికి సమాధానం పూర్తిగా వచ్చినట్లవుతుంది. 


ఉదాహరణ 1: 11” =? 


వివరణ : 
1. ఇచ్చిన సంఖ్య (=11) లో రెండు ఒకట్లు ఉన్నాయి. అందుచేత N = 2 


132 


మొదటిభాగం 
2. సమాధానంలో ఎడమచివరన 1 తో ప్రారంభించి N (22) వచ్చేంత వరకూ 
వ్రాయాలి. 
ఇప్పటి స్థితి 3 
12 
రెండవభాగం 
8. N (22) నుండి ప్రారంభించి, విలువను తగ్గించుకుంటూ 1 వచ్చేంత వరకూ 
వ్రాయాలి. 
ఇప్పటి స్థితి క 
Teal 
4. సమాధానం = 121 


ఉదాహరణ 2: 111”=? 

వివరణ : 

1. ఇచ్చిన సంఖ్య (=111) లో మూడు ఒకట్లు ఉన్నాయి. అందుచేత N = 8 
మొదటిభాగం 

2. సమాధానంలో ఎడమచివరన 1 తో ప్రారంభించి N (28) వచ్చేంత వరకూ 
వ్రాయాలి. 


రెందవభాగం 
8. N (29) నుండి ప్రారంభించి, విలువలను తగ్గించుకుంటూ 1 వచ్చేంతవరకూ 
వ్రాయాలి. 
ఇప్పటి స్థితి 
తటి 1 
4. సమాధానం : 111*= 12321 


133 


ఉదాహరణ శి: 1111”=? 
వివరణ : 
1. ఇచ్చిన సంఖ్య (=1111) లో నాలుగు ఒకట్లు ఉన్నాయి. అందుచేత N = 4 
మొదటిభాగం 
2. సమాధానంలో ఎడమచివరన 1 తో ప్రారంభించి N (=4) వచ్చేంత వరకూ 
వ్రాయాలి. 
ఇప్పటి స్థితి: 12 3 4 
రెండవభాగం 
3. N (=4) నుండి ప్రారంభించి, విలువలను తగ్గించుకుంటూ 1 వచ్చేంతవరకూ 
వ్రాయాలి. 
ఇప్పటి స్థితి 
1234321 
4. సమాధానం : 1111”= 1234321 


గమనిక : 
ఈ విధంగా “1 మాత్రమే గల సంఖ్యల వర్గాలు ఈ క్రింది విధంగా వస్తాయి. 
11° = 121 
111° = 12321 
1111’ = 1234321 
11111° = 123454321 
111111” = 12345654321 మొదలగునవి 


134 


82, గుణకారములు-16 (22 మరియు 222 సంఖ్యల వర్గాలు) 


విషయం : ఒకే అంకెతో నిర్మాణమైన సంఖ్యల వర్గాలను కనుగొనుట 
వివరణ : 
1. ఒకే అంకె గల సంఖ్యలు ఈ (క్రింది విధంగా ఉంటాయి. 
22 
222 
2222 
33 
333 
4444 
55555 మొదలైనవి. 
వీటికి వర్గాలను సులభంగా కనుగొనే పద్దతి ఈ క్రింద ఉదాహరణలతో 
వివరించబడింది. 
ఉదాహరణ 1: 22”=? 
1. ఇచ్చిన సంఖ్య = 22 
2. 11ని 2 తో గుణిస్తే ఇచ్చిన సంఖ్య వస్తుంది. 
22 = 2౫11 
3. 22° = (2 xX 11) = 22x కమి = 4 x 11° 
4. 11” విలువ మనకు తెలుసు. 
11* = 121 
5. సమాధానం; 
22° = 4 x 11= 4 x 121 = 484 


135 


ఉదాహరణ 2: 222” =? 
1. ఇచ్చిన సంఖ్య = 222 
111 ని 2తో గుణిస్తే 222 వస్తుంది. 
ల్ల 9929. = (సం 111) =2 Xx 111 = 4 x 111” 
3. 111” విలువ మనకు తెలుసు 
111” = 12321 
4. 222? = 4 x 111” = 4 x 12321 = 49284 


ఉదాహరణ కి : 5555 =? 

1. ఇచ్చిన సంఖ్య = రర్‌ర్‌ర్‌ 

2. 5555 = 5 ౫ 1111 

3. 5555ీ = 5x 1111” = 25 ౫ 1234821 = 30858025 


136 


83. గుణకారములు-17 (11తో) 


సూత్రం : అంత్యయోరేవ (11తో గుణకారములు) 

అర్థం * రెండు చివరల ఉన్న అంకెలకు మాత్రమే 

వివరణ 

1. ఈ సూత్రం 11తో చేసే గుణకారాల్లో బాగా ఉపయోగిస్తుంది. 
2. ఈ గుణకారాన్ని సాధిస్తున్నపుడు మూడుసంఖ్యలు ఉంటాయి. 

మొదటి సంఖ్య = గుణిస్తున్న సంఖ్య = 11 

రెండవ సంఖ్య = గుణించబడుచున్న సంఖ్య = ఇచ్చిన సంఖ్య 

మూడవ సంఖ్య = సమాధానం = పైరెండు అంకెలను గుణించగా వచ్చే లబ్ధం. 

దీనిని సాధించవలసి ఉంది. 

3. గుణించే పద్ధతి * సమాధానంలో రాబోయే అంకెలు : 

1) ఇచ్చిన సంఖ్యలోని కుడి చివరన ఉన్న అంకె సమాధానంలో కుడి చివరకు 
వస్తుంది. 

11) ఇచ్చిన సంఖ్యలోని అంకెలను కుడివైపునుండి ఎడమవైపుకు క్రమంగా రెండేసి 
చొప్పున కలపగా వచ్చే అంకెలు సమాధానంలోని మధ్య అంకెలుగా 
వస్తాయి. 

111) ఆఖరుకు, ఇచ్చిన సంఖ్యలోని ఎదమ చివరన ఉన్న అంక సమాధానంలో 
ఎడమచివరకు వస్తుంది. ఈ విధంగా సమాధానం వస్తుంది. 


ఉదాహరణ1 : 15 ౫11=)? 

మొదటి సంఖ్య = గుణిస్తున్న సంఖ్య = 11 

రెండవ సంఖ్య = ఇచ్చిన సంఖ్య = 15 

మూడవ సంఖ్యను (అంటే సమాధానాన్ని) కనుగొనాలి. 

ఇచ్చిన సంఖ్య (=15) లోని కుడిచివరన ఉన్న అంకె = ర్‌. 
సమాధానంలో కుడిచివరన అంకె (= సమాధానంలో ఒకట్ల స్థానంలో 


౯ ల ఫై గో 


137 


వచ్చే అంకె) = ఇచ్చిన సంఖ్యలోని కుడి చివరన ఉన్న సంఖ్య = ర్‌. 
ఇప్పటి స్థితి : 
సమాధానం = _ _ 5 
6. ఇచ్చిన సంఖ్య (=15) లో కుడిచివర నుండి ఎడమ వైపుకు క్రమంగా ఉన్నవి 
రెండు అంకెలు. అవి 5, 1 గా ఉన్నాయి 
7. పైన చూపిన అంకెలను కలపగా 5 + 1 = 6 వస్తుంది. 
8. ఈ అంకెను (6) ను సమాధానంలో పదులస్థానంలో వేసుకోవాలి. 
9. ఇప్పటి స్థితి : _65 
10. ఇచ్చిన సంఖ్యలో ఇంక కలపవలసిన అంకెలు ఏమిలేవు. అందుచే సమాధానంలో 
మధ్యలో రాగల్లిన అంకెలు అదనంగా ఏమీలేవు. 
11. చివరగా, సమాధానంలో ఎడమ చివరన రాగల్లిన అంకె = సమాధానంలో 
వందలస్థానంలో వచ్చే అంకె = ఇచ్చిన సంఖ్యలోని ఎడమచివరి అంకె =1 
10. ఇప్పటి స్థితి: =1 6 5 


సమాధానం = 15 ౫ 11 = 165 


ఉదాహరణ 2 : 25 ౫ 11 


1. మొదటి సంఖ్య = గుణిస్తున్న సంఖ్య = 11 

2, రెండవ సంఖ్య = ఇచ్చిన సంఖ్య = 25 

3. మూడవ సంఖ్యను (అంటే సమాధానాన్ని) కనుగొనాలి. 

4. ఇచ్చిన సంఖ్య (=25) లోని కుడిచివరన ఉన్న అంకె = ర్‌. 

5. సమాధానంలో కుడిచివరన అంకె (= సమాధానంలో ఒకట్ల స్థానంలో వచ్చే 
అంకె) = ఇచ్చిన సంఖ్యలోని కుడి చివరన ఉన్న సంఖ్య = 5 
ఇప్పటి స్థితి : 
సమాధానం = _ _ 5 


6. ఇచ్చిన సంఖ్య (=25) లో కుడిచివర నుండి ఎడమ వైపుకు క్రమంగా 
ఉన్నవి రెండు అంకెలు. అవి 5, 2 గా ఉన్నాయి 
138 


7. పైన చూపిన అంకెలను కలపగా 5 + 2 = 7 వస్తుంది. 

8. ఈ అంకెను (7) ను సమాధానంలో పదులస్థానంలో వేసుకోవాలి. 

9. ఇప్పటి స్థితి: _75 

10. ఇచ్చిన సంఖ్యలో ఇంక కలపవలసిన అంకెలు ఏమిలేవు. అందుచే సమాధానంలో 
మధ్యలో రాగల్లిన అంకెలు అదనంగా ఏమీలేవు. 

11. చివరగా, సమాధానంలో ఎడమ చివరన రాగల్లిన అంకె = సమాధానంలో 
వందలస్థానంలో వచ్చే అంకె = ఇచ్చిన సంఖ్యలోని ఎడమచివరి అంకె = 2 

12. ఇప్పటి స్థితి: =2 7 5 
సమాధానం = 25 ౫ 11 = 275 


ఉదాహరణ 8 : 254౫ 11 

మొదటి సంఖ్య = గుణిస్తున్న సంఖ్య = 11 

రెండవ సంఖ్య = ఇచ్చిన సంఖ్య = 254 

మూడవ సంఖ్యను ( అంటే సమాధానాన్ని) కనుగొనాలి. 

ఇచ్చిన సంఖ్య (254) లోని కుడిచివరన ఉన్న అంకె = 4. 
సమాధానంలో కుడిచివరి అంకె (= సమాధానంలో ఒకట్ల స్థానంలో వచ్చే 
అంకె) = ఇచ్చిన సంఖ్యలోని కుడి చివరన ఉన్న సంఖ్య = 4 


లజ ల [0 గ 


6. ఇచ్చిన సంఖ్య (=254) లో కుడిచివర నుండి ఎడమ వైపుకు క్రమంగా 
ఉన్నవి మూడు అంకెలు. అవి 4, 5, 2 గా ఉన్నాయి. 

7. పైన చూపిన మొదటి రెండు అంకెలను కలపగా 4 + 5 = 9 వస్తుంది. 

8. ఈ అంకెను (9) ను సమాధానంలో పదులస్థానంలో వేసుకోవాలి. 

9. ఇప్పటి స్థితి : __94 
తరువాతి రెండు అంకెలను కలపగా 5 + 2 = 7 వస్తుంది. 

10.ఈ అంకెను (7) ను సమాధానంలో వందల స్థానంలో వేసుకోవాలి. 
ఇప్పటి స్థితి (౮94 


ఇప్పటి స్థితి 3 4 


139 


11. ఇచ్చిన సంఖ్యలో ఇంక కలపవలసిన అంకెలు ఏమిలేవు. అందుచే సమాధానంలో 
మధ్యలో రాగల్లిన అంకెలు అదనంగా ఏమీలేవు. 

12. చివరగా, సమాధానంలో ఎడమ చివరన రాగల్లిన అంకె = సమాధానంలో వేల 
స్థానంలో వచ్చే అంకె = ఇచ్చిన సంఖ్యలోని ఎడమచివరి అంకె = 2 

13.ఇప్పటి స్థితి: =2 7 94 
సమాధానం = 254 ౫ 11 = 2794 


ఉదాహరణ 4: 3452 xX 11 =? 

మొదటి సంఖ్య = గుణిస్తున్న సంఖ్య = 11 

రెండవ సంఖ్య = ఇచ్చిన సంఖ్య = 3452 

మూడవ సంఖ్యను ( అంటే సమాధానాన్ని) కనుగొనాలి. 

ఇచ్చిన సంఖ్య (=3452) లోని కుడిచివరన ఉన్న అంకె = 2. 
సమాధానంలో కుడిచివరి అంకె (= సమాధానంలో ఒకట్ల స్థానంలో వచ్చే 
అంకె) = ఇచ్చిన సంఖ్యలోని కుడి చివరన ఉన్న సంఖ్య = 2 


SIT $0 గ 


ఇప్పటి స్థితి _ ___2 

6. ఇచ్చిన సంఖ్య (=3452) లో కుడిచివర నుండి ఎడమ వైపుకు క్రమంగా 
ఉన్నవి నాలుగు అంకెలు. అవి 2, 5, 4, 8 గా ఉన్నాయి 

7. పైన చూపిన మొదటి రెండు అంకెలను కలపగా 2 + 5 = 7 వస్తుంది. 

రి. ఈ అంకెను (7) ను సమాధానంలో పదులస్థానంలో వేసుకోవాలి. 

eee” 

10. తరువాతి రెండు అంకెలను కలపగా 5 + 4 = 9 వస్తుంది. 

11. ఈ అంకెను (9) ను సమాధానంలో వందల స్థానంలో వేసుకోవాలి. 
ఇప్పటి స్థితి : TT 2 

12. తరువాతి రెండు అంకెలను కలపగా 4 + ౩ = 7 వస్తుంది. 

13. ఈ అంకెను (7) ను సమాధానంలో వేల స్థానంలో వేసుకోవాలి. 


ఇప్పటి స్థితి: _79 72 


9. ఇప్పటి స్థితి క 


140 


14. ఇచ్చిన సంఖ్యలో ఇంక కలపవలసిన అంకెలు ఏమిలేవు. అందుచే సమాధానంలో 
మధ్యలో రాగల్లిన అంకెలు అదనంగా ఏమీలేవు. 

15. చివరగా, సమాధానంలో ఎడమ చివరన రాగల్లిన అంకె = సమాధానంలో 
పదివేల స్థానంలో వచ్చే అంకె = ఇచ్చిన సంఖ్యలోని ఎడమచివరి అంకె = 3 


సమాధానం = 3452 ౫ 11 = 37972 


141 


84. గుణకారములు-18 (12 మరియు 18తో) 


సూత్రం : అంత్య యోరేవ (12 మరియు 18 మొదలైన అంకెలతో గుణకారములు) 
అర్థం : రెండు చివరల ఉన్న అంకెలకు మాత్రమే 
వివరణ : 
ఈ సూత్రాన్ని 12 మరియు18 మొదలైన అంకెలతో గుణకారాన్ని చేయడానికి 
ఉపయోగిస్తారు. 12 తో చేసే గుణకారం ఈ క్రింద వివరించబడింది. 


1. గుణకారం సాధిస్తున్నప్పుడు 3 సంఖ్యలు ఉంటాయి. 
మొదటి సంఖ్య = గుణిస్తున్న సంఖ్య = 12 (ఉదాహరణకు) 
రెండవ సంఖ్య = గుణించబడుచున్న సంఖ్య = ఇచ్చిన సంఖ్య 
మూడవ సంఖ్య = సమాధానం = పై రెండు సంఖ్యలను గుణించగా వచ్చే లబ్ధం 
దీనిని మనం సాధించవలసి ఉంది. 

2. క్రింద చూపిన విధంగా ఇచ్చిన సంఖ్యలోని అంకెను గుణించి దానికి కుడివైపున 
ఉన్న అంకెను కలిపి సమాధానంలో వేసుకోవాలి. 


సమాధానంలో ఒకట్ల స్థానంలో అంకె = ఇచ్చిన సంఖ్యలోని ఒకట్ల స్థానంలోని 


Sos xX 2 


సమాధానంలో పదుల స్థానంలోని అంకె = ఇచ్చిన సంఖ్యలోని పదుల స్థానంలోని 
అంకె ౫ 2 + ఇచ్చిన సంఖ్యలోని ఒకట్ల స్థానంలోని అంకె 


సమాధానంలో వందల స్థానంలో అంకె = ఇచ్చిన సంఖ్యలోని వందల స్థానంలోని 
అంకె ౫ 2 + ఇచ్చిన సంఖ్యలోని పదులస్థానంలోని అంక. 
3. ఈ విధంగా ఇచ్చిన సంఖ్యలోని అంకెలను అన్నింటిని క్రమంగా గుణిస్తూ 
చేయాలి. 
4. ఆఖరున సమాధానంలో ఎడమ చివరి అంకె = ఇచ్చిన సంఖ్యలోని ఎడమ 
చివరి అంకె 
142 


5. పై గుణకారాలలో ఏస్థానంలోనైనా రెండు అంకెల సంఖ్యలు వచ్చినచో, ఆ 
సంఖ్యలోని ఎడమవైపు అంకెను పైస్థానంలోని అంకెకు కలపాలి. 
6. ఈ పద్ధతిలో 12 లగాయితు 19 వరకు గుణకారాలను చేయవచ్చును. 


ఉదాహరణ 1: 24 xX 12 =? 

1. గుణిస్తున్న సంఖ్య = 12 

2. ఇచ్చిన సంఖ్య = 24 

3. సమాధానంలో ఒకట్ల స్థానంలో అంకె = ఇచ్చిన సంఖ్యలో ఒకట్లస్థానంలో 
ఉన్న Sos xX 2 


4. సమాధానంలో పదుల స్థానంలో అంకె = ఇచ్చిన సంఖ్యలోని పదుల స్థానంలో 
ఉన్న అంకె ౫ 2 + ఒకట్ల స్థానంలోని అంకె 
=2X2+4=4+4=8 


ఇప్పటి స్థితి : 


(=2x2+4=8) 


143 


5. ఇచ్చిన సంఖ్యలో ఇంకను గుణించ వలసిన అంకెలు ఏమీలేవు. 

6. ఆఖరిగా, సమాధానంలో ఎడమచివరన ఉండే అంకె = ఇచ్చిన సంఖ్యలో 
ఎడమ చివరన ఉన్న అంకె = 2 
ఇప్పటి స్థితి : 
288 

సమాధానం : 24 xX 12 = 288 


144 


85. గుణకారములు-19 (11 మరియు 101 సంఖ్యల వర్గాలు) 


విషయం : 11 మధ్యలో సున్నలు (26/09) ఉన్న సంఖ్యలకు వర్గాలు కనుగొనుట : 

వివరణ : 
11 అనే సంఖ్య మధ్యలో సున్నలు ఉన్న సంఖ్యలు ఈ క్రింది విధంగా ఉంటాయి. 
101 
1001 
10001 
100001 మొదలైనవి 
ఈ సంఖ్యలను అదే సంఖ్యలతో గుణించి వాటి విలువలను కనుగొనాలి. 
11 మధ్య సున్నలు వ్రాయడం ద్వారా ఇచ్చిన సంఖ్య ఏర్పడుతుంది. ఇచ్చిన 
సంఖ్యలో ఎన్ని సున్నలు ఉంటే, 11 యొక్క వర్షమైన 121లోని అంకెల మధ్య 
కూడ అన్ని సున్నలను వ్రాయడం ద్వారా ఇచ్చిన సంఖ్య యొక్క వర్గాన్ని కనుగొన్నట్లు 
అవుతుంది. 
(117 అనే సంఖ్యలో ఒకట్ల మధ్య ఒక సున్న వ్రాయడం ద్వారా ఇచ్చిన సంఖ్య 
101 ఏర్పడింది. అందుచే N = 1 అనుకొందాం. 
సున్నల సంఖ్య = N 
ib యొక్క వర్గంలోని ప్రతి రెండు అంకెల మధ్య ౫ సున్నల చొప్పున వ్రాయడం 
ద్వారా ఇచ్చిన సంఖ్య యొక్క వర్గాన్ని వ్రాసినట్లవుతుంది.) 

ఉదాహరణ 1 : 101”=? 

1. ఇచ్చిన సంఖ్య = 101 

2. ఇచ్చిన సంఖ్యలోని ఎడమ చివరను, కుడి చివరను గల ఒకట్ల మధ్యలో ఉన్న 
సున్నల సంఖ్య = 1. దీనిని NN అనుకొందాము. N=1 

3. షే = 121 

4. 121 అనే సంఖ్యలో రెండేసి అంకెల మధ్య 1 సున్నలు వ్రాయాలి (అంటే 1కి 
2కి మధ్య ఒక సున్న వ్రాయాలి, అదేవిధంగా 2కి 1కి మధ్య ఒక సున్న 
వ్రాయాలి.) 


145 


5. సమాధానం = 101”= 10201 


ఉదాహరణ 2 : 1001” = ? 

1. ఇచ్చిన సంఖ్య = 1001 

pa మధ్యలో ఉన్న సున్నల సంఖ్య = 2 

N=2 

11 యొక్క వర్గం = 11” = 121 

4. 121లోని అంకెల మధ్య రెండేసి సున్నలు (N = 2) వ్రాయాలి. 
5. సమాధానం = 1001” = 1002001 


అ 


ఉదాహరణ 8: 10001 =? 

1. ఇచ్చిన సంఖ్య = 10001 

2, మధ్యలో ఉన్న సున్నల సంఖ్య = ౩8 

N=38 

11 యొక్క వర్గం = 11” = 121 

121లోని అంకెల మధ్య మూడేసి సున్నలు (౫ = 3) వ్రాయాలి. 
సమాధానం = 10001 = 100020001 


SI) 


గమనిక : 

ఈ విధంగా వచ్చే సంఖ్యలలో ఒక క్రమం కనిపిస్తుంది. వాటిని ఈ క్రింది 
విధంగా వ్రాయవచ్చు. 

11*=121 

101=10201 

1001=1002001 

100012=100020001 

100001”=10000200001 మొదలైనవి. 


146 


36. గుణకారములు-20 (9 మరియు 18తో) 


విషయం : త్వరితముగా గుణకారములు చేయుటకు కొన్ని పద్ధతులు. 
15 తో గుణించుటకు : 
ఉదాహరణ1 : 48X15 =? 


15 = 10 + 5 గా భావించవచ్చును. ఇచ్చిన సంఖ్యను 10తో గుణించాలి. ఆ 
వచ్చిన విలువకు దానిలో సగమును కలపాలి. 


48 x 10 = 480 
48 x5 = 240 
720 


* సమాధానము : 48X15 = 720 
7.5 తో గుణించుటకు : 
ఉదాహరణ2 : 64xX7.5 =? 


7.5ను (7 1/2) 10%3/4 గా భావించవచ్చును. ఇచ్చిన సంఖ్యను 10తో గుణించాలి. 
ఆ వచ్చిన విలువను 4తో భాగించి, ౩తో గుణించాలి. 


64x10 = 640 
640+4 = 160 
160x3 = 480 


.. సమాధానము : 64xX7.5 = 480 


147 


9 తో గుణించుటకు : 


9 ని 10-1 గా భావించవచ్చును. ఇచ్చిన సంఖ్యను 10తో గుణించాలి. ఆ వచ్చిన 
విలువ నుండి ఇచ్చిన సంఖ్యను తీసివేయాలి. 


ఉదాహరణకి : 84%9 = ? 
84x10 = 840 
-84 
756 
సమాధానము : 84౫9 = 756 
18 తో గుణించుటకు : 


పైన వర్ణించిన పద్ధతిలో ఇచ్చిన సంఖ్యను 9తో గుణించి, ఆ వచ్చిన విలువను 2 తో 
గుణించాలి. 


ఉదాహరణ4 : 84X18 = ? 
84x10 = 840 
-84 


756 
నలై 
1512 


148 


54 తో గుణించుటకు : 


పైన వర్ణించిన పద్ధతిలో ఇచ్చిన సంఖ్యను 9తో గుణించి, ఆ వచ్చిన విలువను 6తో 
గుణించాలి. 


ఉదాహరణర్‌ : 765%54 =? 
765 x9 = 6885 
x6 


41310 


149 


87. గుణకారములు-21 (25తో) 


విషయం : ఒక సంఖ్యను 25తో గుణించుట. 
వివరణ : ఏ సంఖ్యకయినా 25తో గుణకారాన్ని చాలా సులభంగానే సాధించవచ్చు. 
1. 25 యొక్క విలువ 100లో నాల్గవవంతు. 


3. అందుచేత ఇచ్చిన సంఖ్యను ముందుగా 100తో గుణించి, దానిని 4కో భాగించాలి. 
ఆ విధంగా చేస్తే ఇచ్చిన సంఖ్యను 25తో గుణించినట్లు అవుతుంది. 


ఉదాహరణ 1 : 12%25 =? 

1. ఇచ్చిన సంఖ్య = 12 

2. 12ను 100 తో గుణించాలి 
12x100=1200 

3. దీనిని (1200 ను) 4తో భాగించాలి 
1200 = 4 = 300 

4. సమాధానం = 12౫25 = 800 

ఉదాహరణ 2: 18%25 =? 

1. ఇచ్చిన సంఖ్య = 18 

2. 18 ని 100తో గుణించాలి 
18x100=1800 

3. దీనిని (1800 ను) 4తో భాగించాలి 
1800 = 4 = 450 

4. సమాధానం = 18౫25 = 450 


150 


838. అక్షహృదయము 


విషయం : సంఖ్యలకు సంబంధించిన ఒక అపూర్వమైన విద్య. 
వివరణ : 
1. ఏ వస్తువులోనైనను, సామాన్యముగా లెక్కపెట్టలేనన్ని అంతర్భాగములను ఒక 
అపూర్వమైన విద్య ద్వారా లెక్కపెట్టవచ్చును అని మన ప్రాచీన గ్రంథములనుండి 
తెలుస్తోంది. ఈ అపూర్వ విద్యనే “అక్షహృదయము అంటారు. ఇది గురు ముఖతః 
నేర్చుకోదగిన విద్య అని కూడ తెలుస్తోంది. 
2. ఈ విద్య పూర్వము బుతుపర్జ్ణుడు అను రాజు దగ్గర నలమహారాజు 
నేర్చుకొనినట్లుగా మనకు మహాభారతంలో వర్ణించబడింది. 

ఇది యక్షహృదయమనగా 

విదితంబగు విద్య; దీని విధ్యుక్తముగా 

మదినెరుగు నరుడు సంఖ్యా 

విదుడగు; దష్భ త కళంక విష ముక్తుడగున్‌. 

(ఆంధ్రమహాభారతం, అరణ్యపర్వము) 
దీని సహాయముతో ఒక చెట్టుకు ఉన్న ఆకుల సంఖ్యను వెంటనే చెప్పగలిగేవారుట. 

3. ఇదే విద్యను ధర్మరాజు కూడ అధ్యయనము చేసినట్లు మహాభారతం ద్వారా 
తెలుస్తోంది. దీని సహాయముతో మహాభారత యుద్ధములో మరణించిన సైనికుల, 
గుర్రముల, ఏనుగుల సంఖ్యను క్షణకాలములో ధర్మరాజు ధృతరాష్టునకు చెప్పినట్లు 
తెలుసోంది. 


151 


39. సంఖ్యలలో స్థానాల విలువ 


విషయం : సంఖ్యలలో స్థానాలను బట్టి విలువలు నిర్ణయించబడుట 
వివరణ : 
1. ఒక సంఖ్యలో ఒక అంకె ఎన్నిసార్లెనా రావచ్చును. 


2. ఆ సంఖ్య యొక్క మొత్తం విలువను నిర్ణయించే సందర్భంలో ఆ అంకెలు ఉన్న 
స్థానాలను బట్టి వాటి విలువలను గుర్తించవలసి ఉంటుంది. 


8. (ప్రతి సంఖ్యలోను అంకెలను వ్రాసే ప్రదేశాలను “స్థానములు” అంటారు. వాటిని 
ఒకట్ల స్థానం, పదుల స్థానం, వందల స్థానం మొదలైన పేర్లతో పిలుస్తారు. 


ఉదాహరణ 1 : 
3 4 5 
72 కట్ల స్థానం 
పదుల స్థానం 
వందల స్థానం 


మూడు అంకెలు 3, 4, 5 లను విడి విడిగా చూచినచో 3 కంటే 4 పెద్దది, 4 
కంటే 5 పెద్దది. 


కాని ఈ మూడు అంకెలను వినియోగిస్తూ వ్రాసే సంఖ్య 345 లో 


3 యొక్క విలువ = 300 
4 యొక్క విలువ = 40 
ర్‌ యొక్క విలువ = ర్‌ 


152 


ఒకే అంకె భిన్న భిన్న స్థానాలలో ఉంటూ ఏర్పడే సంఖ్యకు ఉదాహరణగా 111 
వ్రాయవచ్చును. ఇక్కడ అన్ని స్థానాలలోను ఒకే అంకె (=1) ఉన్నను, దాని విలువ 
వేరు వేరుగా ఉంటుంది. 


దీనిని వివరించే శ్లోకం ఈ క్రింది విధంగా ఉంది. 


యథా ఏకరేఖా శతస్థానే శతం, దశస్థానే దశ, 
ఏవం చ ఏకస్మానే, 

యథా ఏకత్వే అపి ప్రీ మాతా చ ఉచ్యతే 
దుహితా స్వసా చ ఇతి ॥ 

(యోగ సూత్ర వ్యాసభాష్యం, క్రీ.శ. 6వ శతాబ్ది) 


తా॥ ప్రీ తాను ఒక్కతె మాత్రమే అయినప్పటికి, సందర్భాన్నిబట్టి, తల్లి అని, కుమార్తె 
అని, చెల్లెలు అని రకరకాల పేర్లతో పిలువబడినట్లుగానే ఒకే గీత (అంకె ఒకటి) 
వందల స్థానంలో వందను, పదుల స్థానంలో పదిని, అట్లాగే ఒకట్ల స్థానంలో 
(ఒకటిని) సూచిస్తుంది. 


153 


40. అనంతము (లీలావతి) 


విషయం : సంఖ్యలలో “అనంతము” యొక్క లక్షణము 
వివరణ : 


le లెక్కపెట్టలేని సంఖ్యను అనంతం (Infinity) అంటాము. ఈ పదాన్ని గణితంలో 
విరివిగా వినియోగిస్తూ ఉంటాము. 


2. ఒక సంఖ్యను సున్నతో భాగిస్తే అనంతం” వస్తుంది అని కూడా మనం అంటాము. 
దీనిని భాస్మరాచార్య తాను రచించిన భీజగణితంలో ఈ విధంగా వర్ణించాడు. 


అస్మిన్‌ వికారః ఖహరే న రాశా 

పి ప్రవిష్టే ప్వపి నిఃసృతేషు ॥ 
బహుష్వపి స్యాలయసృష్టికాలే 

అనంతే అచ్యుతే భూతగణేషు యద్వత్‌ ॥ 

తా॥ ప్రళయ కాలంలో జీవులు అందరూ పరమేశ్వరునిలో కలుస్తారు. సృష్టికాలంలో 

ఆ జీవులంతా పరమేశ్వరుని నుండి బయటకు వస్తారు. అనంతుడు (అంతములేని 
వాడు), అచ్యుతుడు (తరగనివాడు) అయిన పరమేశ్వరునిలో ఈ జీవరాశులన్నీ 
ప్రవేశించినప్పుడు ఆయనలో మార్పులేదు. అదేవిధంగా ఈ జీవరాశులన్నీ 
పరమేశ్వరుని నుండి విడిపోయినప్పుడు కూడ ఆయనలో ఏమీ మార్పురాదు. 


8. ఇదే విధంగా 'సున్ను హారము (Denominator) నందుగల సంఖ్యకు ఎంత పెద్ద 
సంఖ్యను కలిపినను, లేక తీసివేసినను, ఏమీ మార్పురాదు. 


విలువ 


4. ఈ అనంతాన్నే పూర్ణమదః పూర్ణమిదం మంత్రార్థంతో కూడ వివరిస్తారు. 
154 


41. అచ్చులు - హల్లులు 


శ్లో॥ నృత్తావసానే నటరాజరాజో 

ననాద ధక్కాం నవపంచవారమ్‌ 

ఉద్దర్తుకామస్సనకాది సిద్దాన్‌ 

ఏతద్విమర్శే శివసూత్ర జాలమ్‌ 
భావార్థము : ఒకనాటి సాయంసంధ్యాసమయంలో నటరాజరాజు సనకాది 
మహర్షులను అనుగ్రహించుట కొరకై తాండవము చేయుచు తన ఢక్మను 14 
పర్యాయములు (మోగించెను. ఆ శబ్దములు ఈ క్రింది విధంగా గ్రహించబదినవి. 
వీటినే మాహేశ్వర సూత్రములు అని అందురు. వీటి సహాయంతోనే పాణిని మహర్షి 
“అష్టాధ్యాయి” అనే పేరుగల సంస్క ఎత వ్యాకరణ గ్రంథాన్ని రచించాడు. 


అ ఇ ఉణ్‌ 
బుక్‌ 
ఏఓజ్‌ 
ఐబెచ్‌ 
హయవరట్‌ 
లణ్‌ 
ఇమజణనమ్‌ 
రుభ జ్‌ 
ఘఢధష్‌ 

10. జబగడదశ్‌ 


౨9 ౨౦౩౫౩ రల తి ల [0 గో 


155 


అచ్చులు అను పేరు వచ్చుటకు కారణము : 
1వ సూత్రములోని (అ ఇ ఉణ్‌) మొదటి అక్షరము = అ 
4వ సూత్రములోని (ఐ జె చ్‌) చివరి అక్షరము = చ్‌ 
ఈ రెండింటిని కలుపగా వచ్చునది = అచ్‌ 


ఈ సంజ్ఞ (అచ్‌) మొదటి సూత్రము నుండి ప్రారంభించి నాల్గవ సూత్రము 
చివరి వరకు మధ్యలో ఉన్న అక్షరములను (అ, ఇ, ఉ మొదలగునవి) సూచించును. 
అందుచే వీటిని అచ్చులు అందురు. 


హల్లులు అను పేరు వచ్చుటకు కారణము : 
5వ సూత్రములోని మొదటి అక్షరము = హ 
14వ సూత్రములోని చివరి అక్షరము = ల్‌ 
ఈ రెండింటిని కలుపగా వచ్చునది = హల్‌ 


ఈ సంజ్ఞ (హల్‌) 5వ సూత్రము నుండి ప్రారంభించి 14వ సూత్రము చివరి 
వరకు మధ్యలో ఉన్న అక్షరములను (క, ఖ, గ, ఘ మొదలగునవి) సూచించును. 
అందుచే వీటిని హల్లులు అందురు. 


156 


భాగం -4 


42. సంస్క లత భాషలో సంఖ్యలలోని 
అంకెలు వ్రాసే పద్ధతి 


సూత్రం : అంకానాం వామతో గతిః 


అర్థం : అంకెలను కుడివైపు నుండి ఎడమవైపునకు క్రమంగా వ్రాయాలి. 
వివరణ : సంస్క ఎ్రతంలో సంఖ్యలను వినియోగించే సందర్భంలో, సామాన్యంగా, 
ఒకట్ల స్థానంలో ఉన్న అంకెను ముందుగా చెప్పి, దాని తర్వాత పదుల స్థానాన్ని, 
దాని తర్వాత వందల స్థానాన్ని చెబుతారు. ఈ విధంగానే మిగతా పై స్టానాల్లోని 
అంకెలను కూడా ఉచ్చరిస్తారు. 

ఉదాహరణ 1 : 


1 


త్రయోదశి : మూడు కలిపిన పది అని అర్థము. అనగా, త్రయోదశి అనే 
పదానికి విలువ 18. 

ఈ పదంలో ముందుగా ఒకట్ల స్థానానికి చెందిన 8 ను (త్రయ) చెప్పి, తర్వాత 
పదుల స్థానానికి చెందిన 1 అనే అంకె (దశ) ను చెబుతారు. 

పైన చెప్పిన అంకెలు మొత్తం సంఖ్యలో కుడివైపు నుండి ఎడమవైపుకు క్రమంగా 
కనిపిస్తాయి. ఆ విధంగా దాని విలువ 13 వస్తుంది. 


ఉదాహరణ 2 : 


1; 


“అష్టోత్తర శతనామావళి అనే పదాన్ని మన దేవాలయాలలో పూజలు చేయించే 
సందర్భాలలో వినియోగిస్తూ ఉంటాము. 
ఈ పదము యొక్క అర్థం= 8 (అష్ట అధికంగా కల్షిన 100 (శతు 

= 8+100 = 108 
ఈ ఉదాహరణలో కూడ ముందుగా ఒకట్ల స్థానంలోని అంకెను (అష్ట=8) 
పలుకుతాము. 
తర్వాత వందల స్థానానికి చెందిన “శతి అనే పదాన్ని వినియోగిస్తాము. 


ర్‌. పైన చెప్పిన అంకెలు, మొత్తం సంఖ్యలో, కుడివైపు నుండి ఎడమవైపుకు క్రమంగా 


కనిపిస్తాయి. ఆ విధంగా దాని విలువ 108 వస్తుంది. 


158 


43. కటపయాది విధానం - 1వ పద్ధతి 


విషయం : అక్షరాల ద్వారా సంఖ్యలలోని అంకెలను సూచించుట. 

వివరణ : 

1. “కటపయాది” పద్ధతిలో అక్షరాల ద్వారా అంకెలను సూచించే విధానాలు మూడు 
రకాలుగా ఉన్నాయి. 

2. అందులో మొదటి విధానంలోని సూత్రాలు, అర్థాలు ఇక్కడ వివరించబడ్డాయి. 


కటపయాది విధానం-1లోని సూత్రాలు, వాటి అర్థాలు : 


కాది నవ “కి నుండి “రు వరకు వరుసగా 9 అక్షరాలు-1 నుండి 
9 వరకు వరుసగా అంకెలను సూచిస్తాయి. 

టాది నవ “టి నుండి 'ధి వరకు వరుసగా 9 అక్షరాలు-1 నుండి 
9 వరకు వరుసగా అంకెలను సూచిస్తాయి. 

పాది పంచక “పి నుండి 'మి వరకు వరుసగా 5 అక్షరాలు-1 నుండి 
5 వరకు వరుసగా అంకెలను సూచిస్తాయి. 

యాద్యష్టక “యి లగాయితు “హి వరకు వరుసగా 8 అక్షరాలు-1 
నుండి 8 వరకు వరుసగా అంకెలను సూచిస్తాయి. 

క్షు శూన్యమ్‌ “క్షు అనే అక్షరము “0 ను సూచిస్తుంది. 


3. ఈ సూత్రాలననుసరించి అక్షరాలు-వాటి విలువలు ఈ క్రింది విధంగా 


ఉంటాయి. 
1 2 3 4 5 8 9 0 
క ఖగ'ఘ జ రు 
ట ఠ డ ఢ ణ థ ధ 
ప ఫు బ భ 
యర ల వ శ|,ష| స హ క్ష 


159 


4. ఈ పద్ధతిలో “1 అనే అంకెను సూచించడానికి క,ట,ప,య అనే అక్షరాలలో ఏ 
అక్షరాన్నైనా వినియోగించవచ్చును. 

5. అదే విధంగా మిగిలిన అంకెలను సూచించడానికి గుర్తించబడిన అక్షరాలు 
కూడ పై పట్టికలో చూపించబడ్డాయి. 

6. పై పట్టికలో సూచించిన అక్షరాల యొక్క గుణింతాలు అన్నీ కూడ అదే విలువను 


గమనిక : 
1. 'కి అని వ్రాసిననూ, కా’ అని వ్రాసిననూ, విలువ 1’ మాత్రమే గ్రహించాలి. 
2. సంస్కృత భాషలోని సంప్రదాయం ప్రకారం “అంకానాం వామతో గతిః - 
అంకెలను కుడి వైపునుండి ఎడమవైపుకు వేయాలి. 
ఉదాహరణ 1: 
“జయి అనే పదములోని అక్షరాల ద్వారా సూచించబడిన సంఖ్య ఎంత? 
1. మహాభారతంలో 'జయి అనే పదము అతి ప్రసిద్ధమైనది. 


1. సంస్క తంలో రచించబడిన మహాభారతంలో మొదటి పర్వంలో మొదటి శ్లోకం: 
నారాయణం నమస్మ త్వ నరంచైవ నరోత్తమమ్‌ । 
దేవీం సరస్వతీమ్‌ వ్యాసమ్‌ తతో జయ ముదీరయేత్‌ ॥ 


2, భగవద్గీతలోని మొదటి అధ్యాయంలోని మొదటి శ్లోకం : 
ధర్మక్షేత్రే కురుక్షేత్రే సమవేతా యుయుత్సవః । 
మామకాః పాండవాశ్లైవ కిమకుర్వత సంజయ ॥ 

8. భగవద్గీతలోని ఆఖరి (18వ) అధ్యాయంలోని ఆఖరి శ్లోకం ప 
యత్ర యోగేశ్వరః కృష్ణో యత్ర పార్టో ధనుర్ధరః । 
తత్ర శ్రీర్విజయో భూతిః ధ్రువానీతిర్మతిర్మమ ॥ 

గమనిక : ఈ మూడు శ్లోకాలలోను కూడా ఉన్న పదం “జయ. 

160 


. 'జయి అనే పదం యొక్క విలువను ఈ క్రింది విధంగా గుర్తిస్తారు. 

పై పట్టికలో అక్షరాల విలువలు ఈ క్రింది విధంగా ఉన్నాయి. 

జ = 8 (ఒకట్ల స్థానం) 

య = 1 (పదుల స్థానం) 

. సంస్కృత భాషలోని సంప్రదాయం ప్రకారం 'అంకానాం వామతో గతికి - 
అంకెలను కుడి వైపునుండి ఎడమవైపుకు వేయాలి. 

. పై సంప్రదాయాన్ని అనుసరించి - 

“జయ” అనే పదంలోని మొదటి అక్షరం “జి యొక్క విలువ (8) ను ఒకట్ల 
స్థానంలో వేసుకోవాలి. 

. రెండవ అక్షరం 'యి యొక్క విలువ (1) ను పదుల స్థానంలో వేసుకోవాలి. 

. ఆ విధంగా వ్రాస్తే 18 వస్తుంది. 

“'జయి అనే పదము యొక్క విలువ = 18 

. మహాభారతంలో పర్వాల సంఖ్య = 18 

భగవద్గీతలో అధ్యాయాల సంఖ్య = 18 

మహాభారత యుద్దం జరిగిన రోజుల సంఖ్య = 18 

కౌరవ, పాండవ సైన్యం సంఖ్య = 18 అక్షౌహిణులు 

. మహాభారతానికే ఇంకొక పేరు “జయము” 


161 


44. కటపయాది విధానం - 2వ పద్దతీ 


విషయం : అక్షరాల ద్వారా సంఖ్యలను సూచించుట 

వివరణ : 
కటపయాది విధానం - మొదటి పద్ధతి లో సున్న (0) ను సూచించడానికి "క్షు 
అనే అక్షరాన్ని మాత్రమే వినియోగిస్తారు. కాని కటపయాది విధానం - రెండవ 
పద్ధతిలో “ని, 'ఇ” అనే అక్షరాలను వినియోగించడం కనిపిస్తుంది. 


సంఖ్యలను సూచించే ఈ విధానాన్ని దిగువన వివరించడం జరిగింది. 
కటపయాది విధానం-2 కు సంబంధించిన శ్లోకము క 


శ్లో నకళూ వచశ్చ శూన్యాని 
సంఖ్యాః కటపయాదయః । 
మి(శే తూపాంత్యహల్‌ సంఖ్యా 
నచ చింత్యా హలః స్వరాః ॥ 
1. 'ని, 'ఇూ అనే అక్షరాలు సున్న (0) ను సూచిస్తాయి. 
2. కట,ప,య అనే అక్షరాలు 1 అనే అంకెను సూచిస్తాయి. 


3. ద్విత్త్వాక్షరముగాని సంయుక్తాక్షరముగాని వచ్చినపుడు, ఆ అక్షరానికి వర్ణక్రమము 
చెప్పినపుడు వచ్చే ఆఖరి హల్లును తీసుకోవాలి. 

4. ఉదాహరణకు “చక్రము అనే పదంలోని “క్రి అనేది సంయుకాక్షరము. దానికి 
కకార, రకార, అకారములు “క్రి అని వర్ణక్రమము చెబుతారు. ఇందులో 
వినియోగించిన హల్లులలో 'రి కారము ఆఖరి హల్లు. అందుచేత “క్రి అనే 
సంయుకాక్షరానికి విలువను నిర్ణయించడానికి “ర అనే అక్షరం యొక్క విలువను 
తీసుకోవాలి. 


162 


5. ఒక అక్షరానికి ఉన్న గుణింతములు అన్నింటికి ఒకే విలువ ఉంటుంది. (అనగా, 
అక్షరాలలోని అచ్చులకు విడిగా విలువలు లేవు.) 
“క అని వ్రాసిననూ, "కా అని వ్రాసిననూ, విలువ “1 మాత్రమే గ్రహించాలి. 


కటపయాది విధానం-2 లోని సూత్రాలు, వాటి అర్థాలు : 


కాది నవ “కి నుండి “రు వరకు వరుసగా 9 అక్షరాలు-1 నుండి 
9 వరకు వరుసగా అంకెలను సూచిస్తాయి. 

టాది నవ “టి నుండి 'ధి వరకు వరుసగా 9 అక్షరాలు-1 నుండి 
9 వరకు వరుసగా అంకెలను సూచిస్తాయి. 

పాది పంచక “పి నుండి 'మి వరకు వరుసగా 5 అక్షరాలు-1 నుండి 
5 వరకు వరుసగా అంకెలను సూచిస్తాయి. 

యాద్యష్టక “యి లగాయితు “హి వరకు వరుసగా 8 అక్షరాలు-1 
నుండి 8 వరకు వరుసగా అంకెలను సూచిస్తాయి. 

న, ఇ శూన్యమ్‌ “ని, 'ఇి” అనే అక్షరాలు “0 ను సూచిస్తాయి. 


6. ఈ సూత్రాలననుసరించి అక్షరాలు-వాటి విలువలు ఈక్రింది విధంగా ఉంటాయి. 


1 2 83 4 ర్‌ 6 7 8 9 0 
క ఖ గ ఘ జ చ ఛ జ ర్లు | ఈ 
ట రో డ ఢ ణ త థ ద ధ న 
ప ఫ బ భ మ 
య ర ల వ శ ష స హ 

గమనిక : 


సంస్క త భాషలోని సంప్రదాయం ప్రకారం “అంకానాం వామతో 
గతిక - అంకెలను కుడి వైపునుండి ఎడమవైపుకు వేయాలి. 


163 


1. 


ఒక పదము ద్వారా ఒక సంఖ్యను తెలుపదలచుకొన్నచో, ఆ పదములోని 
మొదటి అక్షరము ఒకట్ల స్థానాన్ని రెండవ అక్షరము పదుల స్థానాన్ని 
తెలియజేస్తాయి. అదే విధంగా తరువాతి అక్షరాలు వందలస్థానం, వేలస్థానం 
మొదలైన పెద్ద స్థానాలను వరుసగా తెలియజేస్తాయి. 


ఈ సూత్రాన్ని ఈ కటపయాది విధానం-2 లో వినియోగించడం సామాన్యంగా 


ఉదాహరణ 1 : 
రామి అనే పదం ద్వారా సూచించబడిన సంఖ్య యొక్క విలువ ఎంత? 


0౫౩ ౯ ల Pw 


రామి అనే పదంలో మొదటి అక్షరం రా”. 

రా’ లో అంతర్భాగమైన 'ఆ' కి విలువలేదు. “ర అనే అక్షరానికి ఉన్న విలువయే 
రా’ అనే అక్షరానికి కూడ ఉంటుంది. 

ఇక్కడ 'రి అనే అక్షరం విలువ = 2 

పై విలువ (=2) ఒకట్ల స్థానానికి చెందినది. 

రామి అనే పదంలో రెండవ అక్షరం “మి”. 

“మి అనే అక్షరం విలువ = 5 

ఇది (=5) పదుల స్థానానికి చెందినది. 

సంస్కృత భాషలోని సంప్రదాయం ప్రకారం 'అంకానాం వామతో గతిః - 
అంకెలను కుడి వైపునుండి ఎడమవైపుకు వేయాలి. 


పై సంప్రదాయాన్ని అనుసరించి వ్రాస్తే 52 వస్తుంది. 


“. రామి అనే పదము ద్వారా సూచించబడిన సంఖ్య యొక్క విలువ = 52 


ఉదాహరణ 2 : 


“షణ్ముఖి అనే పదం ద్వారా సూచించబడిన విలువ ఎంత? 


1 
2. 


మొదటి అక్షరం = ష 
దాని విలువ = 6 
164 


అ ౦౫౩ ర లహ ల 


ఇది ఒకట్ల స్థానానికి చెందిన అంకె. 

రెండవ అక్షరం = “ణు” 

దీని వర్ణక్రమం = ణకార, మకార, ఉకారములు 

దీనిలో మొదటి హల్లు = ణకారము, రెండవ హల్లు = మకారము 
“ణు” అనే అక్షరంలో గ్రహించవలసిన హల్లు = మి 

దాని విలువ = ర్‌ 

ఇది పదుల స్థానంలోని అంకె 


10. ఇచ్చిన పదంలోని ఆఖరి అక్షరం = ఖ 
11.దీని విలువ = 2 
12. అది వందల స్థానంలోని అంకె 


ర షణ్ముఖ అనే పదము ద్వారా సూచించబడిన సంఖ్య యొక్క విలువ 
= 256 
ఉదాహరణ 8 : 


'బ్రహ్మోత్సవి అనే పదం ద్వారా సూచించబడిన సంఖ్య యొక్క విలువ ఎంత? 


అ ౦౫ రాల ప ల ఫం గ 


ఇచ్చిన పదంలోని మొదటి అక్షరం = (బ్ర 

దీని వర్ణక్రమం = బకార, రకార, అకారములు 

ఈ అక్షరం (బ్ర) లోని ఆఖరి హల్లు = రి కారము 
దీని విలువ = 2 

ఇది ఒకట్ల స్థానంలోని అంకె 

ఇచ్చిన పదంలోని రెండవ అక్షరం = హ్మో 

దీని వర్ణక్రమం = హకార, మకార, ఓకారములు 
ఈ అక్షరం (హో లోని ఆఖరి హల్లు = మి 

దీని విలువ = 5 


10. ఇది పదులస్థానంలోని అంకె 
11. ఇచ్చిన పదంలోని మూడవ అక్షరం = త్స 


165 


12. దీని వర్ణక్రమం - తకార, సకార, అకారములు 

13. ఈ అక్షరం (త్స) లోని ఆఖరి హల్లు = “సి 

14. దీని విలువ = 7 

15. ఇది వందల స్థానంలోని అంకె. 

16. ఇచ్చిన పదంలోని నాల్గవ అక్షరం = వ 

17. దీని విలువ = 4 

18. ఇది వేల స్థానంలోని అంకె 

19..." బ్రహ్మోత్సవ” అనే పదము ద్వారా సూచించబడిన సంఖ్య యొక్క 
విలువ = 4752 


ఉదాహరణ 4 : 
జ్యామితి (Geometry) లో వినియోగించే '[]’ అనే సంకేతం యొక్క విలువను 382 
అంకెల వరకు వర్ణించే శ్లోకం ఈ క్రింది విధంగా ఉంది. 
గోపీ భాగ్యమధువ్రాత 
శృజ్జిశోదధి సన్టిగ | 
ఖలజీవితఖాతావ 
గలమాలారసంధర ॥ 


ఈ అక్షరాల విలువలు ఈ క్రింది విధంగా వస్తాయి. 


శ్లోకంలోని అక్షరం | గ్రహించవలసిన అక్షరం 


166 


ఇప్పుడు వచ్చిన అంకెలతో [1/10 విలువ వ్రాయవచ్చు. 


= 0.314 159 265 358 979 323 846 264 338 327 92 


ఈ శ్లోకంలో “అంకానాం వావుతో గతిః అనే నూత్రాన్ని 
వినియోగించలేదు. 


168 


45. వేదాంతశాస్త్రంలో 
కటపయాది సంఖ్యలు 


విషయం : శ్రీశంకరులు రచించిన ఒక స్తోత్రంలో కటపయాది విధానం-భావన 
వివరణ : 
శ్రీ శంకరాచార్యులవారు రచించిన ఒక శ్లోకం ఈ విధంగా ఉంది. 


నతాతోనమాతాన బంధుర్న నష్తా 
న పుత్రో న పుత్రీ న భృత్యో న భర్తా 
న జాయా న విద్యా న వృత్తిర్మమైవ 
గతిస్త్వం గతిస్త్వం త్వమేకాభవాని ! 


అర్థం :ఓ భవాని! నా తండ్రిగాని, తల్లిగాని, బంధువుకాని, మునిమనుమడు కాని, 
పుత్రుడుగాని, పుత్రికగాని, నా దగ్గరపనిచేసే భృత్యుడు గాని, నన్ను పోషిస్తున్న 
యజమాని గాని, నా భార్యగాని, నా చదువుగాని, నా ఉద్యోగముగాని నన్ను 
రక్షింపలేవు. నీవు ఒక్కతవే నాకు దిక్కు నీవు ఒక్కతవే నాకు దిక్కు (నన్ను రక్షించగలిగిన 
దానివి నీవు మాత్రమే). 


విశేష వివరణ : 

1. సున్న ఒకట్లు అనే అంకెలతో ఏదైనా ఒక ద్విపద సంఖ్య ఏర్పడుతుంది. 
అదేవిధంగా లౌకిక బంధాలతోను, ఆధ్యాత్మిక (దేవునితో) బంధంతోను ఒక 
వ్యక్తి ఏర్పడతాడు. 

2. ఈ రెండు రకాల బంధాలలోను, లౌకికమైన బంధాలన్నీ చివరకు నిరుపయోగ 
మైనవే. అవి అంకెలలో సున్నవంటివి. 


3. పై శ్లోకంలో 'ని అనే అక్షరానికి, కటపయాది విధానంలోవలె, విలువ సున్న 
అని గ్రహిస్తే, తల్లి, తండ్రి, పుత్రుడు, పుత్రిక మొదలైన బంధాలన్నీ సున్నతో 


సమానం. 
169 


(| వ్యక్తికి ఉన్న ఆధ్యాత్మిక బంధమే చివరకు ఉపయోగకరమైనది. 
అది అంకెలలో ఒకటి వంటిది. 


. పై శ్లోకంలో 'ఏకా' అనే పదానికి ఒకటి అని అర్థం తీసుకుంటే, దైవం (భవానీదేవి) 
మాత్రమే “1 అని అర్ధం వస్తుంది. 


త్వం ఏకా! 
ఓ భవానీ దేవి ! నీవు ఒకటివి. 


. సంఖ్యలో “1 అనే అంకెకు ఎడమవైపున ఎన్ని సున్నలు ఉన్నా, వాటికి విలువ 
ఏమీలేదు. '1” అంకెకు కుడివైపున ఉన్నప్పుడే సున్నకు విలువ పెరుగుతుంది. 
అందుకే అంకెల వరుసకు కూడ ప్రాధాన్యత ఉంది. 


. అదే విధంగా వ్యక్తి తన బంధాలలో దైవాన్ని ముందు ఉంచుకొని, మిగిలిన 
లౌకిక బంధాలను తర్వాత ఉంచుకొని వరుసను నిర్ణయించుకుంటే, అతడు 
“విలువి కలినవాడవుతాడు. 


అట్లుగాక లౌకిక బంధాలకు ప్రాధాన్యత ఇచ్చి, దైవాన్ని మరచిపోతే, లేక దానికి 
అతి తక్కువ ప్రాధాన్యత ఇచ్చినా, ఆ వరుసననుసరించే వ్యక్తి “విలువ” 
లేనివాడవుతాడు. 


అందుకే ఇక్కడ కూడ వరుసకు ప్రాధాన్యత ఉంది. 
ఈ విషయాన్ని మనకు తెలియజేసే పదాలు 
'త్వంగతిః, త్వం గతిః 


వరుసవు నీవే ! వరుసవు నీవే ॥ 


170 


46. సంగీత శాస్త్రంలో 
కటపయాది సంఖ్యలు 


విషయం : సంగీత శాస్త్రంలో వినియోగించే కటపయాది సంఖ్యలను వివరించుట 
వివరణ : 


1. కర్ణాటక సంగీతంలో అతి ప్రాథమికమైన రాగాలను మేళకర్తలు అంటారు. 
వీటినే జనకరాగాలు అంటారు. 


2. ఈ మేళకర్తల నుండియే మిగిలిన రాగాలు ఏర్పడ్డాయి. వీటిని జన్యరాగాలు 
అంటారు. 


3. 16వ శతాబ్లీనాటి వేంకటమఖి అనే ప్రముఖ సంగీత శాస్త్రజ్ఞుడు ప్రవేశపెట్టిన 
మేళకర్తరాగ పద్ధతిలో 72 మేళకర్తలను గుర్తించి, వాటికి కటపయాది విధానంలో 
వరుసక్రమంలో ఉండే గుర్తింపు సంఖ్యలను (Seral Numbers) ప్రతిపాదించడం 
జరిగింది. 


కొన్ని ఉదాహరణలు ప్రక్క పట్టిక ద్వారా ఇవ్వబడ్డాయి. 


171 


పట్టిక: కటపయాది విధానంతో మేళకర్తల పేర్లకు గుర్తింపు సంఖ్యలు 


మేళకర్తల 
(జనకరాగాల) 


పేర్లు 


(గ్రహించబడిన 
మొదటి రెండు 


అకరాలు 
(సత 


అంకానాం వామతో గతిః 
అను సూత్ర సహాయంతో 
కటపయాది సంఖ్య విలువ 


కనకాంగి 
రత్నాంగి 
గానమూర్తి 
వనస్పతి 


మాయా 
మాళవగౌడ 


సూర్యకాంతం 
ఖరహరప్రియ 


చారుకేశి 


ధీరశంకరాభరణం 


మేచకళ్యాణి 


కన 


172 


01 


02 


03 


04 


15 


47. చదరములలో 
కటపయాది సంఖ్యలు -1 


విషయం : కటపయాది సంఖ్యలతో చదరములలోని (గళ్లనుడి కట్లు / Magic 
Squares లోని) సంఖ్యలను గుర్తించుట 


వివరణ : 


1. క్రీశ. 405 సం॥లో ఆచార్య నాగార్జునుడు రచించిన 'కక్ష పుటి అనే గ్రంథంలో 
గళ్ళనుడి కట్లు (Magic Squares) వర్ణించబడ్డాయి. అందులో కొన్ని గళ్ళలో 
కటపయాది సంఖ్యా విధానంతో అక్షరాల ద్వారా అంకెలు సూచించబడ్డాయి. 


2. మిగిలిన గళ్ళలోని సంఖ్యలను ఏ విధంగా గుర్తించవచ్చో కూడ ఆ గ్రంథంలో 
వివరించబడింది. 


8. ఈ గళ్ళనుడి కట్లలో అంకెలను అద్దు వరుసలలో కూడినను, నిలువ వరుసలలో 
కూడినను, మూలగా కూడినను ఒకే సంఖ్య వస్తుంది. 


4. నాలుగు అడ్డవరుసలు, నాలుగు నిలువు వరుసలు (4౫4) చదరంలో ఆచార్య 
నాగార్జునుడు ఇచ్చిన సంకేత పదాలు ఈ క్రింది విధంగా ఉన్నాయి. 


5. ఈ గళ్ళలో సూచించబడిన పదాల యొక్క విలువలను కటపయాది విధానంతో 
గ్రహిస్తే ఈ క్రింది విధంగా వస్తాయి. 


పదం (గ్రహించబడిన | కటపయాది విధానంలో గ్రహించబడిన 
అక్షరము అక్షరము యొక్క విలువ 
అర్మ క 1 
ఇందు ద 8 
నిధా ధ 9 
నారీ ర 2 
తేన త్ర 6 
లగ్న ల 83 
వినా వ 4 
సనం స 7 


6. పైన విలువలను కన్గానునపుడు, అర్క ఇందు అనే పదములలో అచ్చులలోని 
అక్షరాలు (అ, ఇ) విడిచి పెట్టబడ్డాయి. అదే విధంగా నిధా, నారీ అనే పదములలో 
ని అనే అక్షరము యొక్క విలువ సున్న గనుక, తరువాత అక్షరాలు (ధ, ర) 
తీసుకోబడ్డాయి. 

7. హల్లుల యొక్క గుణింతములన్నింటికి ఒకే విలువ తీసుకోబడింది. 

8. 16 గళ్ళలోను 8 గళ్ళలో ఉండే అంకెలు ఇవ్వబడ్డాయి. 

9. మిగిలిన గళ్ళలోని అంకెలను ఈ క్రింది విధంగా కన్గానవచ్చును. 

10. ఒక వరుసలోని సంఖ్యల మొత్తమును (అది నిలువుగాని, అడ్డముగాని, మూలగాని 
కావచ్చును) = 2౧ అనుకొందాము. 

11. ఏ గడిని సంఖ్యతో నింపవలసి ఉంటుందో, ఆ సంఖ్యను తెలుసుకొనుటకు ఆ 
గడి యొక్క కర్ణములో దూరముగా ఉన్న సంఖ్యను 'గ౫' (వరుసమొత్తంలో సగం) 
నుండి తీసివేయవలెను. 

12. ఇదే పద్ధతితో ఇచ్చిన చదరములోని మిగిలిన అన్ని గడులను కూడ నింపవలెను. 

13. ఈ సూత్రముననుసరించి వ్రాసిన గళ్ళనుడికట్టు (12010 Square) ఈ విధంగా 
ఉంటుంది. 


174 


ఉదాహరణ 1: 
ఏ వరుసలోనైనా (నిలువుగాని, అడ్డముగాని, మూలగాని), మొత్తం 48 వచ్చునట్లు 
గళ్ళనుడికట్టులోని మిగిలిన అంకెలను కన్గానుట. 
1. వరుస మొత్తం = 2= 48 అనుకొందాము. 
“m= 24 
2. గళ్ళనుడికట్టు యొక్క సూత్రమును అనుసరించి తెలియని అంకెలను ఈ క్రింది 


విధంగా కన్గానవచ్చును. 
m-3=24-3=21 


48. చదరములలో 
కటపయాది సంఖ్యలు - 2 
విషయం : కటపయాది సంఖ్యలతో చదరములలోని (గళ్లనుడి కట్లు / Magic 


Squares లోని) సంఖ్యలను గుర్తించుట 
వివరణ : 


1. ఆచార్య నాగార్జునుడు (క్రీ. శ 405) కటపయాది విధానంలో ఇచ్చిన ఒక చదరము 
(గళ్ళనుడికట్టు) లోని సంఖ్యల పేర్లు ఈ క్రింది విధంగా ఉన్నాయి. 


నీలం 


176 


2. ఈ చదరంలో ఇచ్చిన పదాలలోని అక్షరాల విలువలు, వాటిని 'అంకానాం 
వామతోగతిః అను సూత్రంతో సమన్వయం చేస్తే ఏర్పడే సంఖ్యలు ఈ క్రింద 
పట్టికలో ఇవ్వబడ్డాయి. 


చదరంలోని పదం అక్షరాల విలువలు సంఖ్య విలువ 
నీలం 0,3 30 
చాపీ 6,1 16 
దయా 8,1 18 
చలో 6, 3 36 
నట 0,1 10 
భువం 4, 4 44 
ఖరీ 2,2 22 
వరం 4, 2 24 
రాగిణం 2,3,0 32 
భూపో 4,1 14 
నారీ 0, 2 20 
వగో 4, 8 34 
జరా 85, 2 28 
చర 6, 2 26 
నిభం 0, 4 40 
తానం 6,0 06 


శి. ఈ సంఖ్యలతో ఏర్పడే చదరం ఈ క్రింది విధంగా ఉంటుంది. 


4. అడ్డ వరుసలను కలుపగా విలువ 100 వస్తుంది. 
30 + 16 + 18 + 36 = 100 
10 + 44 + 22 + 24 = 100 
5. నిలువ వరుసలను కలిపినా, 100 వస్తుంది. 
30 + 10 + 32 + 28 = 100 
16 + 44 + 14 + 26 = 100 
6. మూలగా కూడినపుడు కూడ 100 వస్తుంది. 
30 + 44 + 20 + 06 = 100 
36 + 22 + 14 + 28 = 100 


గమనిక : 

1. ఈ విధంగా ఏర్పడిన చదరం (Magic Squares) లోని ఆఖరి అడ్డవరుస (నాల్గవ 
వరుస) ను పైకి తీసుకొని వచ్చినను, లేక ఆఖరి నిలువు వరుస (నాల్గవ వరుస) 
ను ఎడమవైపునకు తీసికొని వచ్చినను, వరుస మొత్తం విలువ (అడ్డమైనా, 
నిలువైనా, మూలగానైనా) అంతే ఉంటుంది (2100). విలువ మారదు. 


178 


2. ఆఖరి అడ్డు వరుసను పైకి తీసుకొని వచ్చినపుడు చదరం పరిస్థితి. 


179 


49. కటపయాది విధానం - 8వ పద్ధతి 


విషయం : కటపయాది విధానం - 8 ద్వారా సంఖ్యల విలువలను కన్గానుట. 
వివరణ : 


1. కటపయాది విధానం - మొదటి పద్ధతి లో సున్న (0) ను సూచించడానికి క్ష 
అనే అక్షరాన్ని మాత్రమే వినియోగిస్తారు. 


కటపయాది విధానం - రెండవ పద్ధతిలో “ని, “ఇ” అనే అక్షరాలను 
వినియోగించడం కనిపిస్తుంది. 


కటపయాది విధానం - మూడవ పద్ధతిని ఆర్యభట్టు తన 'ఆర్యభటీయం' అనే 
(గ్రంథంలో వివరించాడు. 


2. ఇందులో ప్రధానమైన అంశాలు : 
|. హల్లులలోని అక్షరాలకు విలువలు : 


- కి లగాయతు 'మ వరకు గల అక్షరాలలోని హల్లులకు 1 నుండి 
25 వరకు విలువలు ఇవ్వబడ్డాయి. 


- “యి, రి, లి, 'వి మొదలైన అక్షరాలలోని హల్లులకు 3, 4, 
5, 6 మొదలగు విలువలు ఇవ్వబడ్డాయి. 


॥. అచ్చులలోని అక్షరాలకు విలువలు : 


- క్కఖ, గ, ఘ వంటి అక్షరాలతో కలిసిన అచ్చులకు 1, 100, 
10000, 1000000 మొదలగు విలువలు ఇవ్వబడ్డాయి. 


- “యి, రి, 'లి, వి వంటి అక్షరాలతో కలిపిన అచ్చులకు 10, 
1000, 100000, 10000000 మొదలగు విలువలు ఇవ్వబడ్డాయి. 


180 


8. ఈ పద్ధతిని వివరించే సూత్రము, అర్థము పట్టికలు క్రింద ఇవ్వబడ్డాయి. 
సూత్రం : వర్తాక్షరాణి వర్గే అవర్లే అవర్గాక్షరాణి 
కాత్‌ జమౌ యః । 
ఖద్వినవకే స్వరా నవ వర్ణే అవర్షే 
నవాంత్యవర్డే వా ॥ 
అర్థం క 
1. కి లగాయతు మి వరకు గల వర్గాక్షరములను పదియొక్క “సరి” ఘాతపు 
విలువలతో (Even powers of 10) వ్రాయవలెను. 
2. 'యి, 'రి మొదలైన అవర్గాక్షరములను పదియొక్క బేసి ఘాతపు విలువలతో 
(Odd powers of 10) వ్రాయవలెను. 


3. ‘కి విలువ 1గా గ్రహించవలెను. మిగిలిన అక్షరములకు తరువాతి సంఖ్యలను 


(గహించాలి. 


4. “జు, 'మి అను అక్షరముల విలువలను కలపగా వచ్చిన సంఖ్య అవర్లలోని 
మొదటి అక్షరమైన “యి అనే అక్షరము విలువ అగును. 


5. య = య్‌ ౫*అ అని వ్రాయవచ్చును. 

య్‌=3 

'య్‌ి తో కలిసే అ’ కారము యొక్క విలువ = 10 
.య= 38౫10 =30 


6. తొమ్మిది అచ్చులలోని ప్రతి అక్షరమునకు రెండు రకాల ఘాతపు విలువలు 
ఉంటాయి. వర్గాక్షరాలను సరిఘాతపు సంఖ్యలు (Even powers of 10), 
అవర్షాక్షరాలను బేసి ఘాతపు సంఖ్యలు (066 powers of 10) గుణిస్తాయి. 


7. పైన చెప్పిన విషయాలను విశదీకరించే పట్టికలు ఇక్కడ ఇవ్వబడ్డాయి. 


181 


అవర్గ అక్షరాలు 


(హల్లులు) 


182 


ఈ పట్టికనే ఇంకొక విధముగా క్రింద చూపినట్లుగా వ్రాయవచ్చును. 


వర్గాక్షరములతోను, అవర్గాక్షరములతోను కలిసే అచ్చుల విలువలు 
బు 6 ఇ అ 
అవర్ష వర్ల అవర్గ వర్ల అవర్గ వర్ల అవర్గ వర్ల 
10 10° 10° 10* 10° 10° 10 10° 


ఉదాహరణ 1 : 
ఖ్యు ఘృు అనే అక్షరముల ద్వారా సూచించబడిన విలువ ఎంత? 
సమాధానం : 
ఖ (హల్లు) = 2 
ఉ = 10000 (వర్గాక్షరములకు) 
ఖు = 2౫10000=20000 
య (హల్లు) =3 
ఉ = 100000 (అవర్షాక్షరములకు) 
యు = ౩౫100000=300000 
ఘ (హల్లు) = 4 
బు = 1000000 (వర్గాక్షరములకు) 
ఘ్భు = 4x1000000=4000000 
మొత్తం విలువ =ఖ్యుఘృ =ఖుయుఘ్యు 
= 20000 + 300000 + 4000000 = 4320000 


183 


50. కటపయాది విధానంతో [గ్రహాల 
భ్రమణాల సంఖ్యలు 


విషయం : కటపయాది విధానం - 8వ పద్ధతితో గ్రహాల భ్రమణాల సంఖ్యలను 

వ్రాయుట. 

వివరణ : 

1 ఆర్యభట్టు ఒక మహాయుగ కాలంలో గ్రహముల భమణముల సంఖ్యను 
తెలుపుటకు కటపయాది విధానము - ౩వ పద్ధతిని అనుసరించాడు. అవి 
ఉదాహరణ పూర్వకంగా క్రింద వివరించబడ్డాయి. 

2. కలియుగం, ద్వాపరయుగం, త్రేతాయుగం, కృతయుగంల యొక్క మొత్తం 
కాలపరిమితిని మహాయుగం అంటారు. 


సంవత్సరాల సంఖ్య 


4,32,000 
8,64,000 
12,96,000 
17,28,000 


మహాయుగంలోని 
సంవత్సరముల సంఖ్య 43,20,000 


8. జ్యోతిశ్శాస్త్రంలోని సిద్ధాంత భాగముద్వారా ఒక మహాయుగంలో (భూమి చుట్టూ) 
గ్రహాలు ఎన్నెన్ని సార్లు వృత్తాలను పూర్తి చేస్తాయో లెక్కించబడ్డాయి. ఆ బ్రమణాల 
సంఖ్యలను కటపయాది విధానం-8వ పద్ధతితో అక్షర రూపంలో (బాయడం 
జరిగింది. 

4. ఆ కటపయాది సంఖ్యలను, వాటి విలువలను ఒక్కొక్క గ్రహానికి వివరించడం 
జరిగింది. 

184 


శని : 

కటపయాది సంఖ్య : ఢు జ్విఘ్వ 

(ధు = 14x10 + (& = 5x10) + (వ = 6x10) + (ఘ = 4x10 + 
(వ = 6౫10) = 1,46,564 


గురు: 

కటపయాది సంఖ్య : ఖీ చ్యుభ 

(® = 2x10 + (68 = 4x10) + (చు = 6x10 + (యు = 3౫10) + 
(భ = 24x1) = 3,64,224 


కుజ : 

కటపయాది సంఖ్య : భద్లిరయును ఖ్భ 

(భ = 24x10°) + (ది = 1810) + (వ = 5x10) + (యు = 9౫10) + 
ను = 20౫10) + (ఖృ = 2౫10) = 22,96,824 


సూర్య: 
కటపయాది సంఖ్య : ఖ్యు ఘృ 
(ఖు = 2౫10) + (యు = 3౫10) + (ఘృ = 4౫109) = 43,20,000 


శుక్ర: 

కటపయాది సంఖ్య : జ షబి ఖు ఛ్భృ 

(జ = 8x1) + (ష = 810) + (వి = 2910) + (ఖు = 2x10) + 
(ధృ = 7౫10) = 70,22,388 


185 


బుధ : 

కటపయాది సంఖ్య : సు గుశి థ్భ న 

(సు = 9౫10) + (గు = 310) + @ = (010) + (శృ = 17109 + 
(న = 20%10°) = 1,79,37,020 


చంద్రః 

కటపయాది సంఖ్య: చయ గియిజుశుఛ్ళల్భ 

(చ = 6%10° + (య = 3x10) + (౧ = 3x10”) + (యి = ౩310) + 
(జు = 5౫10) + (శు = 7౫10) + (ధృ = 710°) + (ఇ = 5x10) 
= 5,77,53,336 


(భ్రమణాల సంఖ్యలను ఆరోహణ క్రమంలో వ్రాసుకుంటే ఈ క్రింది విధంగా వస్తాయి. 


వరుస గ్రహము ఒక మహాయుగంలో 
సంఖ్య (భ్రమణాల సంఖ్య 

1: శని 1,46,564 

2. గురు 3,64,224 

8. కుజ 22,96,824 

4. సూర్య 43,20,000 

ర్‌. శుక్ర 70,22,388 

6. బుధ 1,79,37,020 

fe చంద్ర 5,77,53,336 


186 


51. వారాల పేర్లు ఎట్లు వచ్చాయి? 


విషయం : ఆదివారం, సోమవారం మొదలైన వారాల పేర్లు, వాటి వరుసను 
నిర్ణయించిన విధానం. 
వివరణ : 
1. వారాల పేర్లు, వాటి వరుస ఒక శాస్త్రీయ పద్ధతిలో నిర్ణయించబడ్డాయి. గ్రహాల 
(భ్రమణాల సంఖ్యకు, వాటి కక్ష్యలకు సంబంధం ఉంది. ఆ సంబంధాన్ని వర్ణించిన 
శోకం ఈ క్రింది విధంగా ఉంది. 


భానామథః శనైశ్చర సురగురు 
భౌమార్మ శుక్ర బుధ చంద్రాః | 
ఏమామధశ్చ భూమిః 
మేధీభూతా ఖమధ్యస్థా ॥ 
(ఆర్యభటీయం, కాలక్రియ) 


తా॥ నక్షత్రములకు క్రింద శని, గురు, కుజ, సూర్య, శుక్ర, బుధ, చంద్రులు వారి 
కక్ష్యలలో తిరుగుచుందురు. వీటికి క్రిందుగా భూమి ఉండును. (భూమి కేంద్రముగా 
వివరించబడిన పద్ధతి) 


1-శని; 2-గురు; 3-కుజ; 4-సూర్య; 5-శుక్ర, 6-బుధ; 7-చంద్ర భూ-భూమి 


187 


2. సూర్యోదయం నుండి మరునాటి సూర్యోదయం వరకు, అనగా ఒక పగలు 
(అహస్సు), ఒక రాత్రి కలిసిన భాగాన్ని ఒక రోజు (అహోరాత్రం) అంటారు. 
దీనిని సగటున 24 సమ భాగాలుగా చేశారు. ఒక్కొక్క భాగాన్ని “హోరా” 
అంటారు. (అహోరాత్రం అనే పదంలోని మధ్య రెండు అక్షరములు గ్రహించబడి, 
హోరా అనే పదం ఏర్పడింది.) ఒక్కొక్క హోరా యొక్క కాల వ్యవధి ఒక గంట 
ఉంటుంది. ఇంగ్లీషులో HంUr అనే పదం ఈ హోరా పదమునుండే వచ్చిందని 
అంటారు. ఆ విధంగా ఒక రోజుకు 24 హోరాలు నిర్ణయించబడ్డాయి. 


3. గ్రహముల కక్ష్యలకు, వాటి వేగాలకు సంబంధం ఉంది. భూమికి చాలా 
దూరంగా ఉన్న శని అన్ని గ్రహముల కంటెను మెల్లగా తిరుగుతుంది. శని 
[గ్రహము వేగము కంటె గురు గ్రహము యొక్క వేగము ఎక్కువ. కాని, అది 
మిగిలిన వాటి వేగముల కంటె తక్కువ. ఈ విధంగా, గ్రహముల వేగములు 
కూడ ఈ కక్ష్యల వరుసనే ఆరోహణ క్రమంలో అనుసరించి ఉంటాయి. 


4. ఒక్కొక్క రోజుకు ఒక్కొక్క గ్రహాన్ని అధిపతిగా నిర్ణయించారు. 


[వారము | అధిపతి | 
ఆదివారము సూర్యుడు 
సోమవారము చంద్రుడు 
మంగళవారము కుజుడు 
బుధవారము బుధుడు 
గురువారము గురుడు 
శుక్రవారము శుక్రుడు 
శనివారము శని 


ర్‌. ప్రతిరోజులోను, మరల, ఒక్కొక్క హోరాకు ఒక (గ్రహాన్ని అధిపతిగా నిర్ణయించారు. 
24 హోరాలకు 24 మంది అధిపతులు అవుతారు. అయితే, ఉన్న గ్రహములు 
7 మాత్రమే. అవి శని, గురు, కుజ, సూర్య, శుక్ర, బుధ, చంద్రులు. ఈ 


188 


ఏడుగురు 7 హోరాలకు (7 గంటలకు) ఒకసారి చొప్పున, అదే వరుసలో, అధిపతులు 
అవుతూ ఉంటారు. ఉదాహరణకు, ఒకరోజున మొదటి హోరాకు శని అధిపతి 
అనుకొందాము. అప్పుడు, తరువాత హోరాకు గురుడు, ఆ తరువాత హోరాకు 
కుజుడు, ఆ తరువాత హోరాకు సూర్యుడు, ఆ తరువాత హోరాకు శుక్రుడు, ఆ 
తరువాత హోరాకు బుధుడు, ఆ తరువాత హోరాకు చంద్రుడు అధిపతులు 
అవుతారు. అప్పటికి 7 హోరాలు పూర్తవుతాయి. తిరిగి ఎనిమిదవ హోరాకు 
శని అధిపతి అవుతాడు. అదేవిధంగా 15వ హోరాకు, 22వ హోరాకు కూడ 
శని అధిపతి అవుతాడు. ఈ విధంగా హోరాల అధిపతుల వరుస ఒక వృత్తాకార 
క్రమంలో ఉంటుంది. 


6. ఈ గ్రహముల సంఖ్యలను కుక వృత్తంలో వేస్తే ఈ క్రింది విధంగా ఉంటుంది. 


బుధ 
చంద్ర 


శుక్ర 
శని 
సూర్య 
గురు “నన 
1-శని; 2-గురు; ౩-కుజ; 4-సూర్య; 5-శుక్ర; 6-బుధ; 7-చంద్ర; 

7. రోజుకు అధిపతి అయిన గ్రహము (వారాధిపతి) ఆరోజు సూర్యోదయ సమయానికి 
ఉన్న హోరాకు కూడ అధిపతి అని నిర్ణయించారు. ఆ విధంగా రోజుకు, హోరాకు, 
అధిపతికి సంబంధాన్ని ఏర్పాటు చేశారు. 

8. ఒకరోజు సూర్యోదయ సమయానికి ఉన్న హోరాను ఒకటవ హోరాగా భావిస్తే, 
మరునాటి సూర్యోదయానికి ఉన్న హోరా 25వ హోరా అవుతుంది. 

9. 25ను 7తో భాగిస్తే 4 శేషం వస్తుంది. దీని అర్ధం - ఈ రోజు మొదటి హోరాకు 
అధిపతిని గుర్తిస్తే ఈ రోజు నాల్బవ హోరా అధిపతి, మరునాడు మొదటి 
హోరాకు (అనగా ఈ రోజు నుండి లెక్క వేస్తే 25వ హోరాకు) అధిపతి అవుతాడు. 

189 


10. ఉదాహరణకు శనివారం నాడు ఉదయం సూర్యోదయ సమయానికి (అనగా 
మొదటి హోరాకు) శని అధిపతి. హోరా అధిపతులు వరుస క్రమాన్ని అనుసరిస్తే, 
శనివారం నాటి నాల్గవ హోరాకు అధిపతి సూర్యుడు అవుతాడు. ఈ సూర్యుడే 
మరునాడు ఆదివారం నాటి మొదటి హోరాకు అధిపతి అవుతాడు. ఆదివారం 
నాటి నాల్గవ హోరా అధిపతి చంద్రుడు. అతను తరువాతి రోజైన సోమవారం 
నాటి మొదటి హోరాకు అధిపతి అవుతాడు. 


దీని వివరణ క్రింద పట్టిక ద్వారా తెలుస్తుంది. 
శనివారము 

ఆదివారము 

సోమవారము 


మంగళవారము 
బుధవారము 
గురువారము 
శుక్రవారము 


11. ఈ విషయాలను అన్నిటిని వివరించే శ్లోకం ఈ క్రింది విధంగా ఉంది. 
శ్లో ॥ సప్తెైతే హోరేశాః శనైశ్చరాద్యాః యథాక్రమం శీఘ్రాః 
శీఘ్రక్రమాచ్చతుర్దా భవంతి సూర్యోదయాత్‌ దినపాః ॥ 

తా॥ భ్రమణవేగములయొక్క ఆరోహణ క్రమంలో ఉన్న శనిగ్రహముతో ప్రారంభమైన 
గ్రహములు వరుసగా ఒక్కొక్క గంటకు (ఒక్కొక్క హోరాకు) అధిపతులుగా ఉంటారు. 
మొదటిరోజున గ్రహించబడిన (గహమునుండి నాల్గవ గ్రహము మరునాటి రోజుకు 
అధిపతి (వారాధిపతి) అవుతాడు. ఇచ్చట రోజు అనగా సూర్యోదయము నుండి 
లెక్కించబడిన కాల వ్యవధి. 


12. ఈ విధంగా వారాల పేర్లు హోరా అధిపతుల పేర్లను బట్టి నిర్ణయించబడ్డాయి. 


190 


52. ప్రసిద్ధమైన పదములను సంఖ్యలుగా 


వినియోగించుట 
(భూతసంఖ్యా విధానము) 


విషయం : ప్రసిద్ధమైన పదములకు సంఖ్యా రూపముగ విలువలను నిర్ణయించుట 


వివరణ : 


1. 


భారతీయ బీజగణితంలో రెండు పద్ధతులు ఉన్నాయి - మొదటిది-కటపయాది 
విధానము; రెండవది-భూతసంఖ్యా విధానము. 

సంఖ్యలలోని అంకెలను అక్షరముల సహాయంతో నిరూపించడం కటపయాది 
విధానంలో జరుగగా, సంఖ్యలలోని అంకెలను పదముల సహాయంతో 
నిరూపించడం భూతసంఖ్యా విధానంలో కనిపిస్తుంది. 

సృష్టిలో ప్రసిద్ధమైన వస్తువులకు లేక పదములకు కొన్ని విలువలతో సంబంధము 
ఉంది. ఈ భూతసంఖ్యా విధానంలో, ఆ ప్రసిద్ధమైన పదములను 
వినియోగించినపుడు వాటి విలువలను గ్రహించవలెను. 


ఆ పదములకు నామాంతరములను లేక పర్యాయపదములను (Synonyms) 
కూడ అదే విలువతో వాడుట ఈ విధానంలో కనిపిస్తుంది. 


దీనికి సంబంధించిన శ్లోకములను ముహూర్త ప్రదర్శిని అను గ్రంథమునుండి 
సేకరించి ఈ దిగువన ఇచ్చుట జరిగింది. 


శశీ సోమశ్ళ్శశాంకశ్చ ఇందుశ్చన్లః కలానిధిః । 
రాజా విధుస్సుధాంశుశ్చ యమ ఏకజనస్తథా ॥ 


అక్షి చక్షుః కరో నేత్రం లోచనం బాహుకర్ణకాః । 
పక్ష దృష్టి ద్వయం యుగ్మమంబకా నయనేక్షణే 11 
191 


వహ్నీ రామళ్ళిఖీ చాగ్నిః పావకో దహనానలె । 
శంకరాక్షిపురీలోకాప్రీణి కాలస్త్రయోగుణాః ॥ 


అబ్బి సాగర చత్వారి వనరాశిర్యుగోంబుధిః | 
చతుర్వార్థిగతిశ్చాపి జలధిర్నీరధిస్తథా ॥ 


ఇంద్రియం పంచమం జ్ఞానమిషుర్చాణశ్చ మార్గణః | 
వ్రతం భూతం శరః పర్వా వ్రాణశ్చ విషయస్తథా ॥ 


శాస్త్రం షట్చ రుచిశ్చెవ కాలశ్చ బుతుసంజ్ఞికమ్‌ । 
రసద్రవ్యం చ కోశశ్చ షడ్డర్శనషడాగమౌ ॥ 


శైలోల_ ద్రిర్షీపపాయుశ్చ మునిస్సష్తాచలో గిరిః । 
తురగాశ్వనగో గోత్రమహీధ్ర బుషిసంజ్ఞికాః ॥ 


అష్టమం గజకర్ణీ చ దిగ్గజో దంతి హస్తి చ। 
సామజో మత్తమాతంగః దిక్సాలవసువారణాః ॥ 


నవమం నవరత్నం చ బ్రహ్మా చ కమలాసనః । 
నిధిర్గహశ్చ ఖండం చ రం(ధ్రో భావశ్చ లబ్ధికః I 


ఆకాశం గగనం శూన్యమంతరిక్షం మరుత్పథమ్‌ ॥ 


6. ఈ శ్లోకాలకు అర్థాలు ప్రక్క పట్టిక ద్వారా అందించబడ్డాయి. 


192 


ప్రసిద్ధమైన పదాలు (భూత సంఖ్యా విధానంలో) 


భూమి 
నేత్రములు మొ॥ 
అగ్ని 


రామ 


A 


పురి 


అంబరము / గగనము, శూన్యము 


ఇందు / హిమకర / శశి / సోమ / 
కళానిధి / రాజ / విధు / సుధాంశు; 
యమ, ఏకజన 

క్షా 

చేతులు, బాహువులు, చెవులు, 
పక్షములు (శుక్ల & కృష్ణు 


త్రేతాగ్నులు - 

ఆహవనీయ, గార్హపత్య, దక్షిణాగ్ని 
మూడు అవతారములు - 

పరశురామ, శ్రీరామ, బలరామ 
త్రిపురములు 

త్రిలోకాలు - 

స్వర్గ లోక, భూలోక, పాతాళ లోకములు 
భూత, వర్తమాన, భవిష్యత్‌ కాలములు 
త్రిగుణములు - 

సత్త్వగుణ, రజోగుణ, తమో గుణములు 


చతుర్వేదములు = 

బుగ్వేదము, యజల్వేమము, సామమేము, 
అథర్వణ వేదము 

కృత, త్రేతా, ద్వాపర, కలియుగములు 
చతుస్సాగరములు - 

తూర్పు, దక్షిణం, పడమర, ఉత్తరం 
చతుర్విధ గతులు 


193 


ప్రసిద్ధమైన పదాలు (భూత సంఖ్యా విధానంలో) 


భూతములు 


బాణములు 


పర్వములు 


ప్రాణములు 


ఇంద్రియములు 


శాస్త్రాలు 


రుచులు/రసములు 


పంచ మహాభూతములు - 

ఆకాశ, వాయు, అగ్ని జల, పృథ్వి 
మన్మథుని పంచ పుష్ప బాణములు - 
పద్మము, అశోకము, మామిడిపువ్వు, 
మల్లె, నల్ల కలువ 

పంచ పర్వములు - 

పౌర్ణమి, అమావాస్య, 
కృష్ణపక్షములోని అష్టమి, చతుర్దశి, 
రవి సంక్రమణ దినము 

పంచ ప్రాణములు - 

ప్రాణ, అపాన, వ్యాన, ఉదాన, సమానములు 


పంచ కర్మేంద్రియములు, 
పంచ జ్ఞానేంద్రియములు 


షట్టాస్తాలు - 

శిక్ష వ్యాకరణము, కల్పము, నిరుక్తము, 
జ్యోతిషము, ఛందస్సు 
ష(డుచులు-షడ్రసములు - 

తీపి, ఉప్పు, పులుపు, చేదు, కారము, 
వగరు 

షదృతువులు - 

వసంత, గ్రీష్మ, వర్ష శరత్‌, హేమంత, 
శిశిరములు 

షద్దర్భనములు - 

న్యాయ, వైశేషిక, సాంఖ్య, యోగ, 
పూర్వ మీమాంస, ఉత్తర మీమాంస 


194 


ప్రసిద్ధమైన పదాలు (భూత సంఖ్యా విధానంలో) 


ఆగమములు 


బుషులు 


షడాగమములు 


సప్త బుషులు - 

కశ్యప, అత్రి, భరద్వాజ, విశ్వామిత్ర, 
గౌతమ, వసిష్ట వామదేవ 

సప్త పర్వతములు, 

నగము / అద్రి / శైలము 

సప్త ద్వీపములు - 

జంబూ, ప్లక్ష కుశ, క్రౌంచ, శాక, 
శాల్వల, పుష్మర 


అష్టదిగ్గజములు - 

ఐరావతము, పుండరీకము, వామనము, 
కుముదము, అంజనము, పుష్ప దంతము, 
సార్వభౌమము, సుప్రతీకము 

అష్ట వసువులు - 

ఆపుడు, (ధ్రువుడు, సోముడు, అధర్వుడు, 
అనిలుడు, ప్రత్యూషణుడు, అనలుడు, 
ప్రభాసుడు 

అష్ట దిక్పాలకులు - 

ఇంద్ర, అగ్ని యమ, నిర్భతి, వరుణ, 
వాయు, కుబేర, ఈశానులు 


నవగ్రహములు - 
రవి, చంద్ర, కుజ, బుధ, గురు, శుక్ర, 
శని, రాహువు, కేతువు 


195 


ప్రజాపతులు 


నవరత్నములు - 

వజము, వైడూర్యము, మాణిక్యము, 
ముత్యము, పగడము, గోమేధికము, 
పుష్యరాగము, ఇంద్రనీలము, మరకతము 
నవనిధులు 

నవ ప్రజాపతులు / నవబ్రహ్మలు 
మరీచి, అత్రి, అంగీరసుడు, పులస్వుడు, 
పులహుడు, క్రతువు, దక్షుడు, భృగువు, 
వసిష్టుడు 

నవరం(ధములు - 

నోరు, రెండు ముక్కు రంధ్రములు, 
రెండు చెవి రంధ్రములు, 

రెండు కన్నులు, మూత్ర రంధ్రము, 
అపాన రంధ్రము 


దశావతారములు - 

మత్స్య, కూర్మ, వరాహ, నారసింహ, 
వామన, పరశురామ, శ్రీరామ, బలరామ, 
కృష్ణ కల్కి 


ఏకాదశ రుద్రులు - భీమ, శంభు, గిరీశ, 
అజైకపాద, అహిర్చుద్ని, పినాకి, విశాంపతి, 
భువనాధీశ్వర, స్థాణు, కపాలి, అపరాజిత 


ద్వాదశ ఆదిత్యులు - మిత్ర, రవి, సూర్య, 
భాను, ఖగ, పూష, హిరణ్యగర్భ, మరీచి, 
ఆదిత్య, సవితృ, అర్మ భాస్మర 


196 


11 


53. గుణకారములు (పావులూరి) 


విషయం : పావులూరి గణితంలోని గుణకారములు 

వివరణ : 

1. భారతీయ గణితశాస్త్రం అనగానే కాశి, ఉజ్జయిని, పాటలీపుత్రం మొదలైన 
ఉత్తర భారతదేశంలోని ప్రాచీన నగరాలు గుర్తుకు వస్తాయి. కాని, దక్షిణ 
భారతదేశంలో కూడ గణితశాస్త్రం మూలంగా (ప్రాముఖ్యతను పొందిన ప్రదేశాలు 
ఉన్నాయి. 

2. క్రీ.శ. 9వ శతాబ్దం (814-877 ఎ.డి.) లో కర్ణాటక ప్రాంత ప్రభువైన అమోఘ 
వర్ష నృపతుంగ చక్రవర్తికి అస్థాన పండితుడిగా మహావీరాచార్యుడు అనే అతి 
ప్రముఖ గణితశాస్త్రవేత్త ఉండేవాడు. అతను గణిత సార సంగ్రహం అనే 8 
అధ్యాయాల గణిత గ్రంథాన్ని సంస్క తంలో రచించాడు. ఆ గ్రంథం ఆధారంగా 
వచ్చినదే పావులూరి గణితం. 

3. రాజమహేంద్రవరాన్ని రాజధానిగా చేసుకుని పరిపాలించిన రాజరాజనరేంద్రుడు 
(10వ శతాబ్దం) పిఠాపురం సమీపంలో నవఖండవాడ అనే అగ్రహారాన్ని ఆదికవి 
నన్నయగారి సమకాలీకుడైన పావులూరి మల్లన అనే పండితునికి బహుమానంగా 
ఇచ్చాడు. అతని మనుమడు కూడ పావులూరి మల్లన అనే పిలువబడ్డాడు. ఈ 
పావులూరి మల్లన సుమారు క్రీ.శ. 1100 లో రచించిన గణితశాస్త్ర గ్రంథం 
పావులూరి గణితం అనే పేరుతో ప్రసిద్ధిలో ఉంది. దీనికే దశవిధ గణితం అనే 
పేరు కూడ ఉంది. అతను 10 ఆధ్యాయాలతో ఈ గ్రంథాన్ని రచించినా, ఈనాడు 
సుమారు ౩ అధ్యాయాలు మాత్రమే లభిస్తున్నాయి. ఈ గ్రంథానికి విద్వాన్‌ 
తెన్నేటి చక్కని వ్యాఖ్యానాన్ని సమకూర్చారు. వారికి ధన్యవాదములు. 

4. ఈ గణిత గ్రంథంలో గుణకారాలు, భాగహారాలు మొదలైన గణిత ప్రక్రియలు 
అనేక పద్యాల రూపంలో వర్ణించాడు. ఇతని గణిత పద్యాలలో భూత సంఖ్యా 
విధానాన్ని విస్తృతంగా వినియోగించాడు. ఈ పద్ధతిలో వర్ణించబడిన సంఖ్యలలో 
మొదటి అంకె ఒకట్ల స్థానానికి చెందుతుంది. తరువాత వచ్చే అంకెలు పదుల 
స్థానం, వందల స్థానం మొదలైన స్థానాలకు క్రమంగా చెందుతాయి. 
అందులో కొన్ని ఉదాహరణలు ఇక్కడ వివరించబడ్డాయి. 

197 


ఉదాహరణ 1: 
నవసంఖ్యమానికము లొక 
శివలింగముపూజ కైన జెప్పుము సామో 
దృవవసులోచనసంఖ్యకు 
బ్రవిమలమగు మణులసంఖ్య భావించితగన్‌ 


సంఖ్యలను సూచించే పదాలు-వాటి విలువలు : 


సామోద్భవ = ఏనుగు = 8 (అష్టదిగ్గజములు) : ఒకట్ల స్థానం 

వసు = 8 (అష్టవసువులు) : పదుల స్థానం 

లోచన = 2 (రెండు కన్నులు) : వందల స్థానం 
క సంఖ్య = 288 


తా॥ ఒక్కొక్క శివలింగాన్ని పూజించుటకు 9 చొప్పున మణులు కావలసినచో, 288 
శివలింగములకు ఎన్ని మణులు కావాలి? 


288 x9 =? 


సమాధానం (ఖండ పద్ధతి) : 
288 x 9 = 288 x (10-1) = 2880-288 = 2592 


ఉదాహరణ 2: 


ముదముతోడ నూటముప్పదితొమ్మిది 

మణులు శూలి కొక్క్మమందిరమున 

నలర బూజయైన నటు నూటతొమ్మిది 

మందిరముల కెన్ని మణుల వలయు 
తా॥ ఒక్కొక్క శివాలయములో 139 మణుల చొప్పున పూజ చేయదలచినచో 109 
దేవాలయములకు ఎన్ని మణులు కావాలి? 


198 


139 x 109 = ? 


సమాధానం : 
139 x 109 = 139 x (100+9) 
= 13900+1251 
= 15151 
విశేషాంశాలు : 


1. ఈ ప్రశ్నలోని రెండు సంఖ్యలు అనగా 139 మరియు 109 అభేద్య సంఖ్యలు 
(Prime Numbers) 

2. సమాధానంగా వచ్చిన సంఖ్య ద్విముఖ సంఖ్య, అనగా, ఎటునుంచి చూసినా 
ఒకే విధంగా కనిపించే సంఖ్య. 


ఉదాహరణ 8: 
ఒక్కొక్క శివాలయమున 
కెక్కించిన పద్మసంఖ్య యిరువదియే డీ 
లెక్క వసునిధినవేందుల 
కెక్కించిన పద్మసంఖ్య యేర్పడజెపుమా 


సంఖ్యలను సూచించే పదాలు-వాటి విలువలు : 


వసు =8 (అష్టవసువులు) 
నిధి=9 (నవనిధులు) 
నవ =9 


ఇందు = చంద్ర = 1 
FA సంఖ్య = 1998 


తా॥ ఒక్కొక్క శివాలయములో అర్చనకు 27 పద్మములు చొప్పున, 1998 దేవాలయాల్లో 
అర్చనకు ఎన్ని పద్మములు కావాలి? 


1998 x 27 =? 
199 


ల / / ౮ 
క 22 2 త ట్‌ 6 
/ ల స్‌ శ 
సం HO Za FP 8 
ల ల Z లో 


“. 1998x27 = 53946 


విశేషాంశాలు : 
1. 27తో గుణించగా వచ్చిన పై సంఖ్యకు 27 కారణాంకాలు ఉండడం ఒక 
విశేషం. 


ఉదాహరణ 4: 
హిమకరవసురసగతినిధి 
కమలాసనశైలనేత్రగణ మేర్చడనీ 
క్రమమున నిడి శశిగతివే 
దములం బెంచిన ఫలంబు దా నెంతయగున్‌ 


సంఖ్యలను సూచించే పదాలు-వాటి విలువలు : 


హిమకర = చంద్ర = 1 


వసు =8 
రస=6 
గతి = 4 
నిధి = 


200 


ఫ్‌ సంఖ్య1 = 27994681 


శశి = చంద్ర = 1 
గతి = 4 
వేదములు = 4 
న్న సంఖ్య2 = 441 
తా॥ పైరెండు సంఖ్యలను గుణించినచో లబ్ధమెంత? 
27994681 x 441 = ? 
సమాధానం (ఖండ పద్దతి) ‘ 
441=400+40+1 


సంఖ్య 1 ౫ 400 = 27994681%x 400 = 11197872400 


సంఖ్య 1x40 = 27994681xX 40 = 1119787240 
సంఖ్య 1x1 =27994681x 1= 27994681 
లబ్ధం = 12345654321 


విశేషాంశాలు : 


1. పైన సమాధానంలో వచ్చిన లబ్ది సంఖ్య ద్విముఖ సంఖ్యగా గుర్తించగలము 
(ఎటునుంచి చదివినా ఆ సంఖ్య ఒకే విధంగా ఉంటుంది. ) దీనినే ప్రతిబింబ సంఖ్య, 


లేక మణిహార సంఖ్య అని కూడ అంటారు. 
2. ఇచ్చిన సంఖ్యలు వర్ష సంఖ్యలనే విషయాన్ని గుర్తించగలము. 
27994681 = 5291* 
201 


441 = 21° 
27994681 x 441 = 52912 x 21°’ = (5291 x 21) 
= T1111 


3. కంఠంలో ధరించే మణులు పొదిగిన నగ (హారం) వలె మధ్య భాగం నుండి 
రెండు వైపులా చూస్తే ఒకే విధంగా ఉంటుందని మణిహార సంఖ్య అని పేరు 
పెట్టారు. 


4. ఈ సంఖ్యను మహావీరుని మణిహార సంఖ్యలలో మొదటిదిగా గుర్తిస్తారు. 


ఉదాహరణ ర్‌: 
సోమాంబుధి వేదసుధా 
ధామాగ్ని శరంబులిడి ముదంబున శశిభలి 
త్సామజి సంఖ్యను బెంచిన 
నేమియగున్‌ దాని సంఖ్య నెటిగింపు మిలన్‌. 


సంఖ్యలను సూచించే పదాలు-వాటి విలువలు : 


సోమ = చంద్ర = 1 
అంబుధి = సాగరము = 4 
వేద = 4 

సుధాధామ = చంద్ర = 1 
అగ్ని = 8 


శరము = బాణము = ర్‌ 
న. సంఖ్య 1 = 531441 
202 


శశి = చంద్ర =1 
సామజి = ఏనుగు = 8 
క. సంఖ్య ఐ= 81 
తా॥ పైరెండు సంఖ్యలను గుణించినచో లబ్ధమెంత? 
531441 x 81 =? 
సమాధానం (ఖండ పద్దతి) _ 
81 = 80+1 
సంఖ్య1౫80 = 531441 ౫ 80 = 42515280 
సంఖ్య1౫*1 = 531441 xX 1= 531441 


లబ్ధం = 483046721 


ఉదాహరణ 6: 
ఏడును నేనాబ్లును గడు 
వేడుకతో నాజుమూళ్లు వెలయగనిడి తా 
రూడిగ ముప్పదిమూటను 
దోడనె గుణియించి చెప్పు ధ్రువముగ మాకున్‌ 


సంఖ్యలను సూచించే పదాలు-వాటి విలువలు : 
ఏడు = 7 
ఏనాజ్లు = 5 పర్యాయములు వేసిన 6 = 66666 
ఆరుమూళ్లు = 6 పర్యాయములు వేసిన ౩ = ౩38383 
 సంఖ్య1 = 3338383 66666 7 
ముప్పది మూడు = 38 
స సంఖ్య ఐ= 993 


203 


తా॥ పైరెండు సంఖ్యలను గుణించినచో లబ్ధమెంత? 
333333 66666 7 x 33 = ? 
సమాధానం (ఖండ పద్దతి) _ 
33 = 30+3 
సంఖ్య1%30 = 100 000 1 00 000 10 
సంఖ్య1%* 3= 10 000 0 10 000 01 


లబ్ధం = 110 000 1 10 000 11 


విశేషాంశము : 
1. పైన సమాధానంలో వచ్చిన సంఖ్య కూడ మణిహార సంఖ్యయే. 


ఉదాహరణ 7: 
ఏడు మూడు సున్న యేడు మూడును సున్న 
యేడు మూడు లెక్క లెసగ నిల్పి 
మూటితోడ బెంచి ముదమున లెక్కించి 
గుణనఫలము చెప్పు గణకతిలక ! 


గమనిక : ఈ పద్యములో రెండు సంఖ్యల యొక్క విలువలు ప్రత్యక్షముగా ఉన్నాయి. 
మొదటి సంఖ్యలో ఇచ్చిన అంకెలన్నియు ఒకట్ల స్థానం నుండి ప్రారంభమై పెద్ద 
స్థానముల వైపుకు వేసుకోవలెను. 


సంఖ్య1 = 3/0 370 37 

సంఖ్య2 =3 
తా॥ ఓ గణితశాస్త్రవేత్తలలో (శ్రేషుడా! పై రెండు సంఖ్యలను గుణించి లబ్ధ ఫలమును 
కనుగొనుము. 


204 


సమాధానం : 


370 370 37 x 3 = 111 111 111 


విశేషాంశము : 
1. లబ్ధములో అన్నియు ఒకట్లు మాత్రమే ఉన్నాయి. 


ఉదాహరణ రి: 
రుద్రాంబరరుద్రాంబర 
రుద్రుల వరుస నిడి శీతరుచిరంధ్రములన్‌ 
దద్రాశి బెంచి చెప్పుము 
రుద్రార్చితపుష్పతిలక ! రూపేర్పడగన్‌ । 


సంఖ్యలను సూచించే పదాలు-వాటి విలువలు : 


రుద్ర = 11 
అంబరము = ఆకాశము = 0 
రుద్ర = 11 
అంబరము = ఆకాశము = 0 
రుద్ర = 11 


ఖే సంఖ్య1 = 110 110 11 


శీతరుచి = చంద్ర = 1 
రం[(ధములు = 9 
అ సంఖ్య2 =91 


తా॥ పై రెండు సంఖ్యలను గుణించగా వచ్చే లబ్ద ఫలము ఎంత? 


205 


సమాధానం : 

(ఖండ పద్దతి) 
91=90 +1 
సంఖ్య1 ౫ 90 = 11011011 Xx90= 990 990 990 
సంఖ్య1 గ 1= 110 110 11% 1 


110 110 11 
1002 002 001 


అబ౦ 
నో 


విశేషాంశాలు : 

1. మొదటి సంఖ్య (110 110 11) ఎటు చూసినా ఒకే విధంగా ఉంది. అందుచే 
ఇది ఒక కంఠాభరణ సంఖ్య. 

2. మొదటి సంఖ్యను వేరొక సంఖ్య (91) తో గుణిస్తే మరింత అందమైన లబ్ది 
సంఖ్య వచ్చింది. ఈ సంఖ్య కూడ రెండు వైపుల నుండి ఒకే విధంగా ఉంది. ఇది 
కూడ కంఠాభరణ సంఖ్య అని గుర్తించవచ్చు. అయితే, ఒక కంఠాభరణ సంఖ్య 
నుండి వేరొక కంఠాభరణ సంఖ్య ఏర్పడింది గనుక దానిని రాజకంఠాభరణ సంఖ్య 
అని అంటారు. 

3. మూల గ్రంథాన్ని రచించిన మహావీరాచార్యుడు గుణకార ప్రక్రియను ఇంతటితో 
ముగించగా, పావులూరి మల్లన ఇంకా చాలా ఉదాహరణలను ఇచ్చాడు. 


ఉదాహరణ 9 : 


నగగతిగజరామేంద్రియ 
గగనరససముద్రచంద్రగణ మొప్ప భువిన్‌ 

దగ నిడి భుజగగతిశుతు 

ల గుణించి వచింపుమా ఫలము బుధు లెన్నన్‌. 


సంఖ్యలను సూచించే పదాలు-వాటి విలువలు : 


నగము = పర్వతము = 7 


206 


గతి = 4 

గజ = ఏనుగు = రి 
రామ = 3 

ఇంద్రియ = 5 

గగనము = ఆకాశము = 0 
రసము =రుచి =6 
సముద్ర = సాగరము = 4 
చంద్ర = 1 


a సంఖ్య1= 14 60 53 847 


భుజగము = నాగము = ఏనుగు = 8 


గతి = 4 
శ్రుతి = వేదము = 4 
న్‌ సంఖ్య2 = 448 


తా॥ పైరెండు సంఖ్యలను గుణించగా వచ్చు లబ్ధి ఫలమును తెలుపుము. 
సమాధానం : 

14 60 53 847 x 448 = 65 43 21 23 456 
విశేషాంశము : 


1. లబ్ధి సంఖ్య అనగా 65 48 21 28 456 ఎటువైపు నుండి చూసినా ఒకే 
విధంగా ఉన్నది. అందుచేత ఇది కూడ మణిహార సంఖ్యగా గుర్తించబడినది. 


207 


ఉదాహరణ 10: 

రత్నశైలశరాగ్ని రవిపథగిరినేత్ర 
గజబాహుపర్వతాకాశయుగము 

నామసామజనిధివ్యోమరు ద్రకరాగ్ని 
శరతురగాంబరజలధివసువు 

లక్షిదిగ్గంతిరామాంబరపర్వత 
జలధిచక్షుస్సోమచయము నిల్పి 

రత్న సంఖ్యను బెంచి (ప్రౌఢకు డనగను 
నుగ్గడింపవలయు నొప్పుగాను 


మొదల ననులోమము విలోమము తుదనుండి 
పెంచి భాగించి పెద్దలప్రియము గూర్చి 
భళిభలీ యనిపొగడంగ బరగునతడు 
చతురుడగువాడు సర్వజ్ఞచక్రవర్తి. 
సంఖ్యలను సూచించే పదాలు-వాటి విలువలు : 
రత్నము = 9 
శైలము = పర్వతము = 7 
శరము = బాణము = 5 
అగ్ని= 8 
రవిపథము = ఆకాశము = 0 
గిరి = పర్వతము = 7 
నేత్ర = 2 
గజ = ఏనుగు = రి 
బాహువు = 2 
పర్వత = 7 


208 


ఆకాశ = 0 

యుగము = 4 

నామ = శాస్త్రము = 6 
సామజ = ఏనుగు = కి 
నిధి=9 

వ్యోమ = ఆకాశము = 0 
రుద్ర = 11 

కర = 2 

అగ్ని = 8 

శర = 5 

తురగ = అశ్వము (సప్తాశ్వములు) = 7 
అంబర = ఆకాశము = 0 
జలధి = సాగరము = 4 


వసువు =8 

అక్షి = కన్ను = 2 

దిగ్గంతి = ఏనుగు = 8 
రామ = 3 

అంబర = ఆకాశము = 0 
పర్వత = 7 

జలధి = 4 

చక్షు = కన్ను = 2 

సోమ = చంద్ర = 1 


'. సంఖ్య1 = 124 7038 2840 7532 110 9864 0728 2703 579 


రత్న = 9 


క సంఖ్య2= 9 


209 


తా॥ పైన ఇచ్చిన రెండు సంఖ్యలను గుణించి లబ్ధి ఫలమును కనుగొనుము. 
సమాధానం : 

సంఖ్య1 స్త సంఖ్య2 = 

124 7038 2840 7532 110 9864 0728 2703 579 Xx9 

= 11 22 38 44 55 66 77 88 99 88 77 66 55 44 33 22 11 


విశేషాంశములు : 


1. పైన వచ్చిన లబ్ధి సంఖ్యలో 34 అంకెలు గలవు. 


2. ఇది కూడ రెండు వైపుల నుండి చూడగా ఒకే విధంగా ఉంది. అందుచేత దీనిని 
కూడ మణిహార సంఖ్య అని అంటారు. 


గమనిక : 


1. ఇటువంటి ద్విముఖ సంఖ్యలను ముందుగానే వాసుకుని వాటికి 
కారణాంకములను గుర్తించి ఆ కారణాంకములలోని అంకెలను సూచించే ప్రసిద్ధ 
పదములను ఎన్నుకుని పద్య రూపముగ విద్యార్థుల చేత వ్రాయించ వచ్చును. 


210 


భాగం-ర్‌ 


ర్‌4. శాశ్వత దినదర్శిని-1 (శ్రీయుత వేదగిరి) 


విషయం : తేదీ ఇచ్చినచో వారము పేరు కనుగొనుట. 

వివరణ : 

1. కేలండర్‌ పద్ధతిలో తేదీలకు, వారములకు సంబంధము చూపించబడును. కాని, 
సామాన్యంగా ఈ కేలండర్లన్నియు ఒక్కొక్క సంవత్సరానికే లభిస్తాయి. మనకు 
చాలా సంవత్సరాల క్రితం నాటి ఏదైనా ఒక తేదీయొక్క వారాన్ని 
తెలుసుకోవాలనుకున్నప్పుడు ఆనాటి కేలండరు లభించకపోవుటచే ఇబ్బంది 
కలుగుట సర్వ సాధారణం. అదేవిధంగా రాబోయే కాలంలో చాలా సంవత్సరాల 
తరువాత ఏదైనా ఒక తేదీకి వారము కావలసి వచ్చినపుడు ఆ కేలండరు ఇంకా 
ప్రింటు కాకపోవుట చేతను, మనకు అందుబాటులో లేకపోవుట చేతను 
అసౌకర్యము కలుగుతుంది. అటువంటి సందర్భాలలో గడిచిన కొన్ని శతాబ్దాలకు 
రాబోయే కొన్ని శతాబ్దాలకు, ఏ తేదీ ఇచ్చినను వారాన్ని కనుగొనే పద్ధతి కొరకు 
చాలా మంది ప్రయత్నం చేశారు. అందులో మనకు లభ్యమైన కొన్నిటిలో శ్రీ 
వేదగిరి సుబ్బారాయుడు గారు (కావలి, నెల్లూరు జిల్లా) సుమారు 1952లో 
ప్రచురించిన ప్రతి లభించింది. 


2. వేదగిరివారి పద్ధతిలో శతాబ్దములకు, సంవత్సరములకు, ఇంగ్లీషు మాసములకు, 
తేదీలకు, వారములకు పట్టికలను తయారు చేసి అందించారు. ఆ పట్టికలను 
ఇక్కడ పొందుపరచడమైనది. 


3. ఈ పద్ధతిలో రెండు సంకేత పదములను వాడారు. ఈ సంకేత పదములనే 
అక్షరసంజ్ఞలు అంటారు. 
మొదటి సంకేత పదము, లేక, అక్షరసంజ్ఞ క శ్రీయుతవేదగిరిరామచం ద్రయ్యగారు 
ఇందులో 14 అక్షరములు ఉంటాయి. 


ఒక సంవత్సరమును నాలుగు అంకెలలో చెప్పుట మామూలుగా పరిపాటి. 
ఉదాహరణకు 2008 అను సంత్సరంలో 4 అంకెలు ఉన్నాయి. అందులో 
మొదటి 2 అంకెలను బట్టి శతాబ్దాన్ని నిర్ణయిస్తారు. ఈ 2008 వ సంవత్సరం 


212 


21వ శతాబ్దానికి చెందినది. అదే విధంగా 1947వ సంవత్సరం 20వ శతాబ్దానికి 
చెందినది. చివరి రెందు అంకెలు ఆ శతాబ్దంలో సంవత్సర సంఖ్యను 
తెలియజేస్తాయి. ఒక తేదీని ఇచ్చినపుడు తేదీతో బాటు దానికి సంబంధించిన 
మాసమును, సంవత్సరమును కూడ ఇస్తారు. 


4. మొదటి పట్టికను ఉపయోగించి, ఇచ్చిన సంవత్సరమునకు (పట్టికలో అడ్డ వరుసలో 
చూచుచూ) దానికి సంబంధించిన శతాబ్దమునకు (పట్టికలో నిలువ వరుసలో 
చూచుచూ) ఆ సంవత్సరమునకు, శతాబ్దానికి సంబంధించిన అక్షరసంజ్ఞను 
గుర్తించవలెను. ఇది “శ్రీయుత వేదగిరి రామచంద్రయ్యగారు” అను పదములోని 
ఏదో ఒక అక్షరము అగును. 


1. సంవత్సరములు & శతాబ్దముల పట్టిక 


శతాబ్దములు 
20 21 28 24 


సంవత్సరములు 


1 శ్రీ మ |త 
2 యు ద రా 
తి త గి |మ 
4 వే గా రు 
5 ద త శ్రీ 
6 గి రాయు 
8 రి రు వే 
9 రా శ్రీ |ద 
మ యు గి 

వే రి 

రి చం 

ద్ర 
య్య 

an 


పై పట్టికలో 00" అనునది లీపు సంవత్సరానికి వర్తిస్తుంది. 
213 


రెండవ సంకేత పదము, లేక, అక్షరసంజ్ఞ ; వీరాంజనేయనమః 


ర్‌. రెండవ పట్టికను ఉపయోగించుచూ, మొదటి పట్టిక ద్వారా లభించిన అక్షరసంజ్ఞ 
ఉన్న అడ్డ వరుసను, మాసమునకు చెందిన నిలువ వరుసను చూచుచూ రెండవ 
అక్షరసంజ్ఞను గుర్తించవలెను. ఇది “వీరాంజనేయనమః” అను పదములోని ఏదో 
ఒక అక్షరము అగును. 


2. అక్షర సంజ్ఞలు (1) ఉ మాసముల పట్టిక 


శ్రీ 
యు 
త 
వే 
ద 
గి 
రి 
రా 
మ 
చం 
ద్ర 
య్య 
. 
రు 


ల౭ ర క్ష కై ల ర అలాల ల అల 8 


214 


6. మూడవ పట్టికను ఉపయోగించుచూ, రెండవ పట్టిక ద్వారా లభించిన అక్షరసంజ్ఞ 
ఉన్న నిలువు వరుసను, తేదీకి చెందిన అడ్డ వరుసను చూచుచూ వారమును 
గుర్తించవలెను. ఇది ఇచ్చిన తేదీకి చెందిన సరియైన వారమును సూచించును. 


8. అక్షర సంజ్ఞలు (2) & తేదీల పట్టిక 


వీ |రాం|జ |నే య|,న | మః తేదీలు 

ఆది 'సోవ మంగళ] బుధ | గురు శక్ర శని 1 15 | 22 | 29 
సోవు |మంగక| బుధ | గరు శుక్ర శని | ఆది |2 16 28 | 30 
మంగఠ బుధ | గురు శుక్ర శని | ఆది |సోమ ||8 10 | 17 | 24 | 31 
బుధ | గురు శక్ర శని | ఆది | సోమ మంగళ 4 |11 | 18 | 25 

గురు | శుక్ర శని | ఆది సోమ మంగళ బుధ | 5 12 | 19 26 

శుక్ర | శని | ఆది సోమ 'మంగళ। బుధ |గురు |6 18 20 | 27 

శని | ఆది | సోమ |మంగళ| బుధ | గురు | శుక్ర 7 |12 | 21 | 28 


ఉదాహరణ 1 : 
1-12-2008 ఏవారము అగును? 
సమాధానం: 
మొదటి పట్టికను వినియోగించుట : 
1. ఇచ్చిన సంవత్సరమునకు చెందిన శతాబ్దము = 21 
సంవత్సరమును సూచించు అంకెలు = 08 
మొదటి పట్టికలో శతాబ్దమునకు, సంవత్సరమునకు చెందిన అక్షరసంజ్ఞ =గా 


రెండవ పట్టికను వినియోగించుట : 

2. మొదటి పట్టికద్వారా లభించిన అక్షరసంజ్ఞ =గా 
మాసము = డిసెంబర్‌ 
రెండవ పట్టికలో, పైన చూపించిన అక్షరసంజ్ఞ (గాకు, డిసెంబర్‌కు, చెందిన 
అక్షరసంజ్ఞ =రాం 


215 


మూడవ పట్టికను వినియోగించుట : 

8. రెండవ పట్టికద్వారా లభించిన అక్షరసంజ్ఞ =రాం 
తేది=1 
మూడవ పట్టికలో, పైన చూపించిన అక్షరసంజ్ఞ (రాం)కు, తేదీ (=1)}ి, చెందిన 
వారము = సోమవారము 


*. 1-12-2008 తేదీ సోమవారము అగును. 


216 


55. శాశ్వత దినదర్శిని-2 (శకుంతలాదేవి) 


విషయం : తేదీ ఇచ్చినచో వారము పేరు కనుగొనుట. 

వివరణ : 

1. ప్రఖ్యాత గణిత శాస్త్రవేత్త శకుంతలాదేవి తన అద్భుమైన గణిత ప్రదర్శనలలో, 
ఒక విశిష్టమైన పద్ధతిలో, తేదీ ఇచ్చినచో వారము పేరును చెప్పుచుండెడిది. తన 
Figuring the joy of numbers అనే (గ్రంథంలో ఇచ్చిన ఆ పద్ధతిని ఈ 
దిగువున ఉదాహరణ పూర్వకముగ వివరించడం జరిగింది. 

2. ఇందులో 5 పట్టికలు ఉంటాయి. 
మొదటి పట్టికలో తేదీలకు చెందిన నాలుగు సంఖ్యలు, 
రెండవ పట్టికలో మాసములు-వాటికి ఇవ్వబడిన సంకేత సంఖ్యలు, 
మూడవ పట్టికలో సంవత్సరములు -వాటికి ఇవ్వబడిన సంకేత సంఖ్యలు, 
నాల్గవ పట్టికలో శతాబ్దములు -వాటికి ఇవ్వబడిన సంకేత సంఖ్యలు, 
ఐదవ పట్టికలో వారములు-వాటికి ఇవ్వబడిన సంకేత సంఖ్యలు ఉంటాయి. 

పట్టీక-1 : తేదీలకు చెందిన నాలుగు సంఖ్యలు 


7 14 21 28 


పట్టిక-2 : మాసములు-వాటికి ఇవ్వబడిన సంకేత సంఖ్యలు 


మాసము | సంకేత సంఖ్య మాసము | సంకేత సంఖ్య 
జనవరి 0 | జూలై 6 
ఫిబ్రవరి 8 | ఆగష్టు 2 
మార్చి 3 సెప్టెంబర్‌ ర్‌ 
ఏప్రిల్‌ 6 అక్టోబర్‌ 0 
మే 1 నవంబర్‌ 3 
జూన్‌ 4 డిసెంబర్‌ ర్‌ 


పట్టిక-3 : సంవత్సరములు -వాటికి ఇవ్వబడిన సంకేత సంఖ్యలు 


సంవత్సరములు సంకేత సంఖ్య 
00 28 56 84 0 
04 32 60 రిరి ర్‌ 
08 36 64 92 3 
12 40 68 96 1 
16 44 72 6 
20 48 76 4 
24 52 80 2 


పట్టిక-4 : శతాబ్దములు -వాటికి ఇవ్వబడిన సంకేత సంఖ్యలు 


శతాబ్దములు సంకేత సంఖ్య 
21 6 
20 0 
19 2 
18 4 
17 6 


పట్టిక-ర్‌ : వారములు-వాటికి ఇవ్వబడిన సంకేత సంఖ్యలు 


వారములు సంకేత సంఖ్య 


ఆదివారము 
సోమవారము 
మంగళవారము 
బుధవారము 
గురువారము 
శుక్రవారము 
శనివారము 


రా లమ ల [0 ౪౭4 Oo 


216 


వారం కనుగొనే పద్ధతి : 


1 


ఏదైనా ఇచ్చిన తేది ఈ క్రింది విధంగా ఉంటుంది : 
dd-mm-yyyy 
తేదీకి తీసుకోవలసిన సంఖ్య : 


ఇచ్చిన తేది (1) యొక్క విలువ 1 లగాయతు 31 లోపుగా ఉంటుంది. దీనిని 
7 కంటె తక్కువగా ఉండేటట్లుగా (0 లగాయతు 6 వరకు) చేయాలి. దాని 
కొరకు మొదటి పట్టికలోని ఒక, తగిన అంకెను ఇచ్చిన తేదీలోనుండి 
తీసివేయాలి. 


తీసివేయగా వచ్చిన విలువను N1 అనుకొందాము. 
మాసానికి తీసుకోవలసిన సంఖ్య : 


ఇచ్చిన మాసానికి (౧౧౧) ఇవ్వబడిన సంకేత సంఖ్యను 2వ పట్టిక నుండి 
తీసుకోవాలి. 


దానిని N2 అనుకొందాము. 
సంవత్సరానికి తీసుకోవలసిన సంఖ్య : 


చివరి రెండు అంకెల సహాయంతో గుర్తించబడిన సంవత్సరపు సంఖ్యకు సరియైన 
సంకేతపు సంఖ్యను మూడవ పట్టిక నుండి తీసుకోవాలి. 


దానిని N3 అనుకొందాము. దీనికి సవరణను క్రింది విధముగా చేయవలెను. 


ఇచ్చిన సంవత్సరములోని నాలుగు అంకెలలోను ఎడమ వైపున రెండు అంకెలు 

శతాబ్దమును గుర్తించుటకు ఉపయోగిస్తాయి. కుడి వైపున ఉన్న రెండు అంకెలు 

ఆ శతాబ్దములోని సంవత్సరపు సంఖ్యను సూచిస్తాయి. 

ఇచ్చిన సంవత్సరము (yyy) లీపు సంవత్సరము అవునో, కాదో ముందుగా 

నిర్ణయించు కోవాలి. (ఇచ్చిన సంవత్సరపు సంఖ్య (౧౧౧౧ 4 చేత శేషము 
219 


లేకుండగా భాగించబడినచో దానిని లీపు సంవత్సరం అంటారు. (కాని, 1900 
సంవత్సరము లీపు సంవత్సరము కాదు.) 


.— ఇచ్చిన సంవత్సరము లీపు సంవత్సరము అయినచో, 


— ఇచ్చిన మాసము ఆ సంవత్సరములో జనవరిగాని, ఫిబ్రవరి 
గాని అయినచో 


N3నుండి 1 తీసివేయాలి. (N3-1) 


| __ దానిని N4 అనుకోవాలి. 

అట్లుగాక, 

| ఇచ్చిన మాసము మిగిలిన మాసములలోనిది (అనగా, మార్చి 
లగాయతు డిసెంబర్‌ వరకు) అయినచో 


113 ని యథాతథముగా తీసుకోవాలి. 


దానినే N4 అనుకొందాము. 
ా ఇప్పుడు రివ స్టెప్‌కు వెళ్ళవలెను. 
| ఇచ్చిన సంవత్సరము లీపు సంవత్సరము కాకున్నచో, 


1) ఇచ్చిన సంవత్సరము ముందు వచ్చిన లీపు సంవత్సరమును 
గుర్తించి, దానికి ౩వ పట్టికలోని విలువను తీసుకోవాలి. ఈ 
విలువను [13 అనుకొందాము. 


11) అంతేగాక, ఇచ్చిన సంవత్సరమునకును, తీసుకొనిన లీపు 
సంవత్సరమునకును గల భేదమును గుర్తించాలి. 


111) పైన వచ్చిన N3 కి ఈ భేదమును కలుపవలెను. 
దానినీ N4 అనుకొందాము. 


N4=N3 + భేదము 


220 


వ శతాబ్దానికి తీసుకోవలసిన సంఖ్య : 
ఇచ్చిన శతాబ్దమునకు 4వ పట్టికలోని విలువను తీసుకోవాలి. 
ఈ విలువను [15 అనుకొందాము. 
9. ఇంతవరకు వచ్చిన N1,N2, N4,N5 లను కలుపవలెను. 


10. N5 యొక్క విలువను 7 కంటె తక్కువ ఉండునట్లుగా మొదటి పట్టికలోని అనువైన 
సంఖ్యను తీసివేయవలెను. దీనిని N6 అనుకొందాము. 


11. ఇప్పుడు 5వ పట్టికను ఉపయోగించి N6 విలువకు ఎదురుగా ఉన్న వారమును 
గుర్తించాలి. అదియే మన ఇచ్చిన తేదీకి సరియైన వారము అవుతుంది. 


గమనిక : 


1. ప్రస్తుతం మనం వాడుచున్న కేలండర్‌ పద్ధతి 15-10-1582 నుండి అమలులోకి 
వచ్చింది. 


2. పైన వివరించిన పద్ధతి 15-10-1582 కంటె ముందు ఉన్న తేదీలకు వర్తించదు. 


ఉదాహరణ 1 : 

12-01-1863 (స్వామి వివేకానంద పుట్టినరోజు) ఏ వారం అవుతుంది? 
1. తేదీకి తీసుకోవలసిన సంఖ్య : 

ఇచ్చిన తేది = 12 

ఇది 7 కంటె ఎక్కువగా ఉంది. 


దీనిని 7 కంటె తక్కువగా ఉండునట్లుగా చేయుటకు మొదటి పట్టికలోని 7ని 
తీసివేయాలి. 


N1= 12-7 =5 


221 


2. మాసానికి తీసుకోవలసిన సంఖ్య : 
ఇచ్చిన మాసం = 01 = జనవరి 
2వ పట్టికలో జనవరి మాసానికి ఇచ్చిన విలువ = 0 
N2= 0 
3. సంవత్సరానికి తీసుకోవలసిన సంఖ్య : 
ఇచ్చిన సంవత్సరం (18683) 
ఇది లీపు సంవత్సరం కాదు. 
ఇంతకు ముందు (1863 కంటె ముందు) వచ్చిన లీపు సంవత్సరం=1860 
1860లో చివరి రెండు అంకెలు = సంవత్సరపు సంఖ్య = 60 
1) 3వ పట్టికలో 60వ సంవత్సరానికి ఇచ్చిన విలువ = 5 
11) భేదం = 1863-1860 = 3 
N4= 5+3 = 8 
4. శతాబ్దానికి తీసుకోవలసిన సంఖ్య : 
ఇచ్చిన సంవత్సరం = 1863 
ఇది 19వ శతాబ్దానికి చెందినది. 
4వ పట్టిక సహాయంతో 19వ శతాబ్దానికి తీసుకోవలసిన విలువ = 2 
N5 = 2 
5. ఇంతవరకు వచ్చిన N1, N2, N4, N5 లను కలుపవలెను. 
5+0+8+2=15 


ఇది 7 కంటె ఎక్కువగా ఉన్నది. మొదటి పట్టికలోని అంకెను ఉపయోగించి, 
దానిని 0 నుండి 6 వరకు ఉండునట్లు చేయాలి. 


N6= 15-14 = 1 


222 


6. 5వ పట్టికలో [16 (=1) కు ఎదురుగా ఉన్న వారము = సోమవారము 
7. సమాధానము: 


.. ఇచ్చిన తేది (12-01-1863) సోమవారము అవుతుంది. 


ఉదాహరణ 2 : 
02-10-1869 (గాంధీగారు పుట్టినరోజు) ఏ వారం అవుతుంది? 
1. తేదీకి తీసుకోవలసిన సంఖ్య : 
ఇచ్చిన తేది = 02 
ఇది 7 కంటె తక్కువగా ఉంది. 
N1= 2 
2. మాసానికి తీసుకోవలసిన సంఖ్య : 
ఇచ్చిన మాసం = 10 = అక్టోబర్‌ 
2వ పట్టికలో అక్టోబర్‌ మాసానికి ఇచ్చిన విలువ = 0 
N2= 0 
3. సంవత్సరానికి తీసుకోవలసిన సంఖ్య : 
ఇచ్చిన సంవత్సరం (1869) 
ఇది లీపు సంవత్సరం కాదు. 
ఇంతకు ముందు (1869 కంటె ముందు) వచ్చిన లీపు సంవత్సరం=1868 


1868లో చివరి రెండు అంకెలు = సంవత్సరపు సంఖ్య = 68 


223 


1) 3వ పట్టికలో 68వ సంవత్సరానికి ఇచ్చిన విలువ = 1 
11) భేదం = 1869-1868 = 1 

N4= 1+1=2 

. శతాబ్దానికి తీసుకోవలసిన సంఖ్య : 

ఇచ్చిన సంవత్సరం = 1869 

ఇది 19వ శతాబ్దానికి చెందినది. 

4వ పట్టిక సహాయంతో 19వ శతాబ్దానికి తీసుకోవలసిన విలువ = 2 
N5 = 2 

. ఇంతవరకు వచ్చిన N1, N2, N4, N5 లను కలుపవలెను. 
2+0+2+2=6 

ఇది 7 కంటె తక్కువగా ఉన్నది. 

N6= 6 


. రవ పట్టికలో 16 (=6) కు ఎదురుగా ఉన్న వారము = శనివారము 


. సమాధానము: 


.. ఇచ్చిన తేది (02-10-1869) శనివారము అవుతుంది. 


224 


ఉదాహరణ కి : 

25-09-1948 ఏ వారం అవుతుంది? 
1. తేదీకి తీసుకోవలసిన సంఖ్య : 

ఇచ్చిన తేది = 25 

ఇది 7 కంటె ఎక్కువగా ఉంది. 


దీనిని 7 కంటె తక్కువగా ఉండునట్లుగా చేయుటకు మొదటి పట్టికలోని 21ని 
తీసివేయాలి. 


N1= 25 -21=4 

2. మాసానికి తీసుకోవలసిన సంఖ్య : 
ఇచ్చిన మాసం = 09 = సెప్టెంబర్‌ 
2వ పట్టికలో సెప్టెంబర్‌ మాసానికి ఇచ్చిన విలువ = 5 
N2=5 

3. సంవత్సరానికి తీసుకోవలసిన సంఖ్య : 
ఇచ్చిన సంవత్సరం (1948) లీపు సంవత్సరం. 
ఇచ్చిన మాసము జనవరిగాని, ఫిబ్రవరి గాని కాదు. 
1948లో చివరి రెండు అంకెలు = సంవత్సరపు సంఖ్య = 48 
3వ పట్టికలో 48వ సంవత్సరానికి ఇచ్చిన విలువ = 4 
N4= 4 

4. శతాబ్దానికి తీసుకోవలసిన సంఖ్య : 
ఇచ్చిన సంవత్సరం = 1948 


ఇది 20వ శతాబ్దానికి చెందినది. 
225 


4వ పట్టిక సహాయంతో 20వ శతాబ్దానికి తీసుకోవలసిన విలువ = 0 
N5= 0 
5. ఇంతవరకు వచ్చిన N1, N2, N4, N5 లను కలుపవలెను. 
4+5+4+0=13 
దీనిని 7 కంటె తక్కువ ఉండునట్లుగా చేయాలి. 
N6 = 13-7 = 6 
6. 5వ పట్టికలో N6 (=6) కు ఎదురుగా ఉన్న వారము = శనివారము 
7. సమాధానము: 


.. ఇచ్చిన తేది (25-09-1948) శనివారము అవుతుంది. 


ఉదాహరణ 4: 

08-01-2008 ఏ వారం అవుతుంది? 
1. తేదీకి తీసుకోవలసిన సంఖ్య : 

ఇచ్చిన తేది = 08 

ఇది 7 కంటె ఎక్కువగా ఉంది. 


దీనిని 7 కంటె తక్కువగా ఉండునట్లుగా చేయుటకు మొదటి పట్టికలోని 7ని 
తీసివేయాలి. 


N1= 8-7=1 
2. మాసానికి తీసుకోవలసిన సంఖ్య : 


ఇచ్చిన మాసం = 01 = జనవరి 


226 


2వ పట్టికలో జనవరి మాసానికి ఇచ్చిన విలువ = 0 
N2= 0 
. సంవత్సరానికి తీసుకోవలసిన సంఖ్య : 
2008లో చివరి రెండు అంకెలు = సంవత్సరపు సంఖ్య = 08 
3వ పట్టికలో 08వ సంవత్సరానికి ఇచ్చిన విలువ = 3 
N3= 3 
ఇచ్చిన సంవత్సరం (2008) లీపు సంవత్సరం. 
ఇచ్చిన మాసము ఆ సంవత్సరంలో జనవరి అయివున్నది. 
N4 = N3-1 
= 3-1 
= 2 
శతాబ్దానికి తీసుకోవలసిన సంఖ్య : 
ఇచ్చిన సంవత్సరం = 2008 
ఇది 21వ శతాబ్దానికి చెందినది. 
4వ పట్టిక సహాయంతో 21వ శతాబ్దానికి తీసుకోవలసిన విలువ = 6 
N5= 6 


. ఇంతవరకు వచ్చిన N1, N2, N4, N5 లను కలుపవలెను. 


1+0+2+6=9 
ఇది 7 కంటె ఎక్కువగా ఉన్నది. 
N6= 9-7 = 2 


. రవ పట్టికలో Né6 (=2) కు ఎదురుగా ఉన్న వారము = మంగళవారము 
. సమాధానము: 


.. ఇచ్చిన తేది (08-01-2008) మంగళవారము అవుతుంది. 
227 


56. శాశ్వత దినదర్శిని-3 


విషయం : తేదీ ఇచ్చినచో వారము పేరు కనుగొనుట. 

వివరణ : 
ప్రతి సంవత్సరము విడుదల అయ్యే కేలండర్లను శాప్రీయ పద్ధతిలో పరిశీలిస్తే 
ఈ క్రింది విషయాలు బోధపడతాయి. 

1. సంవత్సరములోని మొదటి తేదీకి (జనవరి 1కి), వారముల పేర్లకు గల 
సంబంధము : 
సంవత్సరములలోని జనవరి 1వ తేదీకి, వారముల పేర్లకు ఒక పద్ధతిలో 
సంబంధం కనిపిస్తుంది. ఉదాహరణకు ఈ క్రింది పట్టికను గమనిద్దాం. 


పట్టిక1 : జనవరి 1వ తేదీకి చెందిన వివిధ సంవత్సరములు-వాటికి చెందిన వారములు 


2001 సోమవారము 
2002 మంగళవారము 
2003 బుధవారము 
2004 గురువారము 
2005 శనివారము 
2006 ఆదివారము 
2007 సోమవారము 
2008 మంగళవారము 
2009 గురువారము 
2010 శుక్రవారము 
2011 శనివారము 
2012 ఆదివారము 
2013 మంగళవారము 


228 


మొ॥లైన వారముల పేర్లతో వరుసగా వస్తాయి. 


ఉదాహరణకు, జనవరి 1వ తేది 2001లో సోమవారముకాగా, 2002లో 
మంగళవారము, 2008లో బుధవారము, 2004లో గురువారము అయ్యాయి. 


8. లీపు సంవత్సరము యొక్క తరువాతి సంవత్సరము జనవరి 1వ తేదీకి వచ్చు 
రోజు పేరు, లీపు సంవత్సరములోని జనవరి 1వ తేదీకి సంబంధించిన 
వారముపేరు తరువాతి 2వ వారముపేరు వచ్చును. 


ఉదాహరణకు, 2004వ సంవత్సరము లీప్ర సంవత్సరము అగుటచేత ఒకరోజు 
అదనముగా తీసుకోబడును. అందుచేత 2004వ సంవత్సరము జనవరి 1వ 
తేదీ గురువారము కాగా, 2005వ సంవత్సరము జనవరి 1వ తేదీ శనివారము 
అగుచున్నది. అనగా మధ్యలో ఉన్న శుక్రవారమును దాటవలెను. 


4. మరల 2005వ సంవత్సరము లగాయతు 2008వ సంవత్సరము వరకు జనవరి 
1వ తేదీనాటి వారముల పేర్లు వరుసగా వచ్చును. అనగా శని, ఆది, సోమ, 
మంగళ వారముల పేర్లు వరుసగా వచ్చును. కాని 2009వ సంవత్సరము 
జనవరి 1వ తేదీ తరువాతిదైన బుధవారము కాకుండగా గురువారము అగును. 


తేదీలకు-వారముల పేర్తకు గల సంబంధము : 


5. ఒక నెలలో 1వ తేదీన ఏవారము అగునో, అదే నెలలో 8, 15, 22, 29 తేదీలు 
కూడ అదే వారము అగును. 


6. లీపు సంవత్సరము కాని సంవత్సరములో ఫిబ్రవరి నెలకు 28 రోజులు మాత్రమే 
ఉండును. అందుచేత ఆ సంవత్సరములో ఫిబ్రవరి 1, 8, 15, 22 తేదీలు ఏ 
వారమగునో, మార్చి నెలలోని 1, 8, 15, 22, 29 కూడ అదే వారము అగును. 


7. లీపు సంవత్సరము అయిన సంవత్సరములో ఫిబ్రవరి నెలకు 29 రోజులు 
ఉండును. అందుచేత ఆ సంవత్సరములో ఫిబ్రవరి 1, 8, 15, 22 తేదీలు ఏ 


220 


వారమగునో, మార్చి నెలలోని 1, 8, 15, 22, 29 తేదీలకు తరువాతి వారము 
పేరు వచ్చును. 


నెలలకు-వారముల పేర్లకు సంబంధము : 


ది. 


31 రోజులు ఉన్న మాసముల (మార్చి, మే, జూలై, ఆగష్టు, అక్టోబర్‌, డిసెంబర్‌) 
1వ తేదినాటి వారమును గుర్తించినచో, తరువాతి మాసము 1వ తేదీనాడు 
మూడవ వారము పేరు వచ్చును. 


ఉదాహరణకు, 2001వ సంవత్సరము మార్చి 1వ తేది గురువారము అయినచో, 
ఏప్రిల్‌ 1వ తేది ఆదివారము అగును. (మధ్యలో ఉన్న శుక్ర, శని వారముల 
పేర్లను దాటవలెను.) 


30 రోజులు ఉన్న మాసముల (ఏప్రిల్‌, జూన్‌, సెప్టెంబర్‌, నవంబర్‌) 1వ 
తేదినాటి వారమును గుర్తించినచో, తరువాతి మాసము 1వ తేదీనాడు రెండవ 
వారము పేరు వచ్చును. 


ఉదాహరణకు, 2001వ సంవత్సరము ఏప్రిల్‌ 1వ తేది ఆదివారము అయినచో, 
మే 1వ తేది మంగళవారము అగును. (మధ్యలో ఉన్న సోమ వారము పేరును 
దాటవలెను.) 


10. ఈ విధముగా 2000 సంవత్సరము లగాయతు 2016 సంవత్సరము వరకు, 


జనవరి 1వ తేదీలు ఏవారము వచ్చునో ప్రక్క పట్టికలో చూపించబడ్డాయి. అదే 
విధంగా 2000 సంవత్సరము, 2001వ సంవత్సరములలో జనవరి, ఫిబ్రవరి 
మొదలైన మాసముల మొదటి తేది ఏ వారములలో వచ్చునో కూడ పట్టికలో 
చూపించబడ్డాయి. ఈ పద్ధతిలో మిగిలిన మాసాలకు కూడ వారాల పేర్లను 
వ్రాసుకోవచ్చును. 


11. ఈ సూత్రములను దృష్టిలో పెట్టుకుని ఎన్ని సంవత్సరముల వరకైనను దినదర్శిని 


పట్టికలను తయారు చేసుకొనవచ్చును. (దీనిని సూచించిన శ్రీ చాగంటి సుబ్బారావు 
(రిటైర్డ్‌ హెడ్‌మాస్టర్‌) గారికి ధన్యవాదాలు. ) 


230 


2 త& ౦౦ 
ర ce ౦౯ 
ఫై 8 నం 
2 gg 
ce ow ఫణ 
త 2 రేయి 
9 ౦ Gee 
og ౩ (a 
® 2 న్‌ 
గ ce యో 
గ. ౦ గి 
శ NY we ౦౯ 8 gE ¢ WY ౦౯ శ్రి ® gg YY ఆఅ ౦౯ ౩82 ౫ 
60 ‘Tt 


0106 906 7106 ౪06 08 1106 0106 6006 9006 4006 9006 9006 700% 8006 6006 1006 0006 GTS T 


231 


57. గుణకారములు (లీలావతిలోని పద్ధతులు) 


విషయం : భాస్మరాచార్యుడు లీలావతీ గణితంలో ఇచ్చిన గుణకార పద్ధతులను 

వివరించుట. 

వివరణ : 
భాస్మరాచార్యుడు సిద్ధాంత శిరోమణి అనే గ్రంథాన్ని రచించాడు. ఆ (గ్రంథంలో 

నాలుగు భాగాలు ఉన్నాయి. అందులో మొదటి భాగం పేరు లీలావతీ గణితం. 

ఇందులో ఇచ్చిన గుణకారాలకు చెందిన గణిత పద్ధతులను ఉదాహరణ పూర్వకంగా 
ఇక్కడ వివరించడం జరిగింది. 

గుణకార పద్ధతులు : 
గుణకారములలో రెండు పద్ధతులు ఉన్నాయి. 

1. క్రమగణన పద్ధతి, 2. ఉత్మమ గణన పద్ధతి 

క్రమగణన పద్ధతి : 

1. స్కూళ్ళలో నేర్పుచున్న ఈ పద్ధతి అందరికీ పరిచయమైనదే. ఈ పద్ధతిలో, 
గుణించే రెండు సంఖ్యలను కుడి వైపునుండి ఎడమ వైపునకు అంకె క్రింద అంకె 
వచ్చునట్లుగా వ్రాసుకోవాలి - అనగా ఒకట్ల స్థానం నుడి ప్రారంభించి ఎడమవైపుకు 
జరుగుచూ అంకెలను వేసుకోవాలి. పై సంఖ్యను గుణ్యం (Multiplicand) అంటారు. 
క్రింది సంఖ్యను గుణకం (Multiplier) అంటారు. గుణించగా వచ్చే ఫలితాన్ని 
లబ్ధం (Product) అంటారు. 

2. ముందుగా, క్రింద ఉన్న సంఖ్యలో ఉన్న ఒకట్ల స్థానంలోని అంకెతో పై సంఖ్యలోని 
అంకెలను అన్నింటిని గుణించి ఒకట్ల స్థానం లగాయతు వేసుకోవాలి. 

3. రెండు అంకెలను గుణించగా రెండంకెల సంఖ్యలు వచ్చినచో, అందులోని ఒకట్ల 
స్థానంలోని అంకెను సరియిన స్థానంలో వేసుకోవాలి. అందులోని పదుల స్థానంలో 
ఉన్న అంకెను ప్రక్మన ఉంచుకొని, తర్వాత రెండు అంకెలను గుణించగా వచ్చే 
సంఖ్యకు కలపాలి. ప్రతి అంకెను గుణించినప్పుడు ఈ నియమాన్ని పాటించాలి. 

232 


4. తర్వాత క్రింది సంఖ్యలో ఉన్న పదులస్థానంలో ఉన్న అంకెతో పై సంఖ్యలోని 
అంకెలను అన్నింటిని గుణించి సమాధానంలోని పదుల స్థానం లగాయతు 
వేసుకోవాలి. 


5. ఈ విధంగా క్రింది వరుసలోని అంకెలతో పై వరుసలోని అంకెలను అన్నింటిని 
గుణించి స్థానాలను పెంచుకుంటూ వేసుకుంటూ వెళ్ళాలి. 


6. వరుసలలో వేసుకొనిన అంకెలను అన్నింటిని కూడగా వచ్చేదే లబ్ధము. 


ఉదాహరణ 1 : 125 ౫ 12 =? 
125ని 12చేత గుణించడం. 


135 
12 
270 
135 
1620 


ఉతమ గుణన పద్ధతి : 

1. ఇందులో గుణించే రెండు సంఖ్యలను ఎడమవైపునుండి ప్రారంభించి కుడివైపుకు 
జరుగుచూ అంకె క్రింద అంకె వచ్చునట్లుగా వ్రాసుకోవాలి. 

2. క్రింది సంఖ్యలోని ఎడమవైపున ఉన్న అంకెతో, పై సంఖ్యలోని అంకెలను గుణిస్తూ 
ఎడమవైపునుండి కుడివైపుకు వేసుకు వెళ్ళాలి. 


3. గుణించగా వచ్చే ఫలితాలను సరైన స్థానాలలో వేసుకుంటూ వెళ్ళి, చివరగా 
అన్ని వరుసలను కూడగా వచ్చేదే లబ్ధము. 


233 


ఉదాహరణ 2: 185 ౫ 12 =? 
) 12వ ఎక్కము వచ్చినచో చేయు పద్ధతి : 
135 
12 
12 
36 
60 
1620 


1) ఒక్కొక్క అంకెతో గుణించి వేసుకునే పద్ధతి 
135 
12 
135 
270 
1620 


గుణకార పద్ధతులు 1 
లీలావతీ గణితంలో 5 గుణకార పదతులు ఉన్నాయి. 
థి 
1. రూపవిధి 2. ఖండవిధి 8. విభాగవిధి 4 స్థానవిధి ర్‌. ఇష్టసంఖ్యావిధి 
వాటి వివరణ (క్రింది విధంగా ఉంది. 


234 


1. రూపవిధి 


ఈ పద్ధతి మనకు పరిచయం ఉన్నదే. ఇందులో సంఖ్యలను కుడివైపు నుండి 
ఎడమ వైపునకు వేసుకుని, అదే వరుసలో అంకెలను గుణించుకొనుచూ కూడాలి. 
185 ౫ 12 =? 
135 
12 
1620 


2. ఖండ విధి 


గుణకారము కొరకు ఇచ్చిన రెండు సంఖ్యలలోను, ఒక సంఖ్యను రెండు 
ఖండములుగా చేసి గుణకారాన్ని సాధించుకొనవలెను. 


135 ౫12 = 9 
12 = 6+6 
135 


235 


8. విభాగవిధి 
గుణకారము కొరకు ఇచ్చిన రెండు సంఖ్యలలోను, ఒక సంఖ్యను రెండు 
విభాగములుగా చేసి గుణకారాన్ని సాధించుకొనవలెను. 
135 x 12 =? 
12=6x2 
185 
x6 
810 
x2 
1620 


4. స్థానవిధి 


గుణకారము కొరకు ఇచ్చిన రెండు సంఖ్యలలోను, ఒక సంఖ్యను సౌకర్యముగా 
ఉండు రెండు భాగములుగా చేసి గుణకారాన్ని సాధించుకొనవలెను. 

135 x 12 =? 

12 = 10 + 2 

135 x 10 = 1350 

135 x2 = 270 


1620 


236 


5. ఇష్ట సంఖ్యా విధి 

గుణకారము కొరకు ఇచ్చిన రెండు సంఖ్యలలోను, ఒక సంఖ్యలో ఒక భాగమును 
ఇష్ట సంఖ్యగా భావించి, దానిని బట్టీ రెండవ భాగమును కూడ నిర్ణయించి గుణకారాన్ని 
సాధించుకొనవలెను. 


135 x 12=? 

12= 15-383 

135 x 15 = 2025 

(-)135 x3 = 405 
1620 


గమనిక : 


1. పై పద్దతులలో కొన్ని పద్దతులు నిత్య జీవితంలో చాలా మంది చాలా సందర్భాలలో 
7 కక ® 
వినియోగిస్తూనే ఉంటారు. 


2. పైన వివరించిన వాటిలో కొన్ని పద్దతులు చాలా సారూప్యతతో ఉన్నాయి. 
రా థి 


ఈ పద్ధతులలో గుణకారమును సాధించ వలసినదిగా చెప్పిన శ్లోకము లీలావతీ 
గణితంలో ఈ క్రింది విధంగా ఉన్నది. 


శ్లో బాలే బాలకురంగలోలనయనే లీలావతి ప్రోచ్యతాం 

పంచత్రేకమితా దివాకరగుణా అంకాః కతి స్సు ర్యది | 

రూపస్థానవిభాగఖండగుణనే కల్యాసి కళ్యాణిని 

ఛిన్నాస్తేన గుణేన తే చ గుణితా జాతాః కతి స్స్యు ర్వద ॥ 
తా॥ పిల్లలేడి యొక్క చలించు కనులవంటి కనులు గలిగిన బాలికా! లీలావతీ! 
కళ్యాణీ! నీవు రూపవిభాగ గుణకారములందును, స్థాన విభాగ గుణకారముల 
యందును, ఖండ గుణనమందును సమర్జురాలవగుచూ 135 అనే సంఖ్యను 12 
చేత గుణించిన ఎంత వచ్చునో చెప్పుము. 


237 


సంఖ్యలను సూచించే పదాలు-వాటి విలువలు : 
మొదటి సంఖ్య : 
పంచ =5 
త్రి =3 
ఏక = 1 
అంకానాం వామతో గతిః అను సూత్రమును అనుసరించి 
సంఖ్య 1 = 135 
కెలడవ సంఖ్య : 
దివాకర = సూర్యుడు = 12 
సంఖ్య2 = 12 
135 x 12 =? 


చేసిన గుణకారము సరియైనదా, కాదా అని నిర్ణయించుట 


రెండు సంఖ్యలను వివిధములైన పద్ధతులతో గుణించినపుడు వచిన లబ్ధము 
సరియైనదా, కాదా అని చెప్పుటకు ఈ క్రింది విధానమును వినియోగించవచ్చును. 


ఉదాహరణ 1: 
5368 ౫ ౩46 = 1857328 
స్టెప్‌ 1 
అ 
గుణకారము కొరకు ఇచ్చిన మొదటి సంఖ్య = 5868 
ఇందులోని అంకెలను అన్నింటిని కలుపగా వచ్చే విలువ = 5+3+6+8=22 
ఈ 22లోని అంకెలను కలుపగా వచ్చు విలువ = 2+2=4 


238 


స్టెప్‌ 2 
గుణకారము కొరకు ఇచ్చిన రెండవ సంఖ్య = 346 
ఇందులోని అంకెలను అన్నింటిని కలుపగా వచ్చే విలువ = 3+4+6 =183 
ఈ 18లోని అంకెలను కలుపగా వచ్చు విలువ = 1+3=4 
సైెప్‌.5 
© 
ఇచ్చిన రెండు సంఖ్యల విలువలను (స్టెప్‌ 1లోను, స్టెప్‌2 లోను వచ్చిన విలువలు) 
గుణించాలి. 
4x4=16 
ఈ 16లోని అంకెలను కలుపగా వచ్చు విలువ = 1+6=7 
సెస్‌ 4 
అ 
గుణకారము చేయగా వచ్చిన సంఖ్య = 1857328 
ఇందులోని అంకెలను అన్నింటిని కలుపగా వచ్చే విలువ = 
1+8+5+7+3+2+8 =34 
ఈ 34లోని అంకెలను కలుపగా వచ్చు విలువ = 3+4=7 
ప్‌ 5 
© 
స్టెప్‌3 లోను (గుణించుటకు తీసుకొనిన సంఖ్యలలోని అంకెలను కలుపగా 
వచ్చిన విలువ), స్టెప్‌4 లోను (గుణించగా వచ్చిన లబ్ది సంఖ్యలోని అంకెలను 
కలుపగా వచ్చిన విలువ) వచ్చిన విలువలు రెండూ కూడ ఒకే అంకెను (7) 
సూచిస్తున్నాయి. అందుచేత ఇచ్చిన సంఖ్యలకు వచ్చిన లబ్ధము సరియైనదే అని 
నిర్ణయించవచ్చును. 


239 


A 
58. భాస్మరాచార్యుని విద్వత్తు 
భాస్మరాచార్యుని విద్వత్తును వర్ణించే శ్లోకం ఈ క్రింది విధంగా ఉంది. 


అష్టవ్యాకరణాని షట్చ భిషజాం వ్యాచష్టతాః సంహితాః 

షట్‌ తర్మాన్‌ గణితాని పంచ చతురో వేదాన్‌ విధీతే స్మ యః | 
రత్నానాం త్రితయం ద్వయం చ బుబుధే మీమాంసయోరంతరం 
సద హ్మైకమగాధబోధమహిమా సో౭ స్యాః కవిర్భాస్మరః ॥ 


వ్యాకరణాలు 8 
వైద్య సంహితలు 6 
దర్శన శాస్త్రములు 6 
గణితములు 5 (పొలిశ, రోమశ, వాసిష్ట్ర సౌర, పైతామహ) 
వేదాలు 4 
రత్న శాస్త్రములు 3 
మీమాంసా శాస్త్రములు 2 
3 


భాస్మరాచార్యుడు శాలివాహన శకం 1036లో (క్రీ శ. 1108) లో జన్మించినట్లును, 
86వ యేట సిద్ధాంత శిరోమణి అనే గ్రంథాన్ని రచించినట్లు ఈ క్రింది శ్లోకం వలన 
తెలుస్తోంది. 

రసగుణపూర్ణమహీస మశకనృపకాలే భవన్మమోత్పత్తిః। 

రసగుణవర్నేణ మయా సిద్ధాంతశిరోమణీ రచితా ॥ 


240 


సంఖ్యలను సూచించే పదాలు-వాటి విలువలు : 


పుటిన సంవత్సరము-సంఖ్య = 


అ 


రసము = 6 
గుణము = క 
పూర్ణము = 0 


మహీ = భూమి =1 


.. సంఖ్య = 1036 (శాలివాహన శకము) (క్రీ.శ. 1108) 


(గంథమును రచించే సమయానికి అతని వయస్సు : 


రసము = 6 
గుణము = 3 
సంఖ్య = 36 


.. గంథమును రచించే సమయానికి అతని వయస్సు = 36 సంవత్సరాలు. 


241 


59. భాగహారములు-5 (89 మరియు 49 మొ॥ సంఖ్యలతో) 


సూత్రం : ఏకాధికేన పూర్వేణ 

గమనిక : సమాధానాన్ని ఎడమవైపు నుండి కుడి వైపుకు వ్రాయు పద్ధతి. 
వివరణ : 1/19, 1/29 భిన్నములకు భాగహారములు-1 అను ప్రకరణంలో వివరించిన 
పద్ధతియే 1/39, 1/49 మొదలైన భిన్నములకు వర్తిస్తుంది. 


ఉదాహరణ 1 : 
1/39 =? 
1. ప్రాతిపదిక=4; సూత్రమును ఉపయోగించగా వచ్చిన అంకెలు 


025641 
1a 


* 1/39=.025 641 
2. సమాధానంలో వచ్చిన మొత్తం అంకెలు = 6 
3. సమాధానంలో వచ్చిన అంకెలను రెండు వరుసలలో సర్దగా ఈ క్రిందివిధంగా 
ఉండును. 
025 
641 
666 


ఉదాహరణ 2 : 
1/49 =? 
1. ప్రాతిపదిక=ర్‌; సూత్రమును ఉపయోగించగా వచ్చిన అంకెలు 


 020408163265306122448 
1 2 4 311321 3 112244 


979591836734693877551 
84 24 4188128414833 22 


1/49 = 
020408163265306122448 
9 79591836734693877551 
2. సమాధానంలో వచ్చిన మొత్తం అంకెలు = 42 
3. సమాధానంలో వచ్చిన అంకెలను రెండు వరుసలలో సర్దగా ఈ క్రిందివిధంగా 
ఉండును. 
020408163265306122448 
9 7959183673469 38 77551 
9 9-9-9 9 IF ౨. 999 9 9.9 9: 9.99 


ఉదాహరణ 38 : 
1/59 =? 
1. ప్రాతిపదిక=6; సూత్రమును ఉపయోగించగా వచ్చిన అంకెలు 


0169491525423 728813 
14 5265 3182124 15 4 2 3 


55932203౩3898 ౩0౦050౩8 47 
3 5 1171 2 2 55 41 8 52 4 2 


45 762711864406 779661 


3 4 31 4 స పంత. ౨ ౨ 4 4 4533 


1/59 = 
0169491525423 72881383 
5593220338983 050847 
4576271186 4406779661 


2. సమాధానంలో వచ్చిన మొత్తం అంకెలు = 58 


243 


3. సమాధానంలో వచ్చిన అంకెలను రెండు వరుసలలో సర్దగా ఈ క్రిందివిధంగా 
ఉందును. 


0౦16949152 54ఉ23 7288135593 22038868 
9838050847 4ఉ5762711864406779661 


9999999999 9999999999999999999 


ఉదాహరణ 4: 
1/69 =? 
1. ప్రాతిపదిక=7; సూత్రమును ఉపయోగించగా వచ్చిన అంకెలు 
ఎ పత 492 753623188405 7971 
188 615 3 24 121652 4564 
1/69 = 
0144927536231884057971 


2. సమాధానంలో వచ్చిన మొత్తం అంకెలు = 22 
3. సమాధానంలో వచ్చిన అంకెలను రెండు వరుసలలో సర్దగా ఈ క్రిందివిధంగా 
ఉందును. 


01449275362 
31884057971 


333౩3౩3౩౩౩౩౩౩ 


244 


ఉదాహరణ ర్‌ : 
1/79 =? 
1. ప్రాతిపదిక=రి; సూత్రమును ఉపయోగించగా వచ్చిన అంకెలు 
0126582278 481 
125 461266 3 6 
ఎ 1/79 = 
0126582278481 
2. సమాధానంలో వచ్చిన మొత్తం అంకెలు = 13 
3. సమాధానంలో వచ్చిన అంకెలను రెండు వరుసలలో సమానముగా సర్గుట 
వీలుకాదు. 


ఉదాహరణ 6 : 
1/89 =? 
1. ప్రాతిపదిక=9; సూత్రమును ఉపయోగించగా వచ్చిన అంకెలు 


0112359550561 797752808 
112835844 55 17866427 8 8 


9887640449438202247191 
77653 448838871 224618 


. 1/89 = 
0112359550561 797752808 
9887640449438202247191 
2. సమాధానంలో వచ్చిన మొత్తం అంకెలు = 44 


245 


3. సమాధానంలో వచ్చిన అంకెలను రెండు వరుసలలో సర్దగా ఈ క్రిందివిధంగా 
ఉందును. 

0112359550561 797752808 

9887640449438202247191 


ఈ 9:.9 II III 9.9999 WII 9 9-9 


ఉదాహరణ 7: 
1/99 =? 
1. ప్రాతిపదిక=10; సూత్రమును ఉపయోగించగా వచ్చిన అంకెలు 


01 
1 

* 1/99 = 

01 
2. సమాధానంలో వచ్చిన మొత్తం అంకెలు = 2 
3. సమాధానంలో వచ్చిన అంకెలను రెండు వరుసలలో సర్దగా ఈ క్రిందివిధంగా 
ఉండును. 

0 

1 

1 


గమనిక : 
పై సమాధానాలన్నిటిలోను ఉన్న అంకెలు మరల మరల పునరావృతం అవుతాయి. 


246 


60. అభెద్య సంఖ్యలు 


సూత్రం : లోపనాస్థాపనాభ్యామ్‌ 
అర్థం క సంఖ్యలను గమనిస్తూ వదలుట, ఉంచుట ద్వారా అభేద్య సంఖ్యలను 
గుర్తించుట 

వివరణ : 

1. 1కాక మిగిలిన కారణాంకములు లేని సంఖ్యలను గుర్తించుటకు ఈ సూత్రాన్ని 
వినియోగిస్తారు. 

2. 1 లగాయతు 100 వరకు మధ్యలో గల అభేద్య సంఖ్యలను ఈ క్రింది విధంగా 
గుర్తించవచ్చును. 

3. కొందరు 1ని PrIMe Numbers గా తీసుకొనరు. కాని శకుంతలాదేవి 1ని కూడ 
Prime Number గా తీసుకొనినది. 

4. 2ను మొదటి అభేద్య సంఖ్యగా తీసుకుంటారు. 

ర్‌ సరి సంఖ్యలన్నిటికీ 2 కారణాంకము గనుక ఆ సంఖ్యలు అభేద్య సంఖ్యలుగా 
గుర్తించబడవు. 

6. (ప్రతి బేసి సంఖ్యకు అంతకు ముందు వచ్చిన బేసి సంఖ్యలు కారణాంకములు 
అగునేమో పరిశీలించాలి. ఆ విధంగా కారణాంకములు లేని సంఖ్యలను అభేద్య 
సంఖ్యలుగా గుర్తిస్తారు. 


ఉదాహరణ: 
1 లగాయతు 100 వరకు మధ్యలో గల అభేద్య సంఖ్యలు + 
2 3 5 7 
11 18 17 23 
31 441 48 58 
59 61 67 71 
79 89 97 
247 


61. వేదములో 19, 29, 39, 49 
వంటి సంఖ్యల ప్రనావన 


19, 29, 39, 49 మొదలైన సంఖ్యలను యజుర్వేదములో ఒకచోట వర్ణించుట 
జరిగింది. వాటి పేర్లు ఈ దిగువన ఇవ్వబడ్డాయి. 


19 ఏకాన్నవిగ్‌ంశత్యై స్వాహా 

29 నవవిగ్‌ంశత్యై స్వాహా 

39  ఏకాన్న చత్వారిగ్‌ంశతే స్వాహా 
49 నవచత్వారిగ్‌ంశతే స్వాహా 

59 ఏకాన్నషష్ట్యై స్వాహా 

69 నవషష్ట్యై స్వాహా 

79 ఏకాన్నాశీత్యె స్వాహా 

89 నవాశీత్యె స్వాహా 


99 ఏకాన్న శతాయ స్వాహా 


(తైత్తిరీయ సంహిత 7.2. 14) 


248 


62. అంకలు-లక్షణాలు & సంఖ్యలు -స్వభావాలు-1 
విషయం : 2, 8, 4 మొదలైన అంకెల ఎక్కముల ద్వారా వచ్చే సంఖ్యల స్వభావాన్ని విశ్లేషించుట. 
వివరణ : పిల్లల చేత ఎక్కములు చదివిస్తూ ఉంటాం. ఆ వచ్చిన ఫలిత సంఖ్యలలోని 
అంకెలను కలపగా వచ్చిన అంకెలలో ఒక లయబద్ధత కనిపిస్తుంది. ఆ అంకెలు 
మరల మరల ఆవృతం అవుతూ ఉంటాయి. దీనిని చిత్ర రూపంగా చూస్తే అపూర్వమైన 
విశేషాలు కనిపిస్తాయి. అందులో కొన్నిటిని ఇక్కడ ఉదాహరణ పూర్వకంగా 
వివరించడం జరిగింది. 


2 x 1 = 2-2 3 x1 = 3-3 
2 x 2 = 4-4 3 x 2 = 6 - 6 
2 x 3 = 6-6 3 x3 = 9-9 
2 x 4 = 8-8 3 x4 =12-3 
2 x 5 = 10 -1 3 x 5 = 15- 6 
2 x 6 = 12-3 3 x 6 = 18-9 
2 x 7 = 14 -5 3 x 7 =21-3 
2 x 8 = 16 -7 3 x 8 = 24 - 6 
2 x 9 = 18 -9 3 x9 =27-9 
2 x10 = 20 -2 3 x 10 = 30 - 3 
2 x11 = 22 -4 3 x 11 = 33 - 6 
2 x12 = 24 -6 3 x 12 = 36 -9 
1 1 

9 2 9 2 
8 3 8 3 

7 4 7 4 

6 ర్‌ 6 ర్‌ 


240 


ఏ ఏ ఏ ఏ ఏ ఏ ఏ ఏ ఏ మ మ A 


xX 
మె 


x 
Oo 0 NN 0 ల = OM 


250 


౮౩ ౮౩ ౮ O01 O01 ౮౩ ౮ ౮ ౮ ౮౩ Ol Ol 


Oo (0౦౦ N60 0 ౨౫ ల౮౦ గ ~~ 


అమే యే వామే 
గం — 


౮౩ (౦౦06 (౮ -| గ౧౫౧ Oy 


ఠా -మె 


రారారా ౮ ౮ ౮0 ౦౮ ౦౮ ౦౮ ౦౮ ౦౮ ౦౮ 


xX 
మె 


x 
Oo 0 NN 0 లల =O గు 


Oo 9 రా 0 0 రా 0 అ ౮0 అ ఈ ౦ 


251 


NON NNNNNNNNNMN 


Oo © 0 N00 0 =O గ౧ ~~ 


ఇమ మయమే వామే 
గం మె 


W0_ ON 


మే 


© IN © MD += 0 0 


co ౦0౦0౦ 00 00 0 00 0 0 00 0 00 0 


xX 
మె 


x 
Oo 0 NN 0 ల =O గు 


252 


oo © © © © © © © © © © OO 


అమే 
Il 
69 


అ © ౦ +, ర ౮౩44 ల౮౦౮౦ గు 
Il 
౮౮] 
=మీ 


oo © © © © © © © © © © (6 


గమనిక : 
1. పై పద్ధతిని ఉపయోగించి 1వ ఎక్మమునకు కూడ వేయవచ్చును. 


2, ఈ ఎక్కములలోని వివరాలను సంక్షిప్తంగా ఈ క్రింది విధంగా చూడవచ్చును. 


ఎక్నము మరల ఆవృతం అవుతున్న అంకెలు (Recurring Digits) 
ie 2.1.4 6.6.7. 89 


4,58, 3, 7,2,6, 1,5,9 
(4 38 


5, 1, 6, 2, 7,3,8, 4,9 
(5 6 7 రి 9 


8, 7,6, 5, 4, 3, 2,1,9 


8. పై పట్టికలో చూపిన విధముగా, ఈ క్రింది ఎక్కములలో వచ్చిన అవే అంకెలు 
ఆరోహణ, అవరోహణ క్రమాలలో ఉన్నాయి. 

1--రి 3--6 

ల్లా స 
4. 9వ ఎక్కమునకు ఒక్క అంకె (9) మాత్రమే ఆవృతం అవుతుంది. 


253 


63. వేదాంత శాస్త్రములో 
అంకెలు-వాటి సంకేతాలు 


విషయం : వేదాంత శాస్త్రంలో అంకెలకు సంబంధించిన సంకేతాలు. 
వివరణ : 
1. వేదాంత శాస్త్రములో సంఖ్యల యొక్క వినియోగము చాల విస్తృతముగా 
కనిపిస్తుంది. 
2. సచ్చిదానంద స్వరూపుడైన పరమాత్మను 1తో సూచిస్తారు. 
న పరమాత్మలో నుండి బహిర్గతమైన శక్తినే మాయ, లేక, అవిద్య, లేక, అవ్యక్తము 
అనే పేర్లతో సంబోధిస్తారు. దీనిని 2తో సూచిస్తారు. 
నిత్యము పరమాత్మను ఆశ్రయించుకుని ఉండే ఈ మాయాశక్తి తన శక్తితో సృష్టి 
నిర్వహిస్తుంది. ఈ విషయాన్ని ఈ క్రింది శ్లోకం ద్వారా తెలుసుకోవచ్చును. 
యదవిద్యా విలాసేన భూత భౌతిక సృష్టయః । 
తన్నామి పరమాత్మానం సచ్చిదానంద విగ్రహమ్‌ ॥ 
(వేదాంత పరిభాష 1-1) 
తా॥ సచ్చిదానంద విగ్రహుడైన పరమాత్మను నిత్యము ఆశ్రయించుకుని ఏ అవిద్య 
(మాయాశక్తి పంచతన్మాత్రలు లగాయతు సృష్టినంతను నిర్వహించునో, ఆ పరమాత్ముని 
కి నా నమస్కారములు. 


4. ఈ మాయాశక్తి సృజించిన మహత్తును 8 అనే అంకెతోను, అహం (ఉన్నాను 
అనే భావమును) 4 అంకెతోను సూచిస్తారు. 


5. దీని తర్వాత, పంచ మహాభూతములను 5 లగాయతు 9 వరకు అంకెలతో 
సూచిస్తారు. (ఆకాశము-5, వాయువు-6, తేజస్సు-7, జలము-8, పృథ్వి-9) 


254 


64. అంకెలు-లక్షణాలు & 
సంఖ్యలు -స్వభావాలు-2 (పావులూరి) 


సంఖ్య: 1 
1 నుండి 9 వరకు ఆరోహణ క్రమంలోను, అవరోహణ క్రమంలోను ఉన్న 
రెండు సంఖ్యలను కలుపుచూ, అదనంగా 1ని కూడ కూడితే, అన్నీ ఒకట్లు ఉన్న 
సంఖ్య వస్తుంది. 
123456789 
987654321 
+1 


1111111111 


సంఖ్య: 8 

సహజ సంఖ్యలలో (Natural Numbers) మొదట్లో ఉన్న సంఖ్యల మధ్య సంబంధపు 
విలువలు ఈ క్రింది విధంగా ఉన్నాయి. 

2°-1°=8 

3*-2”=5 
సంఖ్య 158 

1°+5°+3° = 153 

ఇందులో ఉన్న ఒకొక్క అంకెకు ఘాతం (=3) ను చేసి కలపగా సమాధానంలో 
ఆ మూడు అంకెలు మాత్రమే ఉండే సంఖ్య వస్తుంది. 


255 


సంఖ్య: 7 
7 అనే అంకెకు 14 28 57కు సంబంధము : 


7x2" = 7x2 = 14 

7x2” = 7x4 = 28 

7x2° = 7x8 = 56 

7x2* = 7x16 = 1 12 

7x2 = 7x32 = 2 94 

7x2° = 7x64 = 4 48 

7x2" = 7x128 = 8 96 

"7౧92 = 7x256 = 1792 
"7౧20 = 7x512 = 35 84 


14 28 57 14 28 57 14 2(7 84) 


సంఖ్యలో 14 28 57 అనే పదం రెండు సార్లు కనిపిస్తోంది. 
142 అనే పదం మూడు సార్లు కనిపిస్తోంది. 


౧౬ 


సంఖ్య : 14 28 57 
ఈ సంఖ్య పావులూరి గణితంలో ఒక పద్యంలో కనిపిస్తుంది. 
గుణగతిశశిగిరిశరవా 
రణనేత్రపయోధి శీతరశ్యులు గిరులన్‌ 
గుణితంబు చేసి చెప్పుము 
మణివిరచితశూలికంఠమాలిక వచ్చున్‌ 


256 


సంఖ్యలను సూచించే పదాలు-వాటి విలువలు : 


గుణము = 3 
గతి = 4 

శశి = చంద్ర =1 
గిరి = పర్వతము = 7 


శరము = బాణము = 5 
వారణము = ఏనుగు = రి 
నేత్రము = 2 

పయోధి = 4 

శీతరశ్మి = చంద్ర = 1 


క సంఖ్య1 = 142857143 


గిరి = పర్వతము = 7 
య సంఖ్య2 =7 
తా॥ పైరెండు సంఖ్యలను గుణించినచో వచ్చే లబ్ధము ఈశ్వరునికి అలంకరించు 
మణిహారము వంటి సంఖ్య కాగలదు. 

142857143 x 7 =? 

సమాధానం (ఖండ పద్దతి) ప 


7 = 1+2+4 

సంఖ్య1౫1 = 14 28 57 143 
సంఖ్య1౫%2 = 28 57 14 286 
సంఖ్య1౫4 = 57 14 28 572 
లబ్ధం = 1000000 001 


257 


విశేషాంశాలు : 


1. మొదటి సంఖ్యను 1తోను, 2తోను, 4తోను గుణించగా వచ్చిన సంఖ్యలలో, 
చివరి మూడు అంకెలను వదలి పరిశీలిస్తే, 14; 28; 57 అనే జంటలు చక్రీయంగా 
తిరిగి ఆవృత్తి కావడం ఒక ఆసక్తికరమైన అంశం. 


pa లబ్ధి సంఖ్య కూడ ద్విముఖ ప్రతిబింబ సంఖ్య 
8. ఈ వచ్చిన లబ్ధమునకు కారణాంకములు 11, 13, 19, 52579. 
4. పై కారణాంకములు నాలుగును అభేద్య సంఖ్యలే. 


5. 14 28 57 x1 = 14 28 57 
14 28 57 x2 = 28 57 14 
14 28 57 x3 = 42 85 71 
14 28 57 గక = 57 14 28 
14 28 57 x5 = 71 42 85 


14 28 57 ౫6 = 85 71 42 
14 28 57 x7 = 99 99 99 
పై మొదటి ఆరు సంఖ్యలలోను 1,4,2,8,5,7 అనే సంఖ్యలు చక్రీయ పద్ధతిలో 


ఆవృతమవుతున్నాయి. 
కాని 7 తో గుణిస్తే మొత్తం అన్నీ 9లే వస్తాయి. 


258 


సంఖ్య : 9 
1. 9వ ఎక్కములోని మొదటి ఐదు వరుసలలోను వచ్చిన సంఖ్యలకు ప్రతిబింబ 
సంఖ్యలు మిగిలిన ఐదు వరుసలలోను కనిపిస్తాయి. 


1౫49 = 09 90=10x9 
2x9=18 81= 10x9 
3x9= 27 72= 8x9 
4x9=36 63= 7x9 
5x9=45 54= 6x9 


2. ఇచ్చిన సంఖ్యకు దాని ప్రతిబింబ సంఖ్యకు గల భేదంలోని అంకెలను కలుపగా 
9 వస్తుంది. 


ఉదాహరణ 1 : 
ఇచ్చిన సంఖ్య 78645 
(ప్రతిబింబ సంఖ్య 54687 
భేదం 23958 
భేదంలోని అంకెల మొత్తం = 2+3+9+5+8 ౨27౨ 2+7౨9 
3. ఇచ్చిన సంఖ్యలోని అంకెల మొత్తం = 7+8+6+4+5 33033+033 


4. ఇచ్చిన సంఖ్యనుండి 80ని తీసివేయగా వచ్చిన సంఖ్యలోని అంకెలను కలుపగా 
9 వస్తుంది. 
78645-30 = 78615 
7+8+6+1+5 >2732+7>39 
259 


5. ఇచ్చిన సంఖ్యనుండి 8 ని తీసివేయగా వచ్చిన సంఖ్యలోని అంకెలను కలుపగా 
9 వస్తుంది. 
78645-3 = 78642 
7+8+6+4+2 32732+739 


6. 8 అనే అంకె లేకుండగా 1 నుండి 9 వరకు అంకెలు ఉన్న సంఖ్యను 9 తో 
గుణిస్తే అన్నీ ఒకట్లు ఉన్న సంఖ్య వస్తుంది. 


12345679 x 9 = 111111111 
దీని సహాయంతో కొన్ని పెద్ద సంఖ్యలతో గుణకారములు సులభంగా చేయవచ్చు. 
18=9x2 .. 12345679x18 = 111111111x2 = 222222222 
27 = 9x3 .. 128345679x27 = 111111111x3 = 333333333 
36=9x4 .. 12345679xX36 = 111111111x4 = 444444444 
ఇదే విధంగా మిగిలిన సంఖ్యలు కూడ గుణకారములు సాధించవచ్చును. 

7. రెండు అంకెలను వాడుచూ వచ్చే పెద్ద సంఖ్య ఎది? 
అంకెలలో పెద్ద అంకె = 9 
ఇచ్చిన లెక్క యొక్క సమాధానము కొరకు 9ని రెండు సార్లు వాడాలి. 


కూడిక, తీసివేత, గుణకారము, భాగహారము, ఘాతము అనే (ప్రక్రియలలో 
ఘాతము పెద్ద సంఖ్యను ఇస్తుంది. 


“= సమాధానము = 9 = 9x9%9xX9x9x9x9x9x9 
= 387420489 
8. మూడు అంకెలను వాడినప్పుడు వచ్చే పెద్ద సంఖ్య ఏది? 


అంకెలలో పెద్ద అంకె = 9 


260 


ఇచ్చిన లెక్క యొక్క సమాధానము కొరకు 9ని మూడు సార్లు వాడాలి. 


కూడిక, తీసివేత, గుణకారము, భాగహారము, ఘాతము అనే ప్రక్రియలలో 
ఘాతము పెద్ద సంఖ్యను ఇస్తుంది. 


9 
.. సమాధానము = 95 387420489 


=9 
ఈ సంఖ్యకు సమాధానంలో మొదట్లో ఈ క్రింది అంకెలు వస్తాయి. 
428124773 

సమాధానములో సుమారు 36 కోట్ల 90 లక్షల అంకెలు వస్తాయి. 


దీనిని వ్రాయడానికి సుమారు 800 కిలోమీటర్ల పొడవుగల కాగితం అవసరం 
అవుతుంది. 


దానిని చదవడానికి ఎన్ని సంవత్సరాలు పడుతుందో కదా! 


261 


65. నిశ్ళేష భాగహారములు 


విషయం : ఒక సంఖ్యను (లవమును), ఇంకొక సంఖ్య (హారము) నిశ్శేషముగా 
భాగించునా లేదా అనుదానిని త్వరితముగా నిర్ణయించుట. 


వివరణ : 


1 ఇక సంఖ్యను ఇంకొక సంఖ్యతో పూర్తి భాగహారమును చేసినచో నిశ్ళేషముగా 
భాగించునా లేదా అనునది సాధారణంగా తెలియును. కాని, పూర్తి భాగహారము 
చేయకుండగా సంఖ్య యొక్క లక్షణాల ద్వారా కొంతవరకు చెప్పవచ్చును. అది 
ఇక్కడ వివరించబడింది. 


1 చేత అన్ని సంఖ్యలు భాగించబదతాయి. 

2 చేత అన్ని సరిసంఖ్యలు నిశ్శేషముగా భాగించబడతాయి. 

3 చేత లవములోని అంకెల మొత్తము 8 చేత నిశ్ళేషముగా భాగించబడితే, 
ఇచ్చిన సంఖ్య 3౩ చేత నిశ్ళేషముగా భాగించబడుతుంది. 


ఉదాహరణ1: 618 అనే సంఖ్యను క8 నిశ్ళేషముగా భాగిస్తుందా? 
618లోని అంకెల మొత్తం = 6+1+8 3 153 1+5> 6 
6ని 8 నిశ్ళేషముగా భాగిస్తుంది గనక 618ని 3 నిశ్ళేషముగా భాగిస్తుంది. 


4 చేత ఇచ్చిన సంఖ్యలో కుడి చివరి రెండు సంఖ్యలు 4 చేత నిశ్శేషముగా 
భాగించబడితే, ఇచ్చిన సంఖ్య 4 చేత నిశ్శేషముగా భాగించ 
బడుతుంది. 


5 చేత చివరి అంకె 0గాని, 5గాని అయితే, ఇచ్చిన సంఖ్య 5 చేత 
నిశ్మేషముగా భాగించబడుతుంది. 


262 


6 చేత ఏ చివరి అంకె సరిసంఖ్య అయి, 
11) అంకెల మొత్తం 3 చేత భాగించబడితే, 
ఇచ్చిన సంఖ్య 6 చేత నిశ్ళేషముగా భాగించబడుతుంది. 


7 చేత ) (ఒకట్ల స్థానంలోని అంకె ౫ 5 + పదుల స్థానంలోని అంకె) 
7 చేత నిశ్మేషముగా భాగించబడితే, 


లేక 


11) (ఒకట్ల స్థానంలోని అంకె ౫ 5), పదులు, వందల స్థానంలో 
ఉన్న సంఖ్యను కలుపగా వచ్చిన సంఖ్య 7 చేత నిశ్ళేషముగా 
భాగించబడితే, ఇచ్చిన నంఖ్య 7 చేత నిశ్చేషముగా 
భాగించబడుతుంది. 


ఉదాహరణ2 : 98 

SRSA అక్ర జక? 27 

.. 98 అనే సంఖ్య 7 చేత నిశ్మేషముగా భాగించబడుతుంది. 
ఉదాహరణకి : 896 

6x5 = 30+89 = 119 

9x5=45+11=56 

56 - 6౫5 = 30+5=35 


.. 896 అనే సంఖ్య 7 చేత నిశ్శేషముగా భాగించబడుతుంది. 


8 చేత భాగించబడుట 


ఇచ్చిన సంఖ్యలోని చివరి మూడు అంకెలు కి చేత భాగించబడితే, ఇచ్చిన సంఖ్య 
8 చేత నిశ్ళేషముగా భాగించబడుతుంది. 


263 


ఉదాహరణ4 : 9520 

520/8 = 65 

.. 9520 అనే సంఖ్య 8 చేత నిశ్ళేషముగా భాగించబడుతుంది. 
9 చేత భాగించబడుట 


ఏ ఇచ్చిన సంఖ్యలోని అంకెలన్నింటిని కలిపితే 9 వస్తే, ఇచ్చిన సంఖ్య 9 చేత 
నిశ్ళేషముగా భాగించబడుతుంది. 


ఉదాహరణర్‌ : 727 
727 = 7+2+7=16 
1+6>3 7 
727 అనే సంఖ్య 9 చేత నిశ్ళేషముగా భాగించబడదు. 


264 


భాగం -6 


66. భాగహారములు -6 (పాటీ గణితం) 


విషయం:- పాటీగణితం 


వివరణ : యూరప్‌లోని గణిత శాస్తజ్జులు 15వ శతాబ్దం వరకు కూడ, భాగహారం 
చాలా క్లిష్టమైన ప్రక్రియ అనీ, దానికి గణిత ప్రావీణ్యం కావాలనీ భావించేవారు. 
కాని భారతదేశంలో భాగహారాలు చేయడం ఆ నాటికే చాలా ప్రసిద్ధిలో ఉంది. 
అందుచేత మన గణిత శాస్త్రజ్ఞులు దీనిని తమ(గంథాల్లో పేర్కొనేవారే తప్ప 
వివరించడం మానేశారు. 

వ్రాత సౌకర్యాలు తక్కువగా ఉన్న ఆ రోజుల్లో భాగహారాలను ఇసుకబల్లపై 
చేసేవారు. ఆ పద్ధతిని “పాటీపద్ధతి” అనేవారు. 

ఆ పద్ధతిలో భాగహారాన్ని ఒక భిన్నంగా వేసుకొనేవారు. పై అంకెలోను, 
క్రింది అ సమానంగా పోయే ఒకే అంకెతో భాగపు అపవర్తనం 
అనేవారు. దీనిని ఒక ఉదాహరణ ద్వారా వివరించడం జరుగుతోంది. 


ఉదాహరణ : 2576+16=? 


ఇచ్చిన సంఖ్య 2576 
లోని 25 ను “ప్రస్తుతం 
శీర్షిక క్రిందను “76'ను 
“తర్వాత శీర్షిక క్రిందనూ 
వ్రాయాలి. 


ఇచ్చిన విభాజకము 


266 


25ను 16తో భాగించి 
శేషం 'భాగఫలము'లను 
వ్రాయాలి 


కపట గతీ “EE 
భాగఫలమును భాగఫల 
ames | ||| 


మృ ON CN ENE 


ఇప్పుడు “ప్రస్తుతం” 

శీర్షిక క్రింద ఉన్న 25 

స్థానంలో, శేషం'9నూ 

“తర్వాత శీర్షిక క్రింద 

ఉన్న 76లోసో”నూ 

'ప్రస్తుతం' శీర్షిక 

క్రిందప్రక్క ప్రక్కన వ్రాయాలి. 

నఖ! 
16 


97 ను 16తో భాగించి, 
శేషం, భాగఫలం 
వ్రాయాలి. 


కొత్తా వచ్చిన 
“6ను భాగఫల 
పంక్తిలో 

జేర్చివ్రాయాలి. 


267 


ఇప్పుడు “ప్రస్తుతం 

శీర్షిక క్రింద 

ఉన్న 9స్థానంలో 

శేషం1ను, 'తరాత 

శీర్షిక క్రింద ఉన్న 

“రను “ప్రస్తుతం 

శీర్షిక క్రింద ప్రక్నప్రక్కన 

వ్రాయాలి. 

ఇప్పటిస్థితి 16 


16ను 16ళో భాగించి a 
“శేషం 'భాగఫలములను” 

geo I 
ఇప్పట్టి = 


భాగఫలాన్ని 


ఈ విధంగా భాగహారాలను సాధించేవారు. కాలక్రమంలో ఈ పద్ధతికి బదులు 
ఒక్కొక్క అంకెనే దించుకుంటూ భాగహారాన్ని సాధించే ప్రక్రియ వచ్చింది. అది 
మన దేశంనుండి అరబ్బులకు, వారిద్వారా యూరప్‌కు చేరింది. 


268 


67. భాగహారములు -7 (పావులూరి ఉదాహరణలు) 


విషయం : పావులూరి గణితంలోని ఉదాహరణలు 
ఉదాహరణ 1: 
ఎనిమిది వేలును నూటును 
నెనయగ దొంబదియు రెండు హేమంబులుసే 
కొని యటబువది నలువుర కిద 
గ నందు నొకనికి నెన్ని గణితవిధిజ్ఞా | 


సంఖ్య1 = 8000+100+92=8192 

సంఖ్య2= 64 

తాత్పర్యం ॥ 8192 సువర్ణాలను 64 మందికి పంచితే, ఒక్కొక్కరికి ఎన్ని వస్తాయి? 
8192/64 = ? 

సమాధానం :- 8192/64 = 1024/8 = 128 

ఒక్కొక్కరికి 128 సువర్ణాలు వస్తాయి. 


ఉదాహరణ 2 : 
చంద్రనేత్ర వహ్ని జలనిధి శరరస 
భూతగతి గుణాక్షి శీతరళ్ళి 
సంఖ్యహేమచయము శశివేదగతిసంఖ్య 
బాలుగొన్న నేకభాగమెంత? 


269 


సంఖ్య 1కు సంబంధించిన సంఖ్యలను సూచించే పదాలు - వాటి విలువలు : 
చంద్ర = 1 

నేత్ర = 

వహ్ని = 


ల్ల 
C 
2 
లు 
I 


శర = 


oO 
ల 
॥ 
లయ లర ల షల మ 


అక్షి = 2 
శీతరశ్మి = చంద్ర = 1 
సంఖ్య 1 = 12345654321 


సంఖ్య 2కు సంబంధించిన సంఖ్యలను సూచించే పదాలు - వాటి విలువలు : 


శశి =1 

వేద = 4 

గతి = 4 
సంఖ్య 2 = 441 


తాత్సర్యం ॥ పైన వ్రాసిన మొదటి సంఖ్య (సంఖ్య ను రెండవసంఖ్య (సంఖ్య2) చే 
భాగించిన, భాగఫలము ఎంత వచ్చును? 
12345654321 
441 


270 


విశేషవివరణ : 


ఒకట్ల స్థానం మొదలుకొని 1 నుండి 6 వరకు అంకెలు ఉండి, ఆ పైన ఒక్కొక్కటి 
తగ్గుతూ పోయే సంఖ్యలో బంగారునాణాలు ఉన్నాయి. వీటిని 441 మంది 
పంచుకుంటారు. ఒక్కొక్కరికి ఎన్ని వస్తాయి? 
ఇక్కడి మొదటి సంఖ్య (= సంఖ్య 1) అయిన 12345654321 అనునది ద్విముఖ 
కంఠహారసంఖ్య. 

441=21x21 = 3x7x3x7 


శమాధాపర = 12345654321 12345654321 
441 = — m7 7 27994681 
గమనిక 
441 =212 
27994681 = 52912 
12345654321 =212x 52912 
= (2152901) 
జు] 1] 112 
ఉదాహరణ 8: 


రామచంద్రులు రామ బాహులు రామరాములు రంగుగా 

రామవార్ణులు రామ సాయక రామతర్మములున్‌ దగన్‌ 

రామ భూధర రామసామజ రామ పద్మజరాసులున్‌ 

ధామవైఖరి ముప్పదేడిట దండి బాలిడి చెప్పుమా. 
సంఖ్యలను సూచించే పదాలు - వాటి విలువలు :- 


రామ = మూడు 


271 


రామ = మూడు 
బాహులు = రెండ్ల 
సంఖ్య2 = 222 
రామ = మూడు 


272 


రామ = మూడు 
భూధరములు = ఏడులు 
సంఖ్య 7= 777 


రామ = మూడు 
సామజములు = ఎనిమిదులు 
సంఖ్య రి= రిరిరి 


రామ = మూడు 
పద్మజములు = తొమ్మిదులు 
సంఖ్య 9= 999 


తాత్సర్యం ॥ పై సంఖ్యలను 87తో భాగిస్తే భాగఫలములు ఎంత వస్తాయి? 


రూ 


సమాధానము : 


111. 

37" 
222 2x11 333 3x11 
ఇ వశత. Ts మా. 
444 ఉం. 555 _ 50111. 
మ a7 TTD 
666 _ ain. 777 241. 
37 రె 37 TT 
888 _ త 999 69111. 
37" 37" 37" 37 


ఉదాహరణ 4: 
శశికరాగ్ని వేదశరశాస్త మునివసు 
రంధ్ర నాగశైల రసశరాబ్ది 
రామ బాహు చంద్ర హేమంబు శశికరి 


చాలుగొన్న సంఖ్య భాగమెంత? 


సంఖ్య 1కు సంబంధించిన సంఖ్యలను సూచించే పదాలు - వాటి విలువలు : 
శశి = 1 
కర = 


es 
రో 
I 
ww ~~ లర ఎఇ 09 ౦౩ రలు లమ 


274 


బాహు= 2 
చంద్ర =1 
సంఖ్య1= 12345 678987654321 


సంఖ్య 2కు సంబంధించిన సంఖ్యలను సూచించే పదాలు - వాటి విలువలు : 


శశి = 1 
కరి = రి 
సంఖ్య2 =81 


తాత్సర్యం ॥ మొదటి సంఖ్య (సంఖ్య ను రెండవ సంఖ్య (సంఖ్య2)తో భాగించిన 
భాగఫలమెంత? 


12345678987654321 


సమాధానం : ననా నన 152415789971041 


275 


68. భాగహారములు - 8 (లీలావతి-భాగహార సూత్రం) 
విషయం : లీలావతీ గణితంలోని భాగహార సూత్రం - ఉదాహరణ 
సూత్రం : భాజ్యా ద్ధర శృుధ్యతి యద్దుణ స్యాత్‌ 
అంత్యాత్సలం తక్టలు భాగహారే 
పదవిభాగం : భాజ్యాత్‌, హరః, శుధ్యతి, యత్‌, గుణః, స్యాత్‌ | 
అంత్యాత్‌, ఫలం, తత్‌, ఖలు, భాగహారే ॥ 

బె సంఖ్యచే గుణించబడిన విభాజకము విభాజ్యమునుండి నిశ్చేషముగా 
తీసివేయబడునో, ఆ సంఖ్య, భాగఫలము (4016౧0 అగును. 

విభాజ్యము - విభాజకము* సంఖ్య =0 అయినచో, ఆ సంఖ్యను భాగఫలం 
(Quotient) అని అంటారు. 
వివరణ : 
భాగించబడే సంఖ్యను విభాజ్యము (Numerator) అంటారు. 


భాగించే సంఖ్యను విభాజకము (Denominator) అంటారు. 
భాగించుట వలన లభించిన ఫలమును భాగఫలము (Quotient) అంటారు. 


విభాజ్యమును విభాజకముతో భాగించగా మిగిలిన సంఖ్యను శేషము (Remainder) 
అంటారు. 


విభాజ్యము = భాగఫలము * విభాజకము + శేషము 

భాగహారములో శేషము సున్న అయినపుడు, 

విభాజ్యము = భాగఫలము * విభాజకము అగును. 

అనగా, భాగఫలము, విభాజకములను గుణించగా వచ్చు సంఖ్య 
విభాజ్యముతో సమానమగును 


276 


<< 


ఉదాహరణ : 
12 అనే సంఖ్యను 3౩తో భాగిద్దాం. 
12ను విభాజ్యం అనియు, ౩ను విభాజకమనియూ అంటారు. 


ఇచ్చిన విభాజకమును (3ను) 4తో గుణించగా వచ్చు సంఖ్యను 
విభాజ్యమునుండి తీసివేయగా శేషము సున్నవస్తుంది. ఈ 4ను భాగఫలము 
అంటారు. 


277 


69. భాగహారములు - 9 (లీలావతి-సూక్ష్మీకరణ) 
విషయం : లీలావతీ గణితంలోని భాగహారసూత్రం - ఉదాహరణ 
సూత్రం : సమేన కేనాప్యపవర్త్య హార 

భాజ్యా భజేద్వా సతి సంభవే తు॥ 
పదవిభాగం : సమేన, కేన, అపి, అపవర్య,హారభాజ్యా, 

భజేత్‌, వా, సతి, సంభవే, తు 

అర్థం :సాధ్యమైనచో, విభాజ్యమును విభాజకమును ఏదైన ఒక అంకెతో అపవర్తించి 
(కుదించి, భాగించుటచే చిన్న రాసులుగా మార్చి) భాగించవలెను. 
వివరణ : విభాజ్యములోను, విభాజకములోను కూడా పోవు సంఖ్యలచే 
విభాజ్యమును, విభాజకమును భాగించి, ఆ రెండిటిని కుదించుటకు 
ప్రయత్నంచేయవచ్చును. 


ఉదాహరణ : 12అను సంఖ్యను 8అనే సంఖ్యచే భాగించవలెనని అనుకొందాము. 
అప్పుడు విభాజ్యము 12 అనియు, విభాజకము 8 అనియు అనుకొందాము. ఈ 
రెండు సంఖ్యలలోను 4 పోవును 


(అంటే 12=4x83, 8=4x2) 


12 
ఈ విధంగా 8 అను భాగహారములో, సంఖ్యలను కుదించగా, నన అనునది 
ఏర్పడును. 


278 


= 


SS © NN 5859p wD 


70. ప్రాచీన భారతీయ గణిత శాస్త్రవేత్తలు 


గణితశాస్త్రం అనాదిగా జ్యోతిశ్శాస్రంలో భాగంగా గుర్తించబడింది. జ్యోతిశ్చాస్తాన్ని 
పెంచి, పోషించి, ప్రచారం చేసిన వారందరూ గణిత శాస్త్రంలో అత్యద్భుత 
ప్రజ్ఞాపాటవాలు ఉన్నవారే. అటువంటి మహర్షులపేర్లు కొన్ని లభిస్తున్నాయి. 
జ్యోతిశ్చాస్తంలోనే గాక, ఛందశ్చాస్తంలోను, కల్పశాగ్రంలోనూ సంఖ్యాశాస్త్రం, 
జ్యామితి (Geometry), త్రికోణమితి (౫౦౧౦౧౧౪౪౧౧ మొదలైన విషయాలలో 
అనేక గణితసూత్రాలకు రూపకల్పన చేసిన మహర్షులు ఉన్నారు. వారిలో కొందరి 
పేర్లు లభిస్తున్నాయి. 

పైన పేర్కొన్న వారేగాక, తరువాతి కాలాల్లో అత్యద్భుత గణిత సూత్రాలను 
దర్శించిన మహానుభావులు చాలామంది ఉన్నారు. దురదృష్టవశాత్తు, వారి కృషి 
నేడు వారి పేరు మీద గాకుండా, కొన్ని వందల సంవత్సరాల తర్వాత పుట్టిన 
పాశ్చాత్య శాస్త్రవేత్తల పేర్లమీద ప్రసిద్ధిలో ఉన్నాయి. ఆ జాబితాలో లభ్యమైన 
ప్రసిద్ధమైన కొందరి పేర్లను కూడా సేకరించి ఈ దిగువున ఇవ్వడం జరిగింది. 


లగధ 10. గర్గ 
సూర్య 11. మరీచి 
పితామహ 12. మనువు 
వ్యాస 13. అంగీరస 
వసిష్ట 14. రోమశ 
అత్రి 15. పౌలశ 
పరాశర 16. చ్యవన 
కశ్యప 17. యవన 
నారద 18. భృగు 


279 


19; 
20. 
ల; 
22, 
283. 
24. 
25. 
26. 
27. 
28. 
29. 
30. 
31. 
32. 
38. 
34. 
835. 
36. 


బృహస్పతి 

పింగళ 

ఆర్యభట్ట 
వరాహమిహిర 
భాస్మరాచార్య -1 
భాస్మరాచార్య -2 
విష్ణుగుప్త (చాణక్య) 
సిద్ధసేన 


37. 
38. 
39. 
40. 
41. 
42. 
48. 
44. 
45. 
46. 
47. 
48. 
49. 
50. 
51. 
52. 
58. 
54. 


280 


మణిత్ధ 

భ్రీజిధ్వజ 
కళ్యాణవర్మ 
సింహతిలకసూరి 
కాలకచక్ర 
మహావీరాచార్య 
భట్టోత్సల 
దేవస్వామి 
జీవశర్మ 
సత్యాచార్య 
పృథుయశస్సు 
గోవిందస్వామి 
బ్రహ్మగుప్త 
వటేశ్వర 

శ్రీధర 
మాధవచార్య 
నీలకంఠ 
పావులూరి మల్లన్న 
మొదలైనవారు 


71. భారతీయ గణిత శాస్త సిద్దాంతాలు 


1.నూర్యనిద్ధాంతము - 
ఇది క్రీ.పూ. 1000 సం॥ కంటె కూడా ప్రాచీనమయినదని అంటారు. ఇందులో 
భూమి యొక్క వ్యాసాన్ని 99% ఖచ్చితంగా అంచనా వేయడం జరిగింది. 
వాస్తవసంఖ్య 7327 మైళ్ళు ఉండగా, అంచనా 7840 మైళ్ళుగా ఇవ్వబడింది. 
అదేవిధంగా భూమికి చంద్రునికి సగటుదూరము 99. 99% ఖచ్చితంగా అంచనా 
వేయడం జరిగింది. వాస్తవసంఖ్య 2,52,710 మైళ్లు ఉండగా 2,53,000 
మైళ్ళుగా అంచనావేయడం జరిగింది. 
2. బౌధాయన సిద్ధాంతము, పైథాగరన్‌ పేరుమీద 
జ్యామితి (360061) లో పాశ్చాత్యులకు పరిచయమైన అనేక సూత్రాలను 
భారతీయులు అంతకుపూర్వం చాలా ప్రాచీనకాలంలోనే వినియోగించుకున్నారు. 
ఉదాహరణకు లంబకోణ త్రిభుజమునకు చెందిన భుజములపై వైశాల్యములకు 
చెందిన సూత్రం పైథాగరస్‌ పేరు మీద ప్రసిద్ధిలో ఉంది. కాని అదే సిద్ధాంతం 
పైథాగరస్‌ (క్రీ.పూ. 500సం॥) కంటె ముందుగా కనీసం మూడు వందల సం॥కు 
పూర్వమే రచించబడిన బౌధాయన (క్రీ.పూ. 800సం॥) శుల్బ సూత్రాలలో 
కనిపిస్తోంది. 
8. గోవిందస్వామి సిద్ధాంతము, న్యూటన్‌ గాన్‌ల పేరుమీద 
క్రీపూ. 300 సం॥ నాటి గోవిందస్వామి రచించిన Interpolation 
Technique (సందంశ విధానము) అతని తర్వాత 1800 సంవత్సరాల తర్వాత 
పుట్టిన న్యూటన్‌, గాస్‌ సైంటిస్టుల పేరు మీద ప్రచారంలో ఉంది. 
4. ఆర్యభట్ట సిద్ధాంతము - కోపర్నికస్‌ పేరుమీద 
భూమి సూర్యుని చుట్టూ తిరుగుతూ ఉందనే సూర్యకేంద్ర సిద్దాంతాన్ని క్రీ.శ. 
ర్‌వ శతాబ్ధంలో ఆర్యభట్ట ప్రవేశపెట్టగా, అదే సిద్ధాంతము అతని తర్వాత 1000 
సంవత్సరాల తర్వాత పుట్టిన కోపర్నికస్‌ పేరుమీద ప్రసిద్ధిలో ఉంది. 


281 


5. వటేశ్వరాచార్య సిద్ధాంతము - న్యూటన్‌ గాన్‌ పేరుమీద 
క్రీశ 7వ శతాబ్ధంలో పుట్టిన వటేశ్వరాచార్య ప్రతిపాదించిన INterPpంlation 
Formula (సందంశ విధానం) అతని తర్వాత 1000 సంవత్సరాల తర్వాత 
పుట్టి పెరిగిన న్యూటన్‌, గాస్‌ శాస్త్రవేత్తల పేర్లమీద ప్రసిద్ధిలో ఉంది. 

6. మాధవాచార్య సిద్ధాంతము - టైలర్‌ పేరుమీద 
త్రికోణమితి (Trigonometry) కి చెందిన సైన్‌, కొసైన్‌ శ్రేణుల విలువలను 
మాధవాచార్య క్రీ.శ. 12వ శతాబ్దంలో కనుగొని యుండగా, అతని తర్వాత 
250 సంవత్సరాల తర్వాత పుట్టిన టైలర్‌ పేరుమీద ప్రసిద్ధిలో ఉన్నాయి. 

7. నీలకంఠ ఆచార్యసిద్ధాంతము - న్యూటన్‌ పేరుమీద 
క్రీ.శ. 15వ శతాబ్దానికి చెందిన నీలకంఠ ఆచార్య ప్రతిపాదించిన 1౧౧16 
Geometric progressions అతని తర్వాత 200 సం॥కు జన్మించిన న్యూటన్‌ 
పేరుమీద ప్రసిద్ధిలో ఉన్నాయి. 

8. కొందరు ప్రముఖగణిత శాస్త్రజ్ఞుల వివరాలు 

భాస్మరాచార్య - 1 
క్రీ.శ. 5వ శతాబ్దికి చెందిన భాస్కరాచార్య -1 సూర్యుని చుట్టూ భూమి 
తిరుగుటకు పట్టుకాలము 365. 258756484 రోజులుగా 9 దశాంశస్థానముల 
వరకు ఖచ్చితంగా చెప్పగలిగాడు. 

బ్రహ్మగుప్త : 
క్రీ శ. 6వ శతాబ్దికి చెందిన బ్రహ్మగుప్తుడు సంఖ్యలను ధనాత్మక (+ve), బుణాత్మక 
(-V౪౭) సంఖ్యలుగా విభజించి, వాటి వినియోగాన్ని వివరించాడు. అదేగాక, 
బ్రహ్మ స్ఫుట సిద్ధాంతాన్ని ప్రతిపాదించాడు. 

శీధరాచార్య 
క్రీ.శ. 11వ శతాబ్దానికి చెందిన (శ్రీధరాచార్యుడు బీజగణితానికి చెందిన ద్వివర్ణ 
సమీకరణాలను సాధించే ప్రక్రియను ప్రతిపాదించాడు. ఇదేగాక, త్రికోణమితి, 


282 


కాల్మ్యులస్‌ మొదలైన గణితశాస్త్ర విభాగాలకు కూడ అమూల్యమైన 
సేవలనందించాడు. 

భాస్మరాచార్య - 2 
క్రీశ. 12వ శతాబ్దికి చెందిన భాస్కరాచార్యుడు Theory of continued 
fractions కు చెందిన అంశంపై విస్తృతంగా కృషిచేశాడు. ఇదేగాక అనంతం 
(Infinity) అనే అంశంపై చక్కని రచనలను వ్రాశాడు. 


ఇంకా ఎందరో మహానుభావులు ..... వారి అమూల్య పరిశోధనలను ఇంకా 
వెలుగులోకి తీసుకురావలసిన బాధ్యత మనపైనే ఉంది. 


283 


72. వర్గములు - 1 (లీలావతి -కృతి) 


విషయము : వర్గమును సాధించుట 
సూత్రము : సమద్విఘాతః కృతిః ఉచ్యతే 
వివరణ : ఇచ్చిన సంఖ్యను అదే సంఖ్యతో గుణించగా వచ్చు ఫలితమును ఇచ్చిన 
సంఖ్య యొక్క వర్గము అంటారు. దీనినే “కృతి” అని కూడా అంటారు. 
2*a=2? 
ఇది సాధారణ పద్ధతి. 
ఉదాహరణ : 12”ను కనుగొనుట. 
12 ను 12 తో గుణించాలి. 
సమాధానం : 
12 యొక్క వర్గం = 144. 
దానిని ఈ క్రింది విధంగా వ్రాస్తారు. 
12? = 144 


284 


73. వర్గములు - 2 (లీలావతి-కుడివైపు నుండి) 


విషయము : వర్గమును సాధించుట 
సూత్రము : స్థాప్యోంత్యవర్లో ద్విగుణాంత్యనిఘ్నా:॥ 

స్వస్వోపరిష్టాచ్చ తథాలి_ పరేంకా: 

త్యక్వాంత్య్వముత్సార్య పునశ్చ రాశిమ్‌॥ 
వివరణ:-1 
ఇచ్చిన సంఖ్యను రెండు విధములుగా చూడవచ్చును. మొదటి పద్ధతిలో కుడివైపునుండి 
ఎడమవైపుకు చూస్తున్నప్పుడు, సంఖ్యలోని ఒకట్ల స్థానమును మొదటి అంకె 
(ఆద్యాంకము, అనియు, ఎడమవైపు చివరి అంకెను చివరి అంకె” (అంత్యాంకము) 
అనియు సామాన్యముగా పేర్కొంటారు. 
రెండవ పద్ధతిలో, ఎడమవైపు నుంచి కుడివైపునకు చూస్తున్నప్పుడు, ఎడమవైపు చిట్ట 
చివరి అంకెను మొదటి అంకె (ఆద్యాంకము) అనియు, ఒకట్ల స్థానంలోని అంకెను 
చివరి అంక (అంత్యాంకము) అనియు, అనవచ్చును. పై శ్లోకం ప్రకారం వర్గములను 
రెండు విధములుగాను కనుగొనవచ్చును. 
శోకమునకు అర్థం వా 
1. అంత్యాంకము యొక్క వర్గమును ముందుగా వ్రాసుకోవాలి. 


2. _ అంత్యాంకమును రెండుచే గుణించగా వచ్చిన సంఖ్యతో మిగిలిన అంకెలను 
గుణించాలి. ఈ విధంగా గుణించగా వచ్చిన సంఖ్యను ఇంతకు మునుపు వ్రాసిన 
సంఖ్యకు ముందు స్థానంలో వ్రాసుకోవాలి. 


3. _అంత్యాంకమును విడిచిపెట్టి, మిగిలిన రాశిలోని అంకెలకు పై ప్రక్రియను వర్తింప 
చేయాలి. సంఖ్యలోని అన్ని అంకెలు పూర్తి అగునంతవరకు మరల మరల 
చేయవలెను. ఈ విధముగా చేయగా ఇచ్చిన సంఖ్య యొక్క వర్గం వస్తుంది. 


285 


ఈ వరములను కనుగొనుటకు రెండు పదతులు ఉన్నాయి. 
౧ యఖ 


వర్గపద్ధతిని కుడినుండి ఎడమవైపునకు, అట్లే ఎడమ నుండి కుడివైపుకు చేయవచ్చును. 


ఈ రెండు పద్ధతులూ కూడా క్రింద వివరింపబడ్డాయి. 
వర్గమును కనుగొనే పద్ధతి :- కుడివైపు నుండి ఎడమవైపుకు 


పద్ధతి వివరణ : 200 అనునది ఇచ్చిన సంఖ్య అనుకొందాము. 


అందులో 6 - ఒకట్ల స్థానము; b - పదుల స్థానము; a - వందల స్థానము 


L 


ఇచ్చిన సంఖ్యలోని ఒకట్ల స్థానములో ఉన్న అంకెకు (0) వర్గమును 6౮౦ (ఒకట్ల 
స్థానము లగాయితు ఎడమ వైపుకు) వేసుకోవాలి. 


దీనిని సమాధానములోని మొదటి పంక్తిలో వ్రాసుకోవాలి. 
ఇచ్చిన సంఖ్యలోని ఒకట్ల స్థానములోని అంకెను 2 తో గుణించి తీసుకోవాలి. 
దానిని 2౦ అనుకొందాము. 


దీనిని ఇచ్చిన సంఖ్యలోని ఒకట్ల స్థానానికి ఎడమవైపున ఉన్న అంకెలతో (అంటే, 
వందల స్థానములోను, పదుల స్థానములోను ఉన్న అంకెలతో) గుణించాలి. 
అనగా, (౩b) అనే అంకెలను (2*0) తో గుణించి వేసుకోవాలి. దీనిని 
సమాధానంలోని రెండవ పంక్తిలో పదుల స్థానం లగాయతు ఎడమవైపుకు 
వేసుకోవాలి. 


పై మూడు స్టెప్పులతోను వర్షం కనుగొనడంలో 6 యొక్క వినియోగం 
పూర్తయ్యింది. 

ఇప్పుడు 0నుండి ప్రారంభించాలి. 

ఇచ్చిన సంఖ్యలోని పదుల స్థానంలో ఉన్న అంకె (b) కి వర్గాన్ని కనుగొనాలి. 
b*b=b2 

దీనిని సమాధానంలో ౩వ పంక్తిగా (వందల స్థానం లగాయతు ఎడమవైపుకు) 
వ్రాసుకోవాలి. 


ఇచ్చిన సంఖ్యలోని పదుల స్థానంలోని అంకె(b)ను 2 తో గుణించి తీసుకోవాలి. 


286 


10. 


11. 


దీనిని ఇచ్చిన సంఖ్యలోని పదుల స్థానానికి ఎడమవైపున ఉన్న అంకెలతో (అంటే 
వందల స్థానంలో ఉన్న అంకెతో) గుణించాలి. 


అనగా (ఇ) అనే అంకెను (2*b) తో గుణించి సమాధానంలోని 4వ పంక్తిలో 
వేల స్థానం లగాయతు ఎడమవైపుకు వేసుకోవాలి. 


పై మూడు స్టెప్పులతోను వర్షం కనుగొనడంలో b యొక్క వినియోగం 
పూర్తయ్యింది. 

ఇప్పుడు ౩ నుండి ప్రారంభించాలి. 

ఇచ్చిన సంఖ్యలోని వందల స్థానంలో ఉన్న అంకె (2) కు వర్గాన్ని కనుగొనాలి. 
2*"2=౭? 

దీనిని సమాధానములో 5వ పంక్తిగా (ఇంకొక్క స్థానం ఎడమవైపుకు జరిపి) 
వేసుకోవాలి. 


౩కి ఎడమవైపున అంకెలు ఏమీలేవు. అందుచేత ఇంతవరకూ సమాధానములో 
వ్రాసుకొనిన 5 పంక్తులలోని సంఖ్యలను జాగ్రత్తగా కూడాలి. 


వచ్చిన విలువ ఇచ్చిన సంఖ్యకు వర్షం అవుతుంది. 


ఉదాహరణ 1 : 234ి=? 
కుడి వైపునుండి ఏడమ వైపునకు చేయు పద్ధతి : 


ig 
2. 
3. 


ఇచ్చిన సంఖ్య = 234 

దాని క్రింద ఒక్క గీతను గీయవలెను. 

ఇచ్చిన సంఖ్యలోని ఒక్కట్ల స్థానంలోని 4యొక్క వర్గము 16ను మొదటి పంక్తిలో 
వ్రాయవలెను. 

ఒక్కట్ల స్థానంలోని 4ను రెండుచే గుణించగా వచ్చు విలువ=8 


ఈ 8చే పదులస్థానము, వందల స్థానములలో ఉన్న మిగిలిన ఆ సంఖ్యలను 
అనగా 23ను గుణించి రెండవ పంక్తిలో వ్రాయవలెను. 


287 


10. 


11. 


12. 


13. 


ఇప్పటి స్థితి 


2 3 4 
1 6 
1 8 4 


ఇచ్చిన సంఖ్యలోని ఒకట్ల స్థానంలో ఉన్న 4ను విడిచిపెట్టి, మిగిలిన 28ను 
రాశిగా భావించవలెను. 

ఈ రాశి లోని చివరి అంకె = 8 దీని యొక్క వర్గము =9 వచ్చును. దానిని 
మూడవ పంక్తిలో వ్రాయవలెను. 

ఈ రాశిలోని చివరి అంకె = 3 దీనిని రెండుతో గుణించి, ఆ సంఖ్యతో ఈ 
రాశిలోని పదులస్థానంలో ఉన్న 2ను గుణించగా వచ్చిన విలువను నాల్గవ 
పంక్తిలో వ్రాయవలెను. 


ఇప్పటి స్థితి 
2 3 4 
1 6 
1 8 4 
9 
LL ' 2 


పై రాశిలో 23లోని 3ను విడిచిపెట్టి, మిగిలిన 2 యొక్క వర్గమును కనుగొనాలి. 
ఆ వచ్చిన విలువ 4ను ఐదవ పంక్తిలో వ్రాయవలెను. 


ఇంత వరకు వచ్చిన ఫలితములన్నియు ఒక్కొక్క స్థానమును వెనుకకు క్రమముగా 
వ్రాయవలెను. 


వీటినన్నింటిని కూడవలెను. 


288 


14. ఇప్పటి స్థితి 


2 3 
1 
1 8 4 
9 
1 2 
4 


15. 234” = 54756 


289 


ఉదాహరణ 2 : 


8796 =? 
సమాధానం : 


L 


ఇచ్చిన సంఖ్య = 8796 


ఇందులో తీసుకోవలసిన సంఖ్యలు ఈ విధంగా ఉంటాయి. 


879: 6 
a7: 9 
డ్ర్‌ క్ట ల 
రి 


. మొదటి పంక్తికి తీసుకోవలసిన అంకె = 6 
. మొదటి పంక్తిలో వ్రాసుకోవలసిన విలువ = 6” = 86 
. రెండవ పంక్తిలోని విలువను సాధించుటకు తీసుకోవలసిన సంఖ్యలు = 


879: 6 


. రెండవ పంక్తిలో వచ్చు విలువ = 2౫6౫879 = 10548 

. మూడవ పంక్తికి తీసుకోవలసిన అంకె = 9 

. మూడవ పంక్తిలో వ్రాసుకోవలసిన విలువ = 9? = 81 

. నాల్గవ పంక్తిలోని విలువను సాధించుటకు తీసుకోవలసిన సంఖ్యలు 


87:9 


. నాల్గవ పంక్తిలో వచ్చు విలువ = 2౫9౫87= 1566 
. ఐదవ పంక్తికి తీసుకోవలసిన సంఖ్య = 7 


10. ఐదవ పంక్తిలో వ్రాసుకోవలసిన విలువ = "7 = 49 


11. ఆరవ పంక్తిలోని విలువను సాధించుటకు తీసుకోవలసిన సంఖ్యలు 


58:7 


290 


Lr 


12. ఆరవ పంక్తిలో వచ్చువిలువ = 2౫7౫8= 112 

13. ఏడవ పంక్తిలో తీసుకోవలసిన సంఖ్య = 8 

14. ఏడవ పంక్తిలో వ్రాసుకోవలసిన విలువ = 8” = 64 

15. ఇచ్చిన సంఖ్యలో 8796 లోని మొత్తం అన్ని అంకెలకు సంబంధించిన 


ప్రక్రియలు పూర్తి అయినవి. గనుక, ఇంతవరకు ఏడు పంక్తులలో వ్రాసుకొనిన 
విలువలను, వాటివాటి స్థానములను గుర్తించుకొని, కూడవలెను. 


16. ఇప్పటి స్థితి వా 


1వ పంక్తి 3 6 
2వ పంక్తి 10548 
3౩వ పంక్తి 81 

4వ పంక్తి 1566 

ర్‌వ పంక్తి 49 

6వ పంక్తి 112 

7వ పంక్తి 6 4 


సమాధానం : 8796” = 77369616 


291 


ఉదాహరణ శి : 
45023 =? 
సమాధానం : 
1. మొదటి పంక్తి = = 9 
. రెండవ పంక్తి = 2౫౩౫4502 = 27012 
. మూడవ పంక్తి = 22= 4 
. నాల్గవ పంక్తి = 2౫2౫450 = 1800 
ఐదవ పంక్తి = 0?= 0 
ఆరవ పంక్తి = 2xX0x%45= 0 
ఏడవ పంక్తి = 52= 25 
. ఎనిమిదవ పంక్తి = 2౫5౫%4= 40 
. తొమ్మిదవ పంక్తి = 4 = 16 
పై విలువలను వాటి వాటి స్థానములలో వ్రాయగా 


© 06 I] 65 9 యజ లట 


ఇప్పటి స్థితి 3 


2 5 
40 
1 6 
2 02 70 705 29 


292 


74 వర్గములు - 8 (లీలావతి-ఎడమవైపు నుండి) 
విషయము : వర్గమును సాధించుట 
వర్గమును కనుగొనే పద్ధతి :- ఎడమవైపు నుండి కుడివైపుకు 


1; 
2, 
8. 


10. 


abc అనునది ఇచ్చిన సంఖ్య అనుకొందాము. 

అందులో 6 - ఒకట్ల స్థానము; b - పదుల స్థానము; a - వందల స్థానము 

ఇచ్చిన సంఖ్యలోని వందల స్థానములో ఉన్న అంకెకు (2) వర్గమును ౩" ను 

మొదటి పంక్తిలో వ్రాసుకోవాలి. 

మొదటి పంక్తి = ఇీఇ=౬2 

ఇచ్చిన సంఖ్యలోని వందలస్థానంలో ఉన్న అంకె ఇను 2తో గుణించి తీసుకోవాలి. 
= 2*2 

దీనిని, ఇచ్చిన సంఖ్యలోని పదుల స్థానం (b) తో గుణించి, రెండవ పంక్తిలో 

వ్రాసుకోవాలి. 

రెండవ పంక్తి = 2ోజో(0) 

దీనితో వందల స్థానంలో ఉన్న ఇ యొక్క వినియోగం పూర్తయినట్లే. 

ఇపుడు పదుల స్థానంలో ఉన్న అంకె (b) ను తీసుకొని, దీని వర్గాన్ని మూడవ 

పంక్తిలో వ్రాసుకోవాలి. = b2 

తర్వాత వందల, పదుల స్థానంలో అంకెను 2తో గుణించి, ఆ వచ్చిన విలువతో 

ఒకట్ల స్థానంలో ఉన్న అంకె (6) ను గుణించాలి. 

2* (ab)*c 

దీనిని 4వ పంక్తిలో వ్రాసుకోవాలి. 

తర్వాత ఒకట్ల స్థానంలో ఉన్న అంకెను తీసుకొని, దాని వర్గాన్ని 5వ పంక్తిలో 

వ్రాసుకోవాలి. = 6౫ 

వచ్చిన సమాధానాలను సక్రమంగా, వాటి వాటి స్థానాల్లో వేసుకొని కూడాలి. 

అప్పుడు ఇచ్చిన సంఖ్యకు వర్గము వస్తుంది. 


293 


ఉదాహరణ : పై పద్ధతిలో 234 అను సంఖ్యకు వర్గమును కనుగొనుము. 


1వ పంక్తి = 22 = 4 
2వ పంక్తి = (2*2)*3= 12 
శివ పంక్తి = శ్రి? = 9 
4వ పంక్తి = (2*23)*4= 184 
ర్‌వ పంక్తి = 4? = 16 
54756 
మరొక వివరణ ః 


ఎడమ వైపు నుండి కుడి వైపు చేయు పద్ధతి (అంకెలు 2 కంటె ఎక్కువగా ఉన్నప్పడు. ) 


L 


ఇచ్చిన సంఖ్య యొక్క వర్గమును కనుగొను పద్దతిని ab అక్షరముల ద్వారా 
వివరింపవచ్చును. 

ఇందులో (+b)? కి చెందిన సూత్రమును అనుసరిస్తాము. దానిని ఈ క్రింది 
విధంగా వ్రాసుకుంటాము. 

(20౭2 220 0 

ముందుగా ఇ విలువను కనుగొని వ్రాసుకుంటాము. 

తరువాత 22(b) విలువను కనుగొనవలసి ఉంది. 


కాని ్భ ఒక అంకె కావచ్చును, లేక కొన్ని అంకెల సముదాయం కావచ్చును. 
ఏదైనను, 28తో కుడి ప్రక్క ఉన్న అన్ని అంకెలను విడివిడిగా గుణించి విడివిడిగా 
వేసుకొనవలెను. 

తరువాత 0* కనుగొనవలెను. 0 కొన్ని అంకెల సముదాయం అయినచో, 
ఇందులోని ఎడమవైపు అంకెను కొత్త ౩ గాను, మిగిలిన అంకెలను కొత్త 0 గాను 
తీసుకొనవలెను. ఇప్పుడు ఇ2,2&0 ల విలువలను కనుగొనవలెను. ఈ విధంగా 


204 


పై పద్ధతిని మరల మరల అన్ని అంకెలు పూర్తి అగు వరకు చేయవలెను. 
4. స్థానములను సరిచూచుకొనుచు అన్ని అన్ని అంకెలను జాగ్రత్తగా కూడగా, 
ఇచ్చిన సంఖ్య యొక్క వర్గం వస్తుంది. 
ఉదా : 284? =? 
1. ఇచ్చిన సంఖ్య = 234 
2. ఇందులో &=2 : b= 34 
ఈ విధంగా ఇచ్చిన సంఖ్యను విభజిస్తాము. 
3. (20౬2 2ab b2 


(2 34)2= 22 | 2*2*(34) 
= 22| 22౩ |2*2*4 


342 
342 


4. పై పద్ధతిలోనే (84)ని కూడ వ్రాసుకోవాలి. 


32 234 4 
ర్‌. ఇప్పటి స్థితి 
1వ పంక్తి 4 
2వ పంక్తి 1 2 
3వ పంక్తి 1 6 
4వ పంక్తి 9 
5వ పంక్తి 2 4 
6వ పంక్తి 1 6 
5 4 756 


295 


75. వర్గములు-4 (లీలావతి -సంఖ్యను రెండు భాగములుగా చేసి) 
విషయము : వర్షమును సాధించుట 
సూత్రం : ఖండద్వయస్యాభిహతిః ద్వినిఘ్నీ | 
తత్టండ వర్ణెక్యయుతాకృతిర్వా I 
అర్థం : రెండు ఖండములను గుణించుటచే వచ్చు సంఖ్యను రెండుతో గుణించగావచ్చు 


విలువకు, ఆ రెండు ఖండముల యొక్క వరములను కలిపిన, ఇచ్చిన సంఖ్య యొక్క 
వర్ణము లభించును. 


వివరణ : 
1; వర్గమును కనుగొనుటకు ఇచ్చిన సంఖ్యను A అనుకుందాము. 
2. దానిని రెండు ఖండములుగా (8,b భాగములు) చేయవలెను. 
A= atb 
3. ఆ రెండు ఖండములను గుణించగా వచ్చు విలువను రెట్టింపు చేయవలెను. (2*2*b) 
4. పైన వచ్చిన సంఖ్యకు, ఆ ఖండముల యొక్క వరములను కలుపవలెను. 
2*a*b+a2+ 0౫ = A? 
5. పైన వచ్చిన విలువ, ఇచ్చిన సంఖ్య యొక్క వర్షమగును. 
ఉదాహరణ 1: 
962=? 
1. ఇచ్చిన సంఖ్యను గీ అనుకొందాము. దానిని రెందు ఖండములుగా చేద్దాము. 
2. a=90 
b=6 
A= a+b = 90+6= 96 
3. ఇచ్చిన సూత్రం ప్రకారము, 


A2 = 2*g*b+a2+ b2 


296 


= 2*90*6+90? + 62 
= 1080 + 8100 + 36 
=9216 


4. సమాధానం = 962 = 9216 


ఉదాహరణ 2 : 
162=? 


1. ఇచ్చిన సంఖ్యను A అనుకొందాము. దానిని రెండు ఖండములుగా చేద్దాము. 


2 A= 16 
a= 20 
b=-4 


A= a+b = 20 - 4= 16 
3. ఇచ్చిన సూత్రం ప్రకారము, 
A2 = 2*a*b+a2+ b2 
= 2*20*(-4 )+20 + (-4)2 
= -160 + 400 + 16 
= 256 
4. సమాధానం = 162 = 256 
ఉదాహరణ 38 : 
37?=? 
1. ఇచ్చిన సంఖ్యను A అనుకొందాము. దానిని రెండు ఖండములుగా చేద్దాము. 


2. A=37 
a= 30 
b=7 

A= a+b = 30 + 7= 37 


297 


3. ఇచ్చిన సూత్రం ప్రకారము, 
A2 = 2*a*b+a2+ b2 
= 2*30*7+302 + 72 
= 420 + 900 +49 
=1369 


4. సమాధానం = 37? = 1369 


ఉదాహరణ : 4 
రసగుణేషబాణ రస సంఖ్యయును మతి 
బాణవేదవహ్ని పక్ష శశియు 
వేటువేటు గాగ వెలయుగ వర్షించి 
లబ్ది మెజుగ జెప్పు లలితముగను. 


సంఖ్యలను సూచించే పదాలు - వాటి విలువలు : 
రస = 6 
గుణ = 3 
ఇష = బాణము = 5 
బాణ = 5 
రస=6 
సంఖ్య 1= 65536 


బాణ = 5 
వేద = 4 
వహ్ని = 8 


298 


పక్ష = 2 


శశి =1 
సంఖ్య 2= 128345 


ప్రశ్నలు:- 65536 = ? 
12345 = ? 


ఇంతకు ముందు వివరించిన ఉదాహరణల పద్ధతిలో చేయగా ఈ సంఖ్యలకు వర్ణములు 
ఈ క్రింది విధముగా వస్తాయి. 


సమాధానములు :- 


65536 = 4294967296 
12345” = 152399025 


299 


వర్గములు - 5 (లీలావతి-కలుపుట, తీసివేత పద్ధతి) 
విషయము : వర్గమును సాధించుట 
సూత్రం :- ఇష్టోనయుక్‌ రాశివధః కృతిస్స్యాత్‌ 
ఇష్టస్య వర్దేణ సమన్వితో వా 

అర్ధం వా ఇచ్చిన సంఖ్యనుండి కొంత భాగమును తీసివేసియు, అదేభాగమును 
కలిపియు ఏర్పడిన సంఖ్యలను గుణించి, ఆభాగము యొక్క వర్గమును కలిపినచో, 
ఇచ్చిన సంఖ్య యొక్క వర్గము వచ్చును. 
వివరణ :- 
1. ఇచ్చిన సంఖ్యను గ అనుకుందాము. 
2. దానికి ఇ అనుభాగమును తీసివేసినచో ఏర్పడు సంఖ్య = గీ-2 
3. ఇచ్చిన సంఖ్యకు ౩ అను భాగమును కలిపినచో ఏర్పడు సంఖ్య = Ata 
4. A-2 అను సంఖ్యను A+2 అను సంఖ్యతో గుణించి ఇ* ను కలిపినచో A? వచ్చును. 

(A-a )*"(A+a) + a? = A2-a2+a2= A2 
గమనిక :- ఈ ప్రక్రియలో వినియోగిస్తున్న A+8 గాని, A-8 గాని సౌకర్యముగా 
ఉండునట్లుగా ఇను తీసుకొనవలెను. 


ఉదాహరణ 1: 
84? =? 
1. ఇచ్చిన సంఖ్య =A=84 
2. ఇ = 4 అనుకొందాము. 
3. 84” = (A-a) (A+a) + 22 
(84-4) (84+4)+4° 
= 80x88+16 


= 7040+16 = 7056 


300 


ఉదాహరణ 2 : 


37? = 


1. ఇచ్చిన సంఖ్య =Az=37 
2. ఇ = 7 అనుకొందాము. 
3. 37° = (A-a) (A+a) + a2 


ఉదాహరణ కి : 
16” = 


1. ఇచ్చిన సంఖ్య =A=16 
2. ఇ = 6 అనుకొందాము. 
3. 16° = (A-a) (A+a) + a2 


? 


= (37-7)x(87+7)+7” 


? 


30x44+49 
1320+49 
1369 


4. 16” = (16-6) (16+6) +6? 


= 10x22+36 


= 220+36 


= 256 
ఉదాహరణ 4 : 


96” = 


? 


1. ఇచ్చిన సంఖ్య =A=96 


2. ఇ = 4 అనుకొందాము. 
3. 96 = (A+a) (A-a) + a2 


301 


4. 96 = (96+4) (96-4)+4* 
= 100x92+16 
= 9200+16 
= 9216 


లీలావతీ గణితంలో వర్గముల ఉదాహరణల కొరకు ఇచ్చిన శోకము 
శ్లో॥ సఖే నవానాం చ చతుర్దశానాం 

బృాహి త్రిహీనస్య శత త్రయస్య । 

పంచోత్త రస్యాప్యయుతస్య వర్గం 

జానాసి చేద్వర్ల విధానమార్దమ్‌॥ 
పైళశోక్షంలో ఇచ్చిన సంఖ్యలు :- 

నవ = 9 

చతుర్దశ = 14 

త్రిహీన శతత్రయం = 300-3=297 

పంచోత్తర అయుతం = 5+10000=10005 


తా॥ మిత్రుడా! వర్గమును చేయు పద్ధతి తెలిసినచో, 9 యొక్క 14 యొక్క 297 
(3చేత తీసివేయబడిన 300=800-3), 10005 (5చేత అధికమయిన అయుతము 
(=10000) =5+10000) యొక్కయు వరములను తెలుపుము. 
సమాధానములు: - 

9*= 81 

14” = 196 

297” = 88203 

10005 = 100100025 


302 


77. వర్గ మూలములు-1 (లీలావతి-కారణాంక పద్ధతి) 

విషయం :- కారణాంక పద్ధతిలో వర్గమూలములను కనుగొనుట. 

వివరణ : ఇచ్చిన సంఖ్యకు కారణాంకములను కన్లాని, వాని సహాయంతో 
వర్షమూలములను కన్హ్సొనవచ్చును. 


ఉదాహరణ 1 :- 4096 అను సంఖ్యకు వర్షమూలమును కనుగొనుము. 
పద్ధతి ఫ్‌ 
ఇచ్చిన సంఖ్యను ఏ సంఖ్యలు నిశ్చేషముగా భాగించగలవో గుర్తించి, వాటితో 
భాగించవలెను. 
4096 = 2X2X2X2X2X2X2X2X2X2X2X2 
= 912 
(4096)? = (212)2 =26 
2X2X2X2X2X2 =64 
సమాధానం :- 4096 అను సంఖ్యకు వర్ష్ణమూలము = 64 


ఉదాహరణ 2 :- 11664 అను సంఖ్యకు వర్షమూలమును కనుగొనుము. 
పద్ధతి వ్‌ 

ఇచ్చిన సంఖ్యను ఎ సంఖ్యలు నిశ్ళేషముగా భాగించగలవో గుర్తించి,వాటితో 

భాగించవలెను. 

11664= 2X2xX2X2X3x3x3x3x3x83 

= 2*%8 

(11664)2= 22x33 

= 4X27 

= 108 


సమాధానం :- 11664 అను సంఖ్యకు వర్షమూలము = 108 


303 


ఉదాహరణ 8 :- 44100 అను సంఖ్యకు వర్ణ్షమూలమును కనుగొనుము. 
పద్ధతి వా 


44100 = 10X10x7x7xX3x83 
= 102x72x3? 
(44100)? = 1007౫8 
= 210 


సమాధానం :- 44100 అను సంఖ్యకు వర్షమూలము = 210 


304 


78. వర్గ మూలములు - 2 (లీలావతి-సాధారణ పద్ధతి) 


విషయము : వర్గమూలమును సాధించుట 


సూత్రం : త్యక్వ్వాం త్యాత్‌ విషమాత్‌ కృతిం 


A 


0 


ద్విగుణయేన్మూలం సమే తద్ధృతే | 
త్యక్త్వా లబ్ధకృతిం తదాద్య విషమాత్‌ 
లబ్ధం ద్వినిఘ్నం న్యసేత్‌ I 
పంక్యాం పంక్తి హృతే సమేన్యవిషమాత్‌ 
త్యక్వాప్త వర్గం ఫలం । 
పంక్యాం తద్ద్విగుణం న్యసేదితి ముహుః 
పంక్తే రలం స్యాత్సదం ॥ 


రిభాష : 


సంస్కృతంలోని గణితపదాలకు నేటి పరిభాష ఈ విధంగా ఉంది. 


lL 


ఎఎ రా 0 యము 


కుడివైపు నుండి అంటే, ఒకట్ల స్థానం నుండి ప్రారంభించి బేసి స్థానాలలో ఉన్న 
అంకెలపై చుక్కలను పెట్టుకోవాలి. సంస్కృతంలో “సరి” స్థానాన్ని “సమము” అని 
అంటారు. బేసి స్థానాన్ని “విషమము అంటారు. 


. ఒకట్ల స్థానంలో ఉన్న అంకెను “ఆది” (మొదలు) అంటారు. ఇచ్చిన సంఖ్యలో 


ఎడమవైపు చివరన ఉన్న అంకెను “అంత్యము” (చివర) అంటారు. 


. ఇచ్చిన సంఖ్యకు ఎడమవైపున చివర చుక్క ఉన్న అంకెను “అంత్య విషమము” 


అంటారు. 


. సంఖ్య యొక్క వర్గమును “కృతి” అంటారు. 

. వర్గమూలమును “మూలము” అని కూడ అంటారు. 

. భాగించగావచ్చిన భాగఫలమును లబ్దము అంటారు. 

. గుణకారమును 'నిఘ్నము “హతము” ; తీసివేతను - “త్యాగము, “త్వక్యా” అనే 


పదముల చేత సూచిస్తారు. 


. దళము అనగా (2చేత) భాగించుట. 


305 


అర్థం ఈ వివరణ 
1. ఇచ్చిన సంఖ్యను కుడివైపు నుండి పరిశీలించుము. 
2. ఇచ్చిన సంఖ్యలోని కుడివైపు చిట్టచివరి అంకెను, అనగా, ఒకట్ల స్థానమును 


వర్గస్థానముగా గుర్తించుము. (ఆ ఆంకె పై చుక్కను ఉంచుము). దానికి 
ఎడమ వైపున ఉన్న ఒక స్థానము “అవర్గస్థానము ”. దానిపై ఏ గుర్తును 
పెట్టవద్దు. 


3. పై అంకెకు (అవర్గ స్థానమునకు) ఎడమవైపు అంకె తిరిగి వర్గస్థానమగును. 
అక్కడ చుక్కను ఉంచుము. తిరిగి దాని ఎడమవైపు ఒక అవర్గ స్థానమును 
విడువవలెను. ఈ విధముగా వర్గస్థానములను, అవర స్థానములను గుర్తించుట 
పూర్తిచేయాలి. 

4. ఇప్పుడు ఇచ్చిన సంఖ్యను ఎడమవైపు నుండి పరిశీలించుము. ఎడమవైపు 
నండి మొదటి చుక్క ఉన్నంతవరకు అంకెలను గ్రహించాలి. దానిని ౫1 
అనుకొనుము. 

5. (1) ౫1లో పోయే పెద్ద వర్గమును (2ి) ను తీసివేయాలి. 

(1) తీసివేయగా వచ్చిన ఫలితాన్ని ౫2 అనుకొనుము. 
(11 తీసివేసిన వర్గము (ఇ) యొక్క వర్గమూలము (2) ను ఒక సమాధాన 
పంక్తిలో వ్రాసుకోవాలి. 

6. పై తీసివేత వలన వచ్చిన ఫలితానికి ( ౫2కు), ఇచ్చిన సంఖ్యలో 
ఎడమవైపు నుండి వినియోగించిన అంకెల తర్వాతి కుడివైపు అంకెను, 
జేర్చి వ్రాసుకోవాలి. దీనిని ౫3 అనుకొనుము. 

7. (10౫8ను 2ఇ తో భాగించాలి. 

(1 వచ్చిన భాగఫలమును b అనుకొనుము. 

(ll1) ఈ 0 యొక్క విలువను నిర్ధారించవలసి ఉన్నది. 0 యొక్క గరిష్ట 
విలువ 9. అంతకంటే (అనగా 9 కంటే) పెద్ద విలువ వచ్చినచో, ర యొక్క 
విలువగా 9ని తీసుకోవలెను. 


306 


10. 


11. 


12. 


19. 


14. 


15. 
16. 


17. 
18. 


(1) x3 నుండి 220 ను తీసివేయాలి. 

(10ఫలితమును ౫4 అనుకొనుము. 

(స) దానికి (4కు) , పైన వినియోగించిన అంకె తర్వాతి కుడివైపు అంకెను 
జేర్చి వ్రాసుకోవాలి. 

(10దానిని ౫5 అనుకొనుము 

(1) ౫5 నుండి ర” ను తీసివేయాలి. 

(1 ఫలితమును ౫6 అనుకొనుము. 

పైన చేసిన రెండు తీసివేతలలో (అనగా , 220, రీలు ) ఏ స్థాయిలోనైనను 

తీసివేత సాధ్యముకానిచో, 0౦ యొక్క విలువను తగ్గించి, తిరిగి 8వ స్టెప్పునుండి 

చేయాలి. 

(0 పైన చేసిన తీసివేతలు విజయవంతమయినచో,ఆ *0” యొక్క విలువ 

నిర్ధారణ అయినట్లు అనుకోవాలి. 

(1) సమాధాన పంక్తిలో వ్రాసి ఉంచిన “ఇ కు కుడివైపున ఆ “ర విలువను 

చేర్చి వ్రాయాలి. 

ఆ సమాధాన పంక్తిలో ఉన్న (2b) విలువ ఇంతవరకు వినియోగించిన 

అంకెలతో కూడిన సంఖ్య యొక్క వర్గమూలము అగును. 

ఇచ్చిన సంఖ్యలో, ఇంకను వినియోగించవలసిన అంకెలు ఉన్నచో, ఇ యొక్క 

విలువను దిగువన సూచించిన విధంగా మార్చవలెను. 

పై ప్రక్రియను తిరిగి ప్రారంభించవలసి ఉంది. 

సమాధాన పంక్తిలో ఉన్న విలువను ౩ యొక్క క్రొత్త విలువగా తీసుకోవాలి. 

౧౫6 లో ఉన్న విలువకు, ఇచ్చిన సంఖ్యలో వినియోగించిన అంకెల 

తర్వాతి కుడివైపు అంకెను చేర్చి వ్రాసుకోవాలి. 

(1) దానిని ౫౩ అనుకొనుము. 

తిరిగి 7వ స్టెప్పునుండి చేయాలి. 

ఈ విధంగా అవసరమయినన్ని సార్లు మరలమరల చేయగా, ఇచ్చిన సంఖ్యకు 

వర్షమూలము వస్తుంది. 


307 


సూచన : ఇచ్చిన సంఖ్యలకు వర్షమూలములను కనుగొనుటకు 1 నుండి 9 వరకు 
గల సంఖ్యల యొక్క వర్షములు తెలిసి ఉండుట చాలా అవసరము. దాని 
కొరకు ఈ క్రింది పట్టికను వినియోగించు కొనవలెను. 


పట్టిక 1: 0౦నుండి 9 వరకు సంఖ్యల వర్గములు, వర్గమూలములు 


వర్షము సంఖ్య వర్షమూలము సంఖ్య 
0 0 
J 1 
4 2 
9 3 
16 4 
25 5 
36 6 
49 7 
64 8 
81 9 


ఉదాహరణ 1: 196 యొక్క వర్షమూలము కనుగొనుము. 
పడతి : 
థి 
1. ఇచ్చిన సంఖ్య = 196 
2. ఇచ్చిన సంఖ్యకు ఒకట్ల స్థానం (కుడివైపు) నుండి ప్రారంభించి , వర్గ 
స్థానములపై చుక్కలను ఉంచుము 


19 6 
3. ఈ సంఖ్యల వినియోగం ఎడమవైపు నుండి జరుగును. 


308 


12. 
19. 


4. ఎడమవైపు నుండి మొదటి చుక్క ఉన్నంతవరకు అంకెలు = 1 
x1=1 

వర్గములు - వర్ణమూలముల ( పట్టిక-1) సహాయముతో, గుర్తించిన Xx1లో 

పోయే పెద్ద వర్గము (ఇ) = 1 

దాని వర్గమూలము (ఇ) = 1 

సమాధానపంక్తిలో ఇను వ్రాసుకోవాలి. 

౫1 నుండి జి ను తీసివేయగా వచ్చు ఫలితము = ౫2 =1-1=0 

౫2 కు, వినియోగించవలసిన తర్వాతి అంకెను (9ను) కుడివైపున చేర్చి 

వ్రాసుకోవాలి. 

x3 = 09=9 

x3(=9) ను 28 (=2*1=2) తో భాగించగా, భాగఫలము 4 వస్తుంది. 

దానిని bగా తీసుకోవాలి. 

b=4( నిర్ధారించవలసి ఉంది ) 

x4 = ౫8-2౬0 = 9-2*1*4 = 9-8=1 

x4 =1 

౫4కు, వినియోగించవలసిన తర్వాతి అంకెను (=6) చేర్చి వ్రాయాలి. 

x5 = 16. 


. xX6= x5-b’ = 16-16=0 
. పైన చేసిన తీసివేతలు విజయవంతమయినవి గనుక 0 యొక్క విలువ (=4) 


నిర్ధారణ అయినది. 
సమాధాన పంక్తి = ఇ0=14 
ఇచ్చిన సంఖ్యలో వినియోగించవలసిన అంకెలు ఏమియు మిగుల లేదు. 
కావున, సమాధాన పంక్తిలోని సంఖ్యను ఇచ్చిన సంఖ్యకు వర్గమూలముగా 
తీసుకోవాలి. 

196 యొక్క వర్గమూలము =14. 


309 


14 పైన వ్రాసిన పద్ధతిని ఈ క్రింది విధముగా కూడా వ్రాయవచ్చును. 


జజ 196 జ] 
1 సమాధాన పంక్తి =1 
2a=2*1=2 09 b= 4 (విలువ నిర్ధారణ 
220 = 2*1*4=8 8 కావేలసీ ఉలికి 
16 
02 = 4*4 16 తీసివేత విజయవంతమగుటచే 
0 b=4 నిర్ధారించబడింది. 


సమాధాన పంక్తి = 2b = 14 
196యొక్క వర్షమూలము = 14 


ఉదాహరణ 2 : 225 యొక్క వర్గమూలమును కనుగొనుము. 
పదతి : 
థి 
1. ఇచ్చిన సంఖ్య = 225 
2. ఇచ్చిన సంఖ్యకు ఒకట్ల స్థానం (కుడివైపు) నుండి ప్రారంభించి , వర్గ 
స్థానములపై చుక్కలను ఉంచుము 


2 25 
3. ఈ సంఖ్యల వినియోగం ఎడమవైపు నుండి జరుగును. 
4. ఎడమవైపు నుండి మొదటి చుక్క ఉన్నంతవరకు అంకెలు = 2 
x1l1=2 
ర్‌, వర్షములు - వర్షమూలముల (పట్టిక-1) సహాయముతో, గుర్తించిన Xx1లో 
పోయే పెద్ద వర్గము (ఇ) = 1 
దాని వర్గమూలము (8) = 1 


310 


10. 
11. 


12. 


19. 


14. 
15. 


16. 


సమాధానపంక్తిలో ఇను వ్రాసుకోవాలి. 

౫1 నుండి ఇీ ను తీసివేయగా వచ్చు ఫలితము = ౫2 =2-1=1 

౫2 కు, వినియోగించవలసిన తర్వాతి అంకెను (2ను) కుడివైపున చేర్చి 
వ్రాసుకోవాలి. 

X83 = 12 

x3(=12) ను 28 (=2*1=2) తో భాగించగా, భాగఫలము 6 వస్తుంది. 
దానిని bగా తీసుకోవాలి. 

b=6( నిర్ధారించవలసి ఉంది) 

x4 = 23-220 = 12-2*1*6 = 12-12=0 

x4 =0 

౫4కు, వినియోగించవలసిన తర్వాతి అంకెను (=6) చేర్చి వ్రాయాలి. 

35 = 05 = 5. 

x6= x5-b’ = 5-36 

పైన చేసిన తీసివేత విజయవంతము కాలేదు. కనుక b యొక్క విలువను 1 
తగ్గించి మరల చేయవలెను. 

b= 6-1=5 

X3= 12 

x4 = x3-2ab = 12-2*1*5 = 12-10=2 

X4 =2 

౫4కు, వినియోగించవలసిన తర్వాతి అంకెను (=5) చేర్చి వ్రాయాలి. 

X5 = 25 

x6= x5-b’ = 25-25 = 0 

పైన చేసిన తీసివేత విజయవంతమయినది గనుక b యొక్క విలువ (=5) 
నిర్ధారణ అయినది. 

సమాధాన పంక్తి = 2b=15 


311 


17. ఇచ్చిన సంఖ్యలో వినియోగించవలసిన అంకెలు ఏమియు మిగుల లేదు. 
కావున, సమాధాన పంక్తిలోని సంఖ్యను ఇచ్చిన సంఖ్యకు వర్గమూలముగా 
తీసుకోవాలి. 

225 యొక్క వర్షమూలము =15. 
18. పైన వ్రాసిన పద్ధతిని ఈ క్రింది విధముగా కూడా వ్రాయవచ్చును. 


క సవ a= 1 
1 సమాధాన పంక్తి = 1 
2a=2*1=2 12 b=6 (విలువ నిర్ధారణ 
2ab = 2*1"6=12| 1 2 కావలసి ఉంది) 
05 | త్రీసివేత విజయవంతము కాలేదు. 
02 = 6*6=36 36 
12 
2ab=2*1*5=10 | 1 0 
25 | త్రీసివేత విజయవంతమగుటచే 
b2 = 5*5=25 25 b=5 నిర్ధారించబడింది. 


0 | సమాధాన పంక్తి =2b=15 


2285 యొక్క వర్షమూలము =15 


312 


ఉదాహరణ 8: 6724 యొక్క వర్షమూలాన్ని కనుగొనుము. 
పదతి : 
థి 
1. ఇచ్చిన సంఖ్య = 6724 
2. ఇచ్చిన సంఖ్యకు ఒకట్ల స్థానం (కుడివైపు) నుండి ప్రారంభించి , వర్ణ 
స్థానములపై చుక్కలను ఉంచుము 


6724 
3. ఈ సంఖ్యల వినియోగం ఎడమవైపు నుండి జరుగును. 
4. ఎడమవైపు నుండి మొదటి చుక్క ఉన్నంతవరకు అంకెలు = 67 
x 1= 67 
ర్‌. వర్గములు - వర్గమూలముల ( పట్టిక-1) సహాయముతో, గుర్తించిన Xx1లో 
పోయే పెద్ద వర్ణము ( ఇ) = 64 
దాని వర్గమూలము (2) = 8 
సమాధానపంక్తిలో ఇను వ్రాసుకోవాలి. 
6. ౫1 నుండి జి ను తీసివేయగా వచ్చు ఫలితము = ౫2 =67-64=8 
౫2 కు, వినియోగించవలసిన తర్వాతి అంకెను (2ను) కుడివైపున చేర్చి 
వ్రాసుకోవాలి. 
8 = 32 
7. ౫8(282) ను 28 (=2*8=16) తో భాగించగా, భాగఫలము 2 వస్తుంది. 
దానిని 0గా తీసుకోవాలి. 
b=2( నిర్ధారించవలసి ఉంది ) 
8. x4 = ౫8-2౬0 = 82-282 = 32-32=0 
x4 =0 
9. ౫4కు, వినియోగించవలసిన తర్వాతి అంకెను (=4) చేర్చి వ్రాయాలి. 
x5 = 04 


313 


10. 
. పైన చేసిన తీసివేతలు విజయవంతమయినవి గనుక b యొక్క విలువ (=2) 


11 


12. 
19. 


14. 


x6= x5-b’ = 4-4=0 


నిర్ధారణ అయినది. 
సమాధాన పంక్తి = ఇ0=82 
ఇచ్చిన సంఖ్యలో వినియోగించవలసిన అంకెలు ఏమియు మిగుల లేదు. 
కావున, సమాధాన పంక్తిలోని సంఖ్యను ఇచ్చిన సంఖ్యకు వర్గమూలముగా 
తీసుకోవాలి. 

6724 యొక్క వర్గమూలము =82. 
పైన వ్రాసిన పద్ధతిని ఈ క్రింది విధముగా కూడా వ్రాయవచ్చును. 


ఇ = 64 జ్ర ga | a9 
64 సమాధాన పంక్తి =8 
22=2*8=16 3.2 b=2 (విలువ నిర్ధారణ 
2౬0 = 2*8*2=32 32 కావలసి ఉంది) 
04 
02 = 2*2=4 4 తీసివేత విజయవంతమగుటచే 


b= 2 నిరారించబడింది. 
0 (0) 


సమాధాన పంక్తి = ౩b = 82 
6724 యొక్క వర్షమూలము =82 


314 


ఉదాహరణ 4 : 34969 యొక్క వర్షమూలాన్ని కనుగొను పద్దతిని చూపుము. 


శ 34969 |a=1 


1 సమాధాన పంక్తి = 1 
2a=2*1=2 2 4 b=12:కాని b=9 గరిష్ట విలువ 
2ab = 2*1*9=18| 1 8 


(నిర్ధారణ కావలసి ఉంది) 


02 = 9*9=81 తీసివేత సాధ్యం కాలేదు. 
0౧ =9-1= 8 (నిర్ధారణ కావలసి ఉంది) 
220 = 2*1*8=16 


0” = 8*8=64 b=8 నిర్ధారించబడింది. 


సమాధాన పంక్తి = ౩b = 18 


22=2*18=36 256 a=18 
b=8-1= 7 (నిరారణ కావలసి ఉంది) 
2ab=2*18*7=252| 252 ధి 


b2 = 7*7=49 49 b=7 నిర్ధారించబడింది. 
సమాధాన పంక్తి = 2b = 187 


34969 యొక్క వర్షమూలము = 187 


315 


ఉదాహరణ 5 : 148225 యొక్క వర్షమూలాన్ని కనుగొను పద్దతిని చూపుము. 


a2=9 LAST IS| ఇకక 


9 సమాధాన పంక్తి =3 
2a=2*3=6 58 b=9 
2ab=2*3*9=54| 54 (నిర్ధారణ కావలసి ఉంది) 


తీసివేత సాధ్యం కాలేదు. 
0 = 9-1=8 (నిర్ధారణ కావలసి ఉంది) 


02 = 9*9=81 


2ab = 2*3*8=48 


b2 = 8*8=64 b=8 నిర్ధారించబడింది. 
సమాధాన పంక్తి = 0 = 38 
22=2*38=76 382), 2368 
౧ =5 (నిరారణ కావలసి ఉంది) 
2ab = 2*38*5=380 380 య 
25 
0? = 5*5=25 25|| b=5 నిర్ధారించబడింది. 
0 


సమాధాన పంక్తి = 0 = 385 


148225 యొక్క వర్ణ్షమూలము = 385 


316 


79. వర్గ మూలములు -౩ి (పట్టిక పద్ధతి-పదివేలలోపు సంఖ్యలకు) 


విషయం :- 10,000 లోపు సంఖ్యలకు (అనగా నాలుగు అంకెల వరకు 
గల సంఖ్యలకు ) పట్టిక పద్ధతిలో వర్షమూలములను కనుగొనుట. 

విశేషాలు : 

1. ఇక్కడ వివరించబడే పద్ధతి నాలుగు అంకెలకు మించని వర్గమునకు 
వర్షమూలమును కనుగొనుటకు ఉపయోగిస్తుంది. 

2. ఇందులో రాబోయే వర్షమూలము రెండు అంకెలకు మించి ఉండదు. 

త్ర, ఈ పద్ధతి భిన్నములులేని, పూర్ణాంకములు గల వర్గమూలములకు మాత్రమే 
వర్తిస్తుంది. 

పద్ధతి L:= 

ఈ పద్ధతిలో రెండు పట్టికలను వినియోగించవలసి ఉంటుంది. 

(ఎ). 1నుండి 10వరకు గల సంఖ్యల యొక్క వర్గములను కనుగొనండి. 

(ఏ) అనగా, ఇప్పుడు లభించిన వర్గ్షములకు 1నుండి 10వరకు గల సంఖ్యలు, 
అదే క్రమంలో వర్గమూలములవుతాయి. 

సి ఈ వర్గములను మొదటి నిలువు వరుసలోను, వాటికి సంబంధించిన 
వర్గమూలములను రెండవ నిలువు వరుసలోను ఉండునట్లు ఒక పట్టికను 
తయారుచేయండి. (పట్టిక-1). 

పట్టిక1:1 నుండి 10 వరకు సంఖ్యల వర్గములు, వర్గమూలములు 


వర్గము సంఖ్య వర్గమూలము సంఖ్య 
(ఇ) (a) 
0 0 
1 1 
4 2 
9 8 
16 4 


317 


25 ర్‌ 
36 6 
49 7 
64 8 
81 9 


2. పట్టిక -2 ను తయారు చేయుట : 


(ఎ) 


పట్టిక 


(బి) 


వర్షము విలువలలోని ఒకట్ల స్థానములోని అంకెకును 1 నుండి 9 వరకు 
ఉన్న అంకెలకును ఉన్న సంబంధమును చూపించు ఒక పట్టిక తయారు 
చేయాలి. (పట్టిక-2) 

-2;- పట్టిక సహాయముతో తయారయిన వర్గము, వర్గమూలములోని 
ఒకట్ల స్థానంలోని అంకెలు 

వర్గము విలువలొని 
ఒకట్ల స్థానంలోని అంకె 


వర్గమూలములోొని 
ఒకట్ల స్థానంలోని అంకెలు 


నన oo 01 00 


(ఎ) ఇచ్చిన సంఖ్య(అనగా,వర్గము)లోని అంకెలను కుడివైపునుండి 
ఎడమవైపునకు, అనగా, ఒకట్ల స్థానం నుండి (ప్రారంభించి, రెండేసి అంకెల 
చొప్పున గ్రూపులుగా వ్రాయాలి. 

ఇచ్చిన సంఖ్యలో నాలుగు అంకెలలోపు ఉన్నపుడు, రెండు గ్రూపులు మాత్రమే 
ఏర్పడతాయి. 


318 


(సి) 


(డి) 


అందులో ఎడమవైపున ఉన్న గ్రూపును ౫ గ్రూపు అనియు, కుడివైపున 
ఉన్న [గ్రూపును ౫ గ్రూపు అనియు అనుకొందాము. 
ఇచ్చిన సంఖ్య (=వర్గము) =Xy అని వ్రాసుకోవచ్చు. 


4. (ఎ) ముందుగా ౫% గ్రూపులోని సంఖ్యను విశ్లేషించాలి. 


(బి) 


6.ఎ. 


29 


29 


x గ్రూపులోని సంఖ్యను పట్టిక -1లోని వర్షము విలువలతో 

పోల్చి చూడాలి. 

x గ్రూపులోని సంఖ్యకు దగ్గరలో ఉన్న చిన్న సంఖ్యను, పెద్ద సంఖ్యను 
గుర్తించాలి. 

ఈ రెండు సంఖ్యలలోను, చిన్న సంఖ్యను గ్రహించాలి. 

ఈ చిన్న సంఖ్యను వర్గముగా భావించి, దాని వర్గమూలమును పట్టిక 
-1 నుండి తీసుకోవాలి. 

దానిని “ఇ గా వ్రాసుకోవాలి. 

౫ గ్రూపు సంఖ్యకు సంబంధించిన వర్షమూలము సంఖ్య (=ఇ)ను 
(+1) తో గుణించి ఉంచుకొనవలెను. దానిని 2 అనుకొందాము. 

2 = a(a+1) 

ఇప్పుడు, ఇచ్చిన సంఖ్యకు సంబంధించిన కుడివైపు గ్రూపు (=y ) 
లోని సంఖ్యను విశ్లేషించాలి. 

ఈ సంఖ్యలోని ఒకట్ల స్థానంలో ఉన్న అంకెను గ్రహించాలి. 

పట్టిక -2 సహాయంతో, పై అంకెకు ఎదురుగా ఉన్న వర్గమూలములోని 
ఒకట్ల స్థానంలో ఉండదగిన అంకెలను 01, 02, లను గుర్తించాలి. 
పైన సాధించిన 2 విలువను ౫తో పోల్చి చూడవలెను. 

2 విలువ ౫ కంటే ఎక్కువ ఉన్నచో 01ను గ్రహించాలి. 

దానిని 0 అనుకొందాము. 0=01 

అట్లుగాక 2 విలువ ౫ కంటే తక్కువ ఉన్నచో 02 ను గ్రహించాలి. 
దానిని  అనుకొందాము. 

b = 02 


319 


a,b, ల విలువలను ప్రక్క ప్రక్కన వ్రాసుకొనగా, ప్రశ్నలో ఇచ్చిన సంఖ్యకు 
వర్గమూలము వస్తుంది. వర్గ్మమూలము = ab 


ఉదాహరణ 1 :- 6241 అను సంఖ్యకు వర్షమూలమును కనుగొనుము, 
పదతి :- 
థి 


1.౨. 


వి. 


తలి. 


ఇచ్చిన సంఖ్య = 6241 

ముందుగా, ఇచ్చిన సంఖ్యలోని అంకెలను, కుడివైపు నుండి, అనగా, ఒకట్ల 
స్థానం నుండి, రెండేసి అంకెల చొప్పున (గ్రూపులుగా వ్రాయగా క్రింది 
విధంగా వస్తాయి. 

ఎడమవైపు గ్రూపు = * = 62 

కుడివైపు గ్రూపు =y = 41 

ముందుగా ౫ గ్రూపులోని సంఖ్యను (=62)ను విశ్లేషించాలి. 

౫ గ్రూపులోని సంఖ్య(=62)ను పట్టిక -1లోని వర్గము విలువలతో పోల్చి 
చూడాలి. 

62కు దగ్గర్లో ఉన్న చిన్న సంఖ్యను, పెద్ద సంఖ్యను గుర్తించాలి. 

62కు దగ్గరలో ఉన్న చిన్న సంఖ్య = 49 

62కు దగ్గరలో ఉన్న పెద్ద సంఖ్య = 64 

ఈ రెండు సంఖ్యలలోను, చిన్న సంఖ్యను (=49)ను (గహించాలి. 

ఈ సంఖ్యను (=49) వర్గముగా భావించి, దాని వర్గమూలమును పట్టిక 
-1 నుండి తీసుకోవాలి (=7). దానిని ఇ’ గా వ్రాసుకోవాలి. 

a=7 

౫ గ్రూపుకు సంబంధించిన వర్గమూలము సంఖ్య (=7) ను 8(=7+1) తో 
గుణించి ఉంచుకొనవలెను. దానిని 2 అనుకొందాము. 

2 = 7%8 = 56 

ఇప్పుడు, ఇచ్చిన సంఖ్యకు సంబంధించిన కుడివైపు గ్రూపు (/=41)ను 
విశ్లేషించాలి. 


320 


బి ఈ సంఖ్యలోని ఒకట్ల స్థానంలోని అంకె = 1 
చ పట్టిక -2 సహాయంతో, పై అంకెకు ఎదురుగా ఉన్న వర్గమూలములో 
ఒకట్ల స్థానంలో ఉండదగిన అంకెలను (01,02) గుర్తించాలి. 
b1=1 
b2=9 
5.ఎ. పైన సాధించిన 2 విలువ (=56) ను ౫(=62) తో పోల్పాలి. 
2 విలువ ౫ కంటే తక్కువ ఉన్నది. 
అందుచే b2ను గ్రహించి, దానిని bగా అనుకోవాలి. 
b=b2= 9 
6. సమాధానం :- వర్గమూలము కొరకు ౩ b ల విలువలను ప్రక్క ప్రక్కన 
వ్రాసుకోవాలి. 
ఇచ్చిన సంఖ్య 6241 కు వర్గమూలము =ab 
=79 
ఉదాహరణ 2 :- 
8649 అను సంఖ్యకు వర్షమూలమును కనుగొనుము. 
పద్ధతి = 
1. ఎ. ఇచ్చిన సంఖ్య = 8649 
బి. ముందుగా, ఇచ్చిన సంఖ్యలోని అంకెలను, కుడివైపు నుండి, అనగా, ఒకట్ల 
స్థానం నుండి, రెండేసి అంకెల చొప్పున (గూపులుగా వ్రాయగా క్రింది 
విధంగా వస్తాయి. 
ఎడమవైపు గ్రూపు = ౫ = 86 
కుడివైపు గ్రూపు =)/ = 49 
2.ఎ. ముందుగా ౫ గ్రూపులోని సంఖ్యను (=86ను) విశ్లేషించాలి. 


౫ గ్రూపులోని సంఖ్య(=86ను) పట్టిక -1లోని వర్గము విలువలతో పోల్చి 
చూడాలి. 


321 


29 


86కు దగ్గర్లో ఉన్న చిన్న సంఖ్యను, పెద్ద సంఖ్యను గుర్తించాలి. 

86కు దగ్గరలో ఉన్న చిన్న సంఖ్య = 81 

86కు దగ్గరలో ఉన్న పెద్ద సంఖ్య = 100 

ఈ రెండు సంఖ్యలలోను, చిన్న సంఖ్యను (=81)ను గ్రహించాలి. 

ఈ సంఖ్యను (281) వర్గముగా భావించి, దాని వర్గమూలమును పట్టిక 
-1 నుండి తీసుకోవాలి (=9). దానిని ఇ’ గా వ్రాసుకోవాలి. 

a=9 

౫ [గ్రూపుకు సంబంధించిన వర్షమూలము సంఖ్య (=9) ను 10(=9+1) 
తో గుణించి ఉంచుకొనవలెను. దానిని 2 అనుకొందాము. 

z= 9x10 = 90 


. ఇప్పుడు, ఇచ్చిన సంఖ్యకు సంబంధించిన కుడివైపు గ్రూపు (/=49)ను 


విశ్లేషించాలి. 

ఈ సంఖ్యలోని ఒకట్ల స్థానంలోని అంకె = 9 

పట్టిక -2 సహాయంతో, పై అంకెకు ఎదురుగా ఉన్న వర్గమూలములో 
ఒకట్ల స్థానంలో ఉండదగిన అంకెలను (01,02) గుర్తించాలి. 

b1= 3 

b2 = 7 


5.ఎ. పైన సాధించిన 2 విలువ (=90) ను ౫(=86) తో పోల్పాలి. 


బి. 


2 విలువ ౫ కంటే ఎక్కువ ఉన్నది. 
అందుచే 02ను (గ్రహించి, దానిని bగా అనుకోవాలి. 

b=b1= 3 

సమాధానం :- వర్గమూలము కొరకు ఇ ల విలువలను ప్రక్క ప్రక్కన 
వ్రాసుకోవాలి. 

ఇచ్చిన సంఖ్య 8649 కు వర్షమూలము 


ab 
93 


322 


80. వర్గ మూలములు డీ (ప్రట్టీక పద్ధతి-పదివేల నుండి నలబైవేలమధ్య సంఖ్యలకు) 


విషయం :- 10,000 నుండి 40,000 వరకు మధ్యలోగల సంఖ్యలకు 


పట్టిక పద్ధతిలో వర్షమూలములను కనుగొనుట. 


విశేషాలు : 


1. 


ఇక్కడ వివరించబడే పద్ధతి 10,000 నుండి 40,000 వరకు మధ్యలో గల 
సంఖ్యలకు వర్షమూలములను కనుగొనుటకు ఉపయోగిస్తుంది. 

ఇందులో రాబోయే వర్షమూలము విలువ 200కు మించి ఉండదు. 

ఈ పద్దతి భిన్నములు లేని, పూర్ణాంకములు గల వర్గమూలములకు మాత్రమే 


ఈ పద్ధతిలో రెండు పట్టికలను వినియోగించవలసి ఉంటుంది. 

11 నుండి 20వరకు గల సంఖ్యల యొక్క వర్గములను కనుగొనండి. 
అనగా, ఇప్పుడు లభించిన వర్గములకు 11 నుండి 20వరకు గల సంఖ్యలు, 
అదే క్రమంలో 4 వర్షమూలములవుతాయి. 

ఈ వర్గములను మొదటి నిలువు వరుసలోను, వాటికి సంబంధించిన 
వర్గమూలములను రెండవ నిలువు వరుసలోను ఉండునట్లు ఒక పట్టికను 
తయారుచేయండి. (పట్టిక-1). 


పట్టిక1:11 నుండి 20 వరకు సంఖ్యల వర్గములు, వర్గమూలములు 


వర్గము సంఖ్య వర్గమూలము సంఖ్య 
(22) (a) 
121 11 
144 12 
169 183 
196 14 


323 


225 15 


256 16 
289 17 
324 18 
361 19 
400 20 


2. పట్టిక -2ను తయారు చేయుట : 

(ఎ) వర్గము విలువలలోని ఒకట్ల స్థానములోని అంకెకును 1 నుండి 9 వరకు 
ఉన్న అంకెలకును ఉన్న సంబంధమును చూపించు ఒక పట్టిక తయారు 
చేయాలి. (పట్టిక-2) 

పట్టిక -2 :- పట్టిక సహాయముతో తయారయిన వర్గము, వర్గమూలములోని 
ఒకట్ల స్థానంలోని అంకెలు 

“వర్గము విలువలోని  వర్గమాలములోని 
ఒకట్ల స్థానంలోని అంకె ఒకట్ల స్థానంలోని అంకెలు 
] 9 
4 8 
ర్‌ ర్‌ 
6 6 
9 7 


> ww య ౮|| [09 ౯4 


0 
5 (ఎ) ఇచ్చిన సంఖ్య(అనగా, వర్ణము)లోని అంకెలను కుడివైపునుండి 
ఎడమవైపునకు, అనగా, ఒకట్ల స్థానం నుండి ప్రారంభించి, రెండేసి అంకెల 
చొప్పున గ్రూపులుగా వ్రాయాలి. 
(వ) ఇచ్చిన సంఖ్యలో నాలుగు అంకెలలోపు ఉన్నపుడు, రెండు గ్రూపులు మాత్రమే 
ఏర్పడతాయి. 


324 


(సి) 


(డి) 


అందులో ఎడమవైపున ఉన్న [గ్రూపును X గ్రూపు అనియు, కుడివైపున 
ఉన్న గ్రూపును ౫ గ్రూపు అనియు అనుకొందాము. 
ఇచ్చిన సంఖ్య (= వర్షము) =Xy అని ప్రాసుకోవచ్చు. 


4.(ఎ) ముందుగా ౫ గ్రూపులోని సంఖ్యను విశ్లేషించాలి. 


(బి) 


6.ఎ. 


29 


29 


x (గ్రూపులోని సంఖ్యను పట్టిక -1లోని వర్షము విలువలతో 

పోల్చి చూడాలి. 

x గ్రూపులోని సంఖ్యకు దగ్గరలో ఉన్న చిన్న సంఖ్యను, పెద్ద సంఖ్యను 
గుర్తించాలి. 

ఈ రెండు సంఖ్యలలోను, చిన్న సంఖ్యను (గ్రహించాలి. 

ఈ చిన్న సంఖ్యను వర్గముగా భావించి, దాని వర్గమూలమును పట్టిక 
-1నుండి తీసుకోవాలి. 

దానిని “ఇ గా వ్రాసుకోవాలి. 

౫ [గ్రూపు సంఖ్యకు సంబంధించిన వర్షమూలము సంఖ్య (=ఇ)ను 
(+1) తో గుణించి ఉంచుకొనవలెను. దానిని 2 అనుకొందాము. 
Z=a(a +1) 

ఇప్పుడు, ఇచ్చిన సంఖ్యకు సంబంధించిన కుడివైపు గ్రూపు (=y ) 
లోని సంఖ్యను విశ్లేషించాలి. 

ఈ సంఖ్యలోని ఒకట్ల స్థానంలో ఉన్న అంకెను గ్రహించాలి. 

పట్టిక -2 సహాయంతో, పై అంకెకు ఎదురుగా ఉన్న వర్గమూలములోని 
ఒకట్ల స్థానంలో ఉండదగిన అంకెలను 01, 02, లను గుర్తించాలి. 
పైన సాధించిన 2 విలువను ౫తో పోల్చి చూడవలెను. 

2 విలువ ౫ కంటే ఎక్కువ ఉన్నచో 01ను గ్రహించాలి. 

దానిని ౦ అనుకొందాము. b=b61 

అట్లుగాక 2 విలువ ౫ కంటే తక్కువ ఉన్నచో b2 ను గ్రహించాలి. 
దానిని ్భ అనుకొందాము. 

b= b2 


325 


2,0 ల విలువను ప్రక్క ప్రక్కన వ్రాసుకొనగా, ప్రశ్నలో ఇచ్చిన సంఖ్యకు 
వర్షమూలము వస్తుంది. 
వర్గమూలము = ab 


ఉదాహరణ 1: 15129 అను సంఖ్యకు వర్షమూలమును కనుగొనుము. 
పద్దతి :- 

థి 
ల. ఇచ్చిన సంఖ్య = 15129 


బి. 


ముందుగా, ఇచ్చిన సంఖ్యలోని అంకెలను, కుడివైపు నుండి, అనగా, ఒకట్ల 
స్థానం నుండి, రెండేసి అంకెల చొప్పున (గూపులుగా వ్రాయగా క్రింది 
విధంగా వస్తాయి. 

ఎడమవైపు గ్రూపు = ౫ = 151 

కుడివైపు గ్రూపు =y = 29 


2.ఎ.ముందుగా ౫ గ్రూపులోని సంఖ్యను (=151ను) విశ్లేషించాలి. 


బి. 


29 


౫ గ్రూపులోని సంఖ్య(=151ను) పట్టిక -1లోని వర్గము విలువలతో పోల్చి 
చూడాలి. 

151కు దగ్గర్లో ఉన్న చిన్న సంఖ్యను, పెద్ద సంఖ్యను గుర్తించాలి. 

151 కు దగ్గరలో ఉన్న చిన్న సంఖ్య = 144 

151కు దగ్గరలో ఉన్న పెద్ద సంఖ్య = 169 

ఈ రెండు సంఖ్యలలోను, చిన్న సంఖ్యను (=144)ను (గ్రహించాలి. 

ఈ సంఖ్యను (2144) వర్షముగా భావించి, దాని వర్గమూలమును పట్టిక 
-1 నుండి తీసుకోవాలి (=12). దానిని ఇ’ గా వ్రాసుకోవాలి. 

a= 12 

౫ గ్రూపుకు సంబంధించిన వర్గమూలము సంఖ్య (=12)ను 13(=12+1) 
తో గుణించి ఉంచుకొనవలెను. దానిని 2 అనుకొందాము. 

Z = 12x13 = 156 


326 


తలి. 


29 


ఇప్పుడు, ఇచ్చిన సంఖ్యకు సంబంధించిన కుడివైపు గ్రూపు(/=29) ను 
విశ్లేషించాలి. 

ఈ సంఖ్యలోని ఒకట్ల స్థానంలోని అంకె = 9 

పట్టిక -2 సహాయంతో, పై అంకెకు ఎదురుగా ఉన్న వర్గమూలములో 
ఒకట్ల స్థానంలో ఉండదగిన అంకెలను (01,02) గుర్తించాలి. 

b1=3 

b2=7 


. పైన సాధించిన Zz విలువ (=156) ను ౫(=151) తో పోల్పాలి. 


2 విలువ ౫ కంటే ఎక్కువ ఉన్నది. 
అందుచే b2ను గ్రహించి, దానిని b గా అనుకోవాలి. 
b=b1= 3 
సమాధానం :- వర్గమూలము కొరకు ౭, b ల విలువలను ప్రక్క ప్రక్కన 
వ్రాసుకోవాలి. 
ఇచ్చిన సంఖ్య 15129 కు వర్గమూలము =a b 
= 128 


ఉదాహరణ 2 : 30276 అను సంఖ్యకు వర్షమూలమును కనుగొనుము, 
పద్ధతి వా 


1.౨. 


వి. 


ఇచ్చిన సంఖ్య = 30276 

ముందుగా, ఇచ్చిన సంఖ్యలోని అంకెలను, కుడివైపు నుండి, అనగా, ఒకట్ల 
స్థానం నుండి, రెండేసి అంకెల చొప్పున గ్రూపులుగా వ్రాయగా 

క్రింది విధంగా వస్తాయి. 

ఎడమవైపు గ్రూపు = ౫ = 302 

కుడివైపు గ్రూపు =y = 76 

ముందుగా ౫ గ్రూపులోని సంఖ్యను (=302ను) విశ్లేషించాలి. 

౫ గ్రూపులోని సంఖ్య(2802ను) పట్టిక -1లోని వర్గము విలువలతో పోల్చి 
చూడాలి. 


327 


29 


ఇ, 


802కు దగ్గర్లో ఉన్న చిన్న సంఖ్యను, పెద్ద సంఖ్యను గుర్తించాలి. 
802కు దగ్గరలో ఉన్న చిన్న సంఖ్య = 289 
802కు దగ్గరలో ఉన్న పెద్ద సంఖ్య = 324 
ఈ రెండు సంఖ్యలలోను, చిన్న సంఖ్యను (=289)ను (గహించాలి. 


ఎఫ్‌. ఈ సంఖ్యను (=289) వర్షముగా భావించి, దాని వర్గమూలమును పట్టిక 


4.౨. 


29 


-1 నుండి తీసుకోవాలి (=17). దానిని “ఇ గా వ్రాసుకోవాలి. 
a= 17 
౫ గ్రూపుకు సంబంధించిన వర్గమూలము సంఖ్య (=17)ను 18(=17+1) 
తో గుణించి ఉంచుకొనవలెను. దానిని 2 అనుకొందాము. 
z= 17x18 = 306 
ఇప్పుడు, ఇచ్చిన సంఖ్యకు సంబంధించిన కుడివైపు గ్రూపు y=76) ను 
విశ్లేషించాలి. 
ఈ సంఖ్యలోని ఒకట్ల స్థానంలోని అంకె = 6 
పట్టిక -2 సహాయంతో, పై అంకెకు ఎదురుగా ఉన్న వర్గమూలములో 
ఒకట్ల స్థానంలో ఉండదగిన అంకెలను (01,02) గుర్తించాలి. 
b1 = 4 
b2=6 
పైన సాధించిన 2 విలువ (=306) ను ౫(=302) తో పోల్పాలి. 
2 విలువ ౫ కంటే ఎక్కువ ఉన్నది. 
అందుచే b2ను గ్రహించి, దానిని గా అనుకోవాలి. 
b=b1= 4 
సమాధానం :- వర్గమూలము కొరకు ఇ ల విలువలను ప్రక్క ప్రక్కన 
వ్రాసుకోవాలి. 
ఇచ్చిన సంఖ్య 30276 కు వర్గమూలము = ab 
=17 4 


328 


ఉదాహరణ 8: 39601 అను సంఖ్యకు వర్షమూలమును కనుగొనుము, 
పద్దతి :- 
థి 


1.౨. 


బి. 


తలి. 


29 


ఇచ్చిన సంఖ్య = 39601 

ముందుగా, ఇచ్చిన సంఖ్యలోని అంకెలను, కుడివైపు నుండి, అనగా, ఒకట్ల 
స్థానం నుండి, రెండేసి అంకెల చొప్పున గ్రూపులుగా వ్రాయగా క్రింది 
విధంగా వస్తాయి. 

ఎడమవైపు గ్రూపు = ౫ = 396 

కుడివైపు గ్రూపు =y = 01 


. ముందుగా ౫ గ్రూపులోని సంఖ్యను (2896ను) విశ్లేషించాలి. 


౫ గ్రూపులోని సంఖ్య(=2896ను) పట్టిక -1లోని వర్గము విలువలతో పోల్చి 
చూడాలి. 

396కు దగ్గర్లో ఉన్న చిన్న సంఖ్యను, పెద్ద సంఖ్యను గుర్తించాలి. 

396 కు దగ్గరలో ఉన్న చిన్న సంఖ్య = 361 

396 కు దగ్గరలో ఉన్న పెద్ద సంఖ్య = 400 

ఈ రెండు సంఖ్యలలోను, చిన్న సంఖ్యను (=361)ను గ్రహించాలి. 

ఈ సంఖ్యను (=361) వర్షముగా భావించి, దాని వర్షమూలమును 
పట్టిక -1 నుండి తీసుకోవాలి (=19). దానిని “ఇ గా వ్రాసుకోవాలి. 
a= 19 

౫ గ్రూపుకు సంబంధించిన వర్గమూలము సంఖ్య (=19) ను 20(=19+1) 
తో గుణించి ఉంచుకొనవలెను. దానిని అనుకొందాము. 

2 = 19x20 = 380 

ఇప్పుడు, ఇచ్చిన సంఖ్యకు సంబంధించిన కుడివైపు గ్రూపు y=01) ను 
విశ్లేషించాలి. 

ఈ సంఖ్యలోని ఒకట్ల స్థానంలోని అంకె = 1 

పట్టిక -2 సహాయంతో, పై అంకెకు ఎదురుగా ఉన్న వర్గమూలములో 


329 


ఒకట్ల స్థానంలో ఉండదగిన అంకెలను (01,02) గుర్తించాలి. 
b1=1 
b2=9 
5.ఎ. పైన సాధించిన్న విలువ (=380) ను ౫(=౩96) తో పోల్పాలి. 
బి. 7zవిలువ ౫ కంటే ఎక్కువ ఉన్నది. 
అందుచే b2ను గ్రహించి, దానిని గా అనుకోవాలి. 


b=b1= 9 

6. సమాధానం :- వర్గమూలము కొరకు ౩ b ల విలువలను ప్రక్క ప్రక్కన 
వ్రాసుకోవాలి. 
ఇచ్చిన సంఖ్య 39601 కు వర్గమూలము = ab 


= 199 


330 


81. వర్గ మూలములు - 5 
(పట్టిక పద్ధతి-పదివేల నుండి పదిలక్షల లోపు సంఖ్యలకు) 

విషయం :- 10,000 నుండి 9,99,999 వరకు మధ్యలో గల సంఖ్యలకు పట్టిక 
పద్ధతిలో వర్గమూలములను కనుగొనుట. 

విశేషాలు : 

1. ఇక్కడ వివరించబడే పద్ధతి 10,000 నుండి 9,99,999 వరకు మధ్యలో 
గల సంఖ్యలకు వర్షమూలమును కనుగొనుటకు ఉపయోగిస్తుంది. 

2. ఇందులో రాబోయే వర్షమూలము 1,000కు మించి ఉండదు. 

3. ఈ పద్ధతి భిన్నములులేని, పూర్ణాంకములు గల వర్గమూలములకు మాత్రమే 
వర్తిస్తుంది. 

పద్ధతి . 

1. ఈ పద్ధతిలో వర్గమూలముల కొరకు తయారు చేసిన రెండు పట్టికలను 
వినియోగించవలసి ఉంటుంది. 

2. (ఎ) ఇచ్చిన సంఖ్య(అనగా,వర్లములోని అంకెలను కుడివైపునుండి ఎడమవైపునకు, 
అనగా, ఒకట్ల స్థానం నుండి ప్రారంభించి, రెండేసి అంకెల చొప్పున 
గ్రూపులుగా వ్రాయాలి. 

(వీ ఇచ్చిన సంఖ్యలో ఆరు అంకెలలోపు ఉన్నపుడు, మూడు గ్రూపులు మాత్రమే 
ఏర్పడతాయి. 

(సి) అందులో ఎడమవైపున ఉన్న గ్రూపును గ్రూపు అనియు, 
మధ్యలో ఉన్న గ్రూపును ౪ గ్రూపు అనియు, 
కుడివైపున ఉన్న [గ్రూపును 2 గ్రూపు అనియు అనుకొందాము. 

(డి) ఇచ్చిన సంఖ్య (=వర్గము) =z అని వ్రాసుకోవచ్చు. 

38వ వర్గమూలములోని ఎడమవైపు ఆంకెను (2) సాధించుట: 
ముందుగా % గ్రూపులోని సంఖ్యను విశ్లేషించాలి. 

(బి ౫ గ్రూపులోని సంఖ్యను పట్టిక -1లోని వర్షము విలువలతో పోల్చి చూడాలి. 


331 


(సి) 


(డి) 
(ఇ) 


29 


x గ్రూపులోని సంఖ్యకు దగ్గరలో ఉన్న చిన్న సంఖ్యను పెద్ద సంఖ్యను 
గుర్తించాలి. 
ఈ రెండు సంఖ్యలలోను, చిన్న సంఖ్యను (గ్రహించాలి. 
ఈ చిన్న సంఖ్యను వర్షముగా భావించి, దాని వర్షమూలమును పట్టిక 
-1నుండి తీసుకోవాలి. 
దానిని “ఇ గా వ్రాసుకోవాలి. 
వర్గమూలములోని మధ్య అంకెను (0) సాధించుట : 
౫|గ్రూపుకు సంబంధించిన వర్షమూలము సంఖ్య (=ఇ)ను అదే సంఖ్యతో 
అనగా ఇ తో గుణించి ఉంచుకొనవలెను. దానిని గ అనుకొందాము. 
గ = a*a 
౫ (గ్రూపులోని సంఖ్య నుండి [1 ను తీసివేయాలి. 
= x-K 
)/ (గ్రూపులోని ఎడమవైపు అంకెను ఈ భేదమునకు కుడివైపున, చేర్చి 
వ్రాసుకోవాలి. 
దీనిని (2* +1) తో భాగించి, భాగఫలము(Q) ను, శేషము (గను 
గుర్తించాలి. 
ఈ భాగఫలముQ వర్గమూలములోని మధ్య అంకె అగును. దానిని 
“0 అనుకొందాము. 
b=Q 
వర్గమూలములోని కుడివైపు అంకెను (0) సాధించుట 
ఇచ్చిన సంఖ్యకు సంబంధించిన కుడివైపున గ్రూపు (= 2) లోని సంఖ్యను 
విశ్లేషించాలి. 
ఈ సంఖ్యలోని ఒకట్ల స్థానంలో ఉన్న అంకెను గ్రహించాలి. 
పట్టిక -2 సహాయంతో, పై అంకెకు ఎదురుగా ఉన్న వర్గమూలములోని 
ఒకట్ల స్థానములో ఉండదగిన అంకెలను b1, 02 లను గుర్తించాలి. 


332 


10. ఎ. పైన సాధించిన భాగఫలము (=) ను, శేషము (=R) ను పోల్చి 
చూడవలెను. 

బి. _ (విలువ గొ విలువ కంటె ఎక్కువ ఉన్నచో 01ను గ్రహించాలి. దీనిని “6 
అనుకొందాము. 
c= 01 
అట్లు గాక, 
Q విలువ R విలువ కంటె తక్కువ ఉన్నచో 02ను గ్రహించాలి. దీనిని “6 
అనుకొందాము. 
c= b2 

11. ,b,C ల విలువలను ప్రక్క ప్రక్కన వ్రాసుకొనగా, ప్రశ్నలో ఇచ్చిన సంఖ్యకు 
వర్షమూలము వస్తుంది. 
వర్గమూలము = ౭06 

సూచన :- కొన్ని సందర్భలలో ఇను సవరించుకొనవలసి రావచ్చును. 
గమనించవలెను. 


333 


ఉదాహరణ 1 = 537289 అను సంఖ్యకు వర్షమూలమును కనుగొనుము, 
పదతి : 

థి 
1. ఇచ్చిన సంఖ్య = 537289 
2. 


ముందుగా, ఇచ్చిన సంఖ్యలోని అంకెలను, కుడివైపు నుండి ఎడమవైపునకు, 


అనగా ఒకట్ల స్థానం నుండి ప్రారంభించి, రెండేసి అంకెల చొప్పున 


గ్రూపులుగా వ్రాయగా, ఈ క్రింది విధంగా వస్తాయి. 
ఎడమవైపు గ్రూపు = ౫ = 538 
మధ్య [గ్రూపు = y = 72 
కుడివైపు గ్రూపు = 2 = 89 
శ. _వర్గమూలములోని ఎడమవైపు అంకెను (ఇ)సాధించుట 


ముందుగా ఎడమవైపు గ్రూపు (=౫* గ్రూపు) లోని సంఖ్యను (=538) 


విశ్లేషించాలి. 


బి. ౫ [గ్రూపులోని సంఖ్య (258)ను పట్టిక -1 లోని వర్గము విలువతో పోల్చి 


చూడాలి. 
ర్‌నికు దగ్గర్లో ఉన్న చిన్న సంఖ్యను, పెద్ద సంఖ్యను గుర్తించాలి. 
a 58కు దగ్గర్లో ఉన్న చిన్న సంఖ్య = 49 
58కు దగ్గర్లో ఉన్న పెద్ద సంఖ్య = 64 
ఇ, ఈ రెండు సంఖ్యలలోను చిన్న సంఖ్య (=49) ను (గహించాలి. 


29 


ఎఫ్‌. ఈ సంఖ్యను (=49) వర్గముగా భావించి, దాని వర్గమూలమును పట్టిక 


-1 నుండి తీసుకోవాలి(=4). దానిని “ఇ గా వ్రాసుకోవాలి. 
.  వర్గమూలములోని ఎడమవైపు అంకె = ఇ=7 
4. వర్గమూలములోని మధ్య అంకెను (b) సాధించుట : 


౫ (గూపుకు సంబంధించిన వర్షమూలము సంఖ్య (=7)ను7తో గుణించి 


ఉంచుకోవాలి. 
K=7x7=49 


334 


29 


29 


౫ గ్రూపు సంఖ్య నుండి K ను తీసివేయాలి. 
భేదం = 53-49=4 
y గ్రూపులోని ఎడమవైపు అంకె (=7)ను, పై భేదానికి (=4) కుడివైపున 
చేర్చి వ్రాయగా 47 వస్తుంది. 
ఈ సంఖ్యను 2*7+1=15 తో భాగించాలి. 
లం = 3+ 2/15 ; Q=3,R=2 
భాగఫలము (Q=౩) వర్గమూలములోని మధ్య అంకె అవుతుంది. 
b=383 
వర్గమూలములోని కుడివైపు అంకెను (0) ను సాధించుట : 
2 గ్రూపులోని ఒకట్ల స్థానంలో ఉన్న అంకె = 9 
పట్టిక -2 సహాయంతో, పై అంకెకు ఎదురుగా ఉన్న వర్షమూలమును 
ఒకట్ల స్థానంలో ఉండదగిన అంకెలను ( 01, 02) లను గుర్తించాలి. 
b1= 3 
b2 = 7 
Qవిలువను తో పోల్చి చూడాలి. 
(ఇ విలువ గ కంటె పెద్దది కనుక 01ను గ్రహించాలి. 
దీనిని “౮ అను కోవాలి. 
c= b= 3 
సమాధానం :- ఇచ్చిన సంఖ్య 537289 కు వర్గమూలం =abc 
= 783 


ఉదాహరణ 2 : 717409 అను సంఖ్యకు వర్షమూలమును కనుగొనుము, 


Sr 8 


ఇచ్చిన సంఖ్య = 717409 
ముందుగా, ఇచ్చిన సంఖ్యలోని అంకెలను, కుడివైపు నుండి ఎడమవైపునకు, 
అనగా ఒకట్ల స్థానం నుండి ప్రారంభించి, రెండేసి అంకెల చొప్పున 


335 


గ్రూపులుగా వ్రాయగా, ఈ క్రింది విధంగా వస్తాయి. 


29 


29 


ఎడమవైపు [గ్రూపు = ౫ = 71 

మధ్య గ్రూపు = y= 74 

కుడివైపు గ్రూపు = 2= 09 

వర్గమూలములోని ఎడమవైపు అంకెను (2) సాధించుట 

ముందుగా ఎడమవైపు (గ్రూపు (=౫ గ్రూపు) లోని సంఖ్యను (=71) 
విశ్లేషించాలి. 

౫ గ్రూపులోని సంఖ్య (=71) ను పట్టిక -1 లోని వర్గము విలువతో పోల్చి 
చూడాలి. 

71కు దగ్గర్లో ఉన్న చిన్న సంఖ్యను, పెద్ద సంఖ్యను గుర్తించాలి. 

71కు దగ్గర్లో ఉన్న చిన్న సంఖ్య = 64 

71కు దగ్గర్లో ఉన్న పెద్ద సంఖ్య = 81 

ఈ రెండు సంఖ్యలలోను చిన్న సంఖ్య (=64) న (గ్రహించాలి. 

ఈ సంఖ్యను (=64) వర్షముగా భావించి, దాని వర్షమూలమును పట్టిక 
-1 నుండి తీసుకోవాలి(=8). దానిని “ఇ గా వ్రాసుకోవాలి. 
వర్గమూలములోని ఎడమవైపు అంకె ౩=8 

వర్గమూలములోని మధ్య అంకెను (0) సాధించుట : 

౫ గ్రూపుకు సంబంధించిన వర్గమూలము సంఖ్య (=రి)నురితో గుణించి 
ఉంచుకోవాలి. 

K=8x8=64 

౫ గ్రూపు సంఖ్య నుండి Yను తీసివేయాలి. 

భేదం = 71-64=7 

y గూపులోని ఎడమవైపు అంకె (=7)ను, పై భేదానికి (=7) కుడివైపున 


చేర్చి వ్రాయగా 77 వస్తుంది. 


_ =4 + 9/17 : Q=4,R=9 


336 


డి. ఈ సంఖ్యను 28+1=17 తో భాగించాలి. 

ఇ. _భాగఫలము (Q=4) వర్గమూలములోని మధ్య అంకె అవుతుంది. 
b=4 

5. వర్గమూలములోని కుడివైపు అంకెను (6) ను సాధించుట : 


2 గ్రూపులోని ఒకట్ల స్థానంలో ఉన్న అంకె = 9 
బి. _ పట్టిక -2 సహాయంతో, పై అంకెకు ఎదురుగా ఉన్న, వర్గమూలమును 
ఒకట్ల స్థానంలో ఉండదగిన అంకెలను ( 01, 02) లను గుర్తించాలి. 
b1= 8 
b2 = 7 
Q విలువను గ్‌ తో పోల్చి చూడాలి. 
డి. (ఇ విలువ గొ కంటె చిన్నది కనుక 02ను గ్రహించాలి. 

దీనిని “౮ అను కోవాలి. 

c= b2= 7 
6. సమాధానం :- ఇచ్చిన సంఖ్య 717409 కు వర్గమూలం =abc 

= 847 

ఉదాహరణ 8 : 952576 అను సంఖ్యకు వర్షమూలమును కనుగొనుము. 
ద్ధతి : 
ఇచ్చిన సంఖ్య = 952576 
ముందుగా, ఇచ్చిన సంఖ్యలోని అంకెలను, కుడివైపు నుండి ఎడమవైపునకు, 
అనగా ఒకట్ల స్థానం నుండి ప్రారంభించి, రెండేసి అంకెల చొప్పున 
గూపులుగా వ్రాయగా, ఈ క్రింది విధంగా వస్తాయి. 
ఎడమవైపు గ్రూపు = ౫ = 95 
మధ్య గ్రూపు = y = 25 
కుడివైపు గ్రూపు = 2 = 76 


29 


Sr 


337 


8. _ వర్గమూలములోని ఎడమవైపు అంకెను (2) సాధించుట 

ముందుగా ఎడమవైపు (గ్రూపు (=౫ గ్రూపు) లోని సంఖ్యను (=95) 

విశ్లేషించాలి. 
బి. ౫ [గగ్రూపులలోని సంఖ్య (295) ను పట్టిక -1 లోని వర్షము విలువతో 
పోల్చి చూడాలి. 
95కు దగ్గర్లో ఉన్న చిన్న సంఖ్యను, పెద్ద సంఖ్యను గుర్తించాలి. 
స. 95కు దగ్గర్లో ఉన్న చిన్న సంఖ్య = 81 

95కు దగ్గర్లో ఉన్న పెద్ద సంఖ్య = 100 
ఇ, ఈ రెండు సంఖ్యలలోను చిన్న సంఖ్య (=81) న గ్రహించాలి. 
ఎఫ్‌. ఈ సంఖ్యను (=81) వర్గముగా భావించి, దాని వర్గమూలమును పట్టిక 

-1 నుండి తీసుకోవాలి(=9). దానిని “ఇ గా వ్రాసుకోవాలి. 
.  వర్గమూలములోని ఎడమవైపు అంకె 2=9 
: వర్గమూలములోని మధ్య అంకెను (0) సాధించుట : 
౫ [గ్రూపుకు సంబంధించిన వర్షమూలము సంఖ్య (=9)ను9తో గుణించి 
ఉంచుకోవాలి. 
K=9x9=81 
బి. ౫ గ్రూపు సంఖ్య నుండి [1 ను తీసివేయాలి. 
భేదం = 95-81=14 
y గ్రూపులోని ఎడమవైపు అంకె (=2)ను, పై భేదానికి (214) కుడివైపున 
చేర్చి వ్రాయగా 142 వస్తుంది. 
డి. 2-9+1=19 తో భాగించాలి. 


_—<£-=7+99;Q=7,R= 
స 9/19 ; Q=7,R=9 


ఇ.  భాగఫలము (Q=7) వర్గమూలములోని మధ్య అంకె అవుతుంది. 
b= 7 


29 


రి ఖు 


29 


338 


వర్గమూలములోని కుడివైపు అంకెను (0) ను సాధించుట : 
2 గ్రూపులోని ఒకట్ల స్థానంలో ఉన్న అంకె = 6 
పట్టిక -2 సహాయంతో, పై అంకెకు ఎదురుగా ఉన్న వర్గమూలమును 
ఒకట్ల స్థానంలో ఉండదగిన అంకెలను ( 01, 02) లను గుర్తించాలి. 
b1= 4 
b2=6 
(ఏ విలువను గతో పోల్చి చూడాలి. 
(ఇ విలువ R= కంటె చిన్నది కనుక 02ను గ్రహించాలి. 
దీనిని “౮ అనుకోవాలి. 
c= b2= 6 
సమాధానం :- ఇచ్చిన సంఖ్య 952576 కు వర్షమూలం 
=abc 
= 976 


339 


భాగం -౯ 


82. ఘనములు - 8 
(లీలావతి-అంకెలను గుర్తించుటద్వారా) 
విషయం :- సంఖ్యల యొక్క ఘనములను కనుగొనుట 
సూత్రం :1. సమత్రిఘాతశ్చ ఘన: ప్రదిష్ట : 
స్థాప్యో ఘనోంత్యస్య తతోంత్యవర్ల: 
ఆది త్రినిఘ్న స్తత ఆదివర్గ: 
త్య్రంత్యాహతో థాది ఘనశ్చ సర్వే I 
2. స్థానాంతరత్వేన యుతా ఘన స్వాత్‌ 
ప్రకల్ప్య తళ్గండ యుగం తతోంత్యమ్‌ | 
ఏవం ముహుర్వర్గ ఘన ప్రసిద్దా 
వాద్యాంకతో వా విధిరేష కార్య : ॥ 
పదవిభాగము : 
1. సమత్రిఘాత: , చ, ఘన:, ప్రదిష్ట:, 
స్టాష్య: , ఘన: , అంత్యస్య, తత:, అంత్యవర్ష:, 
ఆది (త్రినిఘ్నః, తతః, ఆదివర్ల:, 
త్యంత్యాహత:, అథ, ఆదిఘన:, చ, సర్వే 11. 
2, స్థానాంతరత్వేన, యుతా:, ఘన:, స్యాత్‌, 
ప్రకల్చ్య, తత్‌, ఖండయుగం, తత:, అంత్యం, 
ఏవం, ముహు: వర్గఘన ప్రసిద్దా, 
ఆద్యాంకత: వా, విధి:, ఏషు,కార్య: 
తాత్పర్యము : 
1. సమానమైన మూడు సంఖ్యలను గుణిస్తే, ఆ సంఖ్య యొక్క 
ఘనము విలువ వస్తుంది. 
2. ఇచ్చిన సంఖ్యలో ఎడమవైపు నుండి ప్రారంభించి, 
అంత్యాంకము (ఇను, ఆద్యాంకము (0) ను గుర్తించాలి. 


341 


అంత్యాంకము యొక్క ఘనము (2జి) ను కనుగొనవలెను. 

4. అంత్యాంకము యొక్క వర్గమును (ఇ), ఆద్యాంకము (0) తోను, 
తోను గుణించవలెను (=8ఇ20) 

ర్‌ ఆద్యాంకము యొక్క వర్గమును (0౨), ఆత్యాంకము (ఇ) తోను, 
కితోను గుణించవలెను (28260) 

6. ఆద్యాంకము యొక్క ఘనమును (రో) కనుగొనవలెను. 
వీటిని ఒక్కొక్క స్థానం కుడివైపు జరిపి కూడాలి. 

ది. ఇంతవరకు వినియోగించిన అంత్యాంకమును, ఆద్యాంకమును 
కలసిగట్టుగా అంత్యాంకముగా గ్రహించాలి. తర్వాత అంకెను 
ఆద్యాంకముగా గ్రహించాలి. పై పద్ధతిని మరలమరలచేయాలి. అప్పుడు 
ఇచ్చిన సంఖ్య యొక్క ఘనము విలువ వస్తుంది. 

9. పై ప్రక్రియను కుడివైపు నుండి , అనగా ఒకట్ల స్థానము నుండి 
ప్రారంభించి కూడా చేయవచ్చును. 


వివరణ : 
పద్ధతి 1: సమానమైన మూడు అంకెలను గుణించినచో, ఘనమువస్తుంది. 
వివరణ :- 

ఇచ్చిన సంఖ్యను ౩’ అనుకొందాము. 

2*a*2=2ి 

ఇక్కడ జీను ఇ యొక్క ఘనం అంటారు. 


పద్ధతి 2: 
1. ముందుగా ఇచ్చిన సంఖ్యలో ఎన్ని అంకెలు ఉన్నాయోచూసుకోవాలి. 


342 


ఇచ్చిన సంఖ్యలో రెండంకెలు ఉన్నచో 

1) ఇచ్చిన సంఖ్యలోని ఎడమవైపు చిట్టచివర ఉన్న అంకెను అంత్యాంకము 
(2) గాను, దానికి కుడివైపున ఉన్న అంకెను ఆద్యాంకము (0) గాను 
తీసుకోవాలి. 
అనగా ఇచ్చిన సంఖ్యను ౩b గా భావించినట్లగును. 

1) అంత్యాంకము (2), ఆద్యాంకము (0) ల సహాయముతో ఈ క్రింది 
వాటిని కనుక్కోవాలి. 
అంత్యాంకమూు a 
3 * అంత్యాంకము* * అద్యాంకము = 8౭0 
3 * అంత్యాంకము * అద్యాంకము = 8b” 
ఆద్యాంకమూ = రీ 

ii) ఈ విధంగా వచ్చిన విలువలను వరుసగా ఒక్కొక్క స్థానం కుడివైపుకు 
జరిపి వేసుకొని, కూడాలి. 

IV) ఇట్లు చేయగా, సంఖ్య (2b) యొక్క ఘనము విలువ వస్తుంది. 


తి 


ఇచ్చిన సంఖ్యలో మూడు గాని, అంతకంటె ఎక్కువ అంకెలు ఉన్నచో 

) ముందుగా ఎడమవైపు నుండి రెండంకెలను (గహించాలి. 

11) ఎడమవైపు చిట్ట చివరి అంకెను అంత్యాంకము (ఇ) గాను, దానికి 
కుడివైపున ఉన్న అంకెను ఆద్యాంకము (10) గాను తీసుకోవాలి. 

li) అంత్యాంకము (2) , ఆద్యాంకము (0) లను 2 (1) నుండి 2(1/ 
స్టెప్పులలో వివరించిన పద్ధతులలో వినియోగించి, పైన తీసుకొనిన 
అంకెల యొక్క ఘనమును కనుకోవాలి. 

(అనగా, జీ, 8౭0, 3b”, b* ల విలువలను జాగ్రత్తగా వాటివాటి 
స్థానాలలో వేసుకొని కూడగా ఘనం వస్తుంది.) 

I) ఈ ఘనము విలువను విడిగా ఉంచుకోవాలి (౫లో) 


343 


V) ఇంతవరకు వినియోగించిన అంత్యాంకము (ఇ), ఆద్యాంకము (ల 
విలువలను ఈ క్రింది విధంగా మార్చాలి. 

V) ఇంతవరకు వినియోగించిన అంకెల సముహమును అంత్యాంకము 
(ఇ) యొక్క క్రొత్త విలువగా తీసుకోవాలి. 

Vii) వాటికి కుడివైపున ఉన్న అంకెను (అనగా, వినియోగించవలసి ఉన్న 
అంకెలలో ఎడమవైపున ఉన్న అంకెను ) ఆద్యాంకము (0) యొక్క 
క్రొత్త విలువగా తీసుకోవాలి. 

Vil) కొత్త విలువలుగల ఈ అంత్యాంకము (a), ఆద్యాంకము (b) లను 
వినియోగించి ఈ క్రింది వానిని కనుక్కోవాలి. 

3 * అంత్యాంకము2” * ఆద్యాంకము = 3౭0 
3 * అంత్యాంకము * ఆద్యాంకము = 326” 
ఆద్యాంకముి = b* 

౫) ఇంతకు ముందు 3(1) లో విడిగా “౫ లో ఉంచుకొనిన ఘనము 
విలువను, మరియు పైన వచ్చిన మూడు విలువలను వరుసగా ఒక్కొక్క 
స్థానం కుడివైపునకు జరిపి వేసుకొని కూడాలి. 

)౦ ఈ విధంగా చేయగా, ఇంత వరకు గ్రహించిన అంకెలతో కూడిన 
సంఖ్య యొక్క ఘనము విలువ వస్తుంది. 


ఇచ్చిన సంఖ్యలలో ఇంకను కొన్ని అంకెలు మిగిలి ఉండి, వినియోగించ 


౧300లో వచ్చిన ఘనము విలువను ౫ లో వేసుకోవాలి. 
i) 3(V౪) నుండి 3800 వరకు మరల చేయవలెను. 
అన్ని అంకెలను వినియోగించుట పూర్తయినచో, 
పైన, చివరన వచ్చిన ఘనము విలువ, ఇచ్చిన సంఖ్య యొక్క 
ఘనము విలువ అవుతుంది. 


344 


6. కుడివైపు నుండి ఎడమవైపునకు కూడా చేయవచ్చును. 


పైన వివరించిన పద్ధతిలో ఘనము విలువను కనుగొనుటకు ఇచ్చిన సంఖ్యలోని 
అంకెలను ఎడమ వైపు నుండి కుడివైపునకు వినియోగిస్తూ ఘనము విలువను 
సాధించాము. ఇదే పద్ధతిని అనుసరించి, ఇచ్చిన సంఖ్యలోని అంకెలను కుడివైపు 
నుండి ఎడమవైపునకు వినియోగిస్తూ కూడా భంనము విలువను 
సాధించగలము. 


ఉదాహరణ 1 : 12” =? 


పద్ధతి g 
1. ఇచ్చిన సంఖ్య = 12 
2. ఈ సంఖ్యలోని అంత్యాంకమును, ఆద్యాంకమును ఎడమవైపు నుండి 


ప్రారంభించి గుర్తించవలెను. 

అంత్యాంకము = ఇ = 1 

ఆద్యాంకము = b = 2 

2,0 అను రెండు అంకెలు గల సంఖ్య (2b) యొక్క ఘనములో వచ్చు 
పదములు ఇట్లుండును. 

(ab)*= జి | 320 | 3ab?| 0) 


4. ఈ పద్ధతిని అనుసరించి వ్రాయగా 


123 = 13|3.12.2|3.1.22|23 
=1leh2|s 


345 


5. ఈ ఘనములోని పదములన్నిటిని ఒక్కొక్క స్థానము కుడివైపుకు జరిపి వ్రాసి 
కూడవలెను. 


మొదటి పంక్తి =1 

రెండవ పంక్తి = 6 

మూడవ పంక్తి = 1 2 

నాల్దవ పంక్తి = 

మొత్తం =1 7 2 8 


6. సమాధానం = 12* = 1728 
ఉదాహరణ 2 = 125ీ= ? 


ఇచ్చిన సంఖ్య = 125 

ఇచ్చిన సంఖ్యలలో మూడు అంకెలు ఉన్నాయి. 

ముందుగా ఎడమవైపు నుండి రెండు అంకెలను గ్రహించాలి. 

(=12) 

అంత్యాంకము =౩ =1 

ఆద్యాంకము = b =2 

4. ab అను రెండు అంకెలు గల సంఖ్య (ab) యొక్క ఘనములో వచ్చు 


పదములు ఇట్లుండును. 
(ab)= a*|3a2b| 3ab2| b* 


wm rR 
వి 


5. ఈ పద్దతిని అనుసరించి వ్రాయగా 
123 = 133,122] 3.1.22|23 


= 11611218 


346 


6. పై విలువలను ఒక్కొక్క స్థానము కుడివైపుకు జరిపి వ్రాసి కూడాలి. 
మొదటి పంక్తి = 1 


రెండవ పంక్తి = 6 

మూడవ పంక్తి = 1 2 

నాల్గవ పంక్తి = 8 
1 7 2 8 


7. ఈ 12" ఘనము విలువను ౫ లో ఉంచాలి. 
X = 1728. 

8. ఇచ్చిన సంఖ్యలో మూడవ అంకెను వినియోగించవలసి ఉంది.ఆ 
సందర్భంగా అంత్యాంకము (a) ఆద్యాంకము (b) ల విలువలను 
మార్చాలి. 

9 () అంత్యాంకములో క్రొత్త విలువ = ఇ 

= ఇంతవరకు వినియోగించిన అంకెల సముహము = 12 
(1) ఆద్యాంకములో క్రొత్త విలువ = b 
= వినియోగించవలసి ఉన్న అంకె =5 
10. ఈ (క్రింది విలువలను కనుగొనాలి. 
() ౩ * అంత్యాకము* * ఆద్యాంకము = 380 
= 3*12%5 
= 2160 
(I) 8 * అంత్యాకము * ఆద్యాంకము* = 320 = 3*12*5* 
= 3*12*25= 900 
(ll) ఆద్యాంకముో =p 
= రో = 125 
11. ఇంతకు ముందు ౫ లో ఉంచిన విలువను, పై మూడు విలువలను 


347 


ఒక్కొక్క స్థానం కుడి వైపుకు జరిపి వ్రాసి కూడాలి. 
1728 
2160 
900 
125 
మొత్తం 19583 125 
12. ఇచ్చిన సంఖ్యలోని అన్ని అంకెలను వినియోగించుట పూర్తి అయినది. 
13. సమాధానం = 125ీ = 1953125 


ఉదాహరణ కి :- 27 =? 
పదతి :- 
a 

Il: ఇచ్చిన సంఖ్య = 97 

2. ఎడమవైపు నుండి ప్రారంభిద్దాము. 

శి అంత్యాంకము =a=2 
ఆద్యాంకము =b=7 

4. (ab లో వచ్చు పదములు = 
(ab)=&* | 3a%b | 3ab2| b* 

5, ఈ పద్ధతిని అనుసరించి వ్రాయగా, 
273 = 23|3.22.7| 3.2.72|7? 


= 8|84 2941343 


348 


6. ఈ విలువలను ఒక్కొక్క స్థానం కుడివైపు జరిపి వ్రాసి కూడాలి. 
8 
8 4 
29 4 
3 43 
19 683 
7. సమాధానం = 27* = 19688. 


ఉదాహరణ 4: 82” = ? (కుడివైపు నుండి ఎడమవైపుకు సాధింపుము ) 


పద్ధతి | 
1. ఇచ్చిన సంఖ్య = 82 
PA ఆద్యాంకము =b=2 


అంత్యాంకము =a=8 
8. (2b) లో వచ్చు పదములు = (ఇ20)౫= ౩*|32?b| 3ab2| 0) 
4. ఈ పద్ధతిని అనుసరించి వ్రాయగా, 
823 = 8*|3.82.2| 3.8.22|2* 
= 512|384|96|8 
5. కుడివైపు నుండి సాధించుటకు, పై అంకెలను ఎడమవైపునకు జరుపుచూ 
వ్రాసి కూడాలి. 


9 6 
3 8 4 
5 1 2 
5 5 13 68 
6. సమాధానం = 82ీ = 551368. 


349 


83. ఘనములు - 4 
(లీలావతి-సంఖ్యను రెండు భాగములుగా చేసి) 


విషయం :- సంఖ్యల యొక్క ఘనములను కనుగొనుట 
సూత్రం :- ఖండాభ్యాంవా హతో రాశి: 
త్రిఘ్ను: ఖండ ఘనైక్యయుక్‌ 

పదవిభాగం :- ఖండాభ్యాం, వా, హతః, రాశి:, (త్రిషు: , ఖండ ఘనైక్యయుక్‌ 
తా ఘనము కన్గానుటకు ఇచ్చిన సంఖ్యను రెండు ఖండములుగా చేయాలి. 
ఆ ఇచ్చిన సంఖ్యను, మొదటి ఖండముతోను, రెండవ ఖండముతోను, 3 తోను 
గుణించగా వచ్చు విలువకు, ఆ ఖండముల ఘనములను కలిపినచో, ఇచ్చిన 
సంఖ్య యొక్క ఘనము వస్తుంది. 
వివరణ: - 
1. ఇచ్చిన సంఖ్యను X అనుకొందాము 
2. దానిని ౩,b అను రెండు ఖండములుగా చేయాలి. 

X = a+b 
3. సూతం: 

xX = xa.b.8 +a°+b* 

= (a+b). a.b.3 + a3+b3 
= 3ab (a+b) + జి +b? 

ఉదాహరణ 1 :- 9 =? 
పద్ధతి 3 
1. ఇచ్చిన సంఖ్య == 9 
2. దానిని ఇ,0 అను రెండు ఖండాలుగా చేయాలి. 

a=5 

b= 4 

x=a+b = 5+4=9 


350 


8. సూత్రం: 
xX = 8.2.0 +జీ+రీ 
= 3.5.4.9 + రో +43 
540 + 125 + 64 
= 729 


ఉదాహరణ 2 : 27= ? 
పద్ధతి క 
. ఇచ్చిన సంఖ్య = « = 27 
. దానిని ౩,b అను రెండు ఖండాలుగా చేయాలి. 
a= 20 
b= 7 
8. సూత్రం: 
Xx=a+b = 20+7=27 
X = 8.a.b.x +a°+b* 
= 3ab (a+b) + జి +b3 
= 3.20.7.27 + 20 +73 
11340+ 8000 + 343 


27= 19683 


1 
2 


ఉదాహరణ 38: 82" =? 
పడతి : 
థ 

శ; ఇచ్చిన సంఖ్య = 82 

2. దానిని ఇ,9 అను రెండు ఖండాలుగా చేయాలి. 
a=80, 
b=2 
x=a+b =80+2 = 82 


351 


3. సూత్రం : 
8 = 3.a.b.x +a°+b* 

= 3ab (a+b) + జి +b* 

= 3.80.2.82 + 80 +23? 
= 39360+ 512000 + 8 


82*= 551368 


X 


ఫు 
1. ఇచ్చిన సంఖ్య = x= 112 
2. దానిని ,ర అను రెండు ఖండాలుగా చేయాలి. 
a= 100 
b= 12 
x =a+b =100+12 = 112 
3. సూత్రం : 
X = 8.a.b.x +a°+b* 
= 3ab (a+b) + జి +b3 
3.100.12.112 + 100 +122? 
= 403200+ 1000000 + 1728 
112° = 1404928 


352 


84. ఘనములు-ర్‌ (లీలావతి-సంఖ్యయొక్క వర్గమూలం ద్వారా) 
విషయం : సంఖ్యల యొక్క ఘనములను కనుగొనుట. 
సూత్రం : వర్గమూల ఘన: స్వ ఘ్నో 

వర్దరాశే: ఘనో భవేత్‌ ॥ 


అర్థం : ఇచ్చిన సంఖ్య యొక్క వర్గమూలమునకు ఘనమును కన్గాని, ఆ ఘనము 
యొక్క వర్గమును సాధించగా వచ్చు విలువ, ఇచ్చిన సంఖ్య యొక్క ఘనముతో 
సమానమగును. 

వివరణ : 

1. ఇచ్చిన సంఖ్య =౫= ౩” అనుకొందాము. 

2. ఇచ్చిన సంఖ్య యొక్క వర్గమూలము = (4 = ఇ 

8. ఇచ్చిన సంఖ్య యొక్క ఘనము 

(2) = (౧౪2) = 360202 = ౫ = (22) 


= (((ఇచ్చిన సంఖ్య యొక్క వర్గమూలం) యొక్క ఘనం) యొక్క వర్గము) 


ఉదాహరణ 1:36 =? 
పద్ధతి 3 
1. ఇచ్చిన సంఖ్య =x=a’=36 
2. ఇచ్చిన సంఖ్య యొక్క వర్గమూలము =౩= (36)? = 6 
8. ౫ = (ఇ = (ఇ) = (6*)?= (6౫6౫6)? 
= (216)? 
= 46656 
4. సమాధానం : 36 = 46656 


353 


ప 

1. ఇచ్చిన సంఖ్య = ర = డి = 64 
2 ఇచ్చిన సంఖ్య యొక్క వర్షమూలం =a=(64)"2=8 
8 


ఇచ్చిన సంఖ్య యొక్క ఘనం = టై = (20 
= (8) 
= (8౫8౫8) 
= (512) 
= 262144 
4. సమాధానం : 64” = 262144 


అభ్యాసం : 

శ్లో॥ నవఘనం త్రిఘనస్య ఘనం తథా 
కథయ పంచ ఘనస్య ఘనంచ మే 
ఘన పదం చ తతోపి ఘనాత్‌ సఖే 
యది ఘనేస్తి ఘనా భవతో మతి: ॥ 


అర్థం: ఓ మి(త్రుడా! నీ యొక్క బుద్ది ఘనమునందు గొప్పదై ఉన్నచో, 
9 యొక్కయు, డి యొక్కయు ఘనము యొక్క ఘనమును, అట్లే ర్‌ 
యొక్క ఘనము యొక్క ఘనమును నాకు తెల్పుము. 
వివరణ : ఈ క్రింది విలువలను కనుగొనుము. 
9*= ? 
(ఇ? 
(5*) ఇ? 
పైన వివరించిన పద్ధతిని ఉపయోగించుకొని వీటి విలువలను కనుగొనవలెను. 


354 


85. ఘనమూలములు - 1 (కారణాంక పద్ధతి) 

విషయం :- కారణాంక పద్ధతిలో ఘనమూలములను కనుగొనుట. 

వివరణ :- ఇచ్చిన సంఖ్యకు కారణాంకములను కనుగొని, వాని 
సహాయముతో ఘనమూలములను కనుగొనవచ్చును. 

ఉదాహరణ1 :- 474552 అను సంఖ్యకు ఘనమూలమును కనుగొనుము. 

(474552) =? 


పద్ధతి 3 
ఇచ్చిన సంఖ్యను ఏ సంఖ్యలు నిశ్శేషంగా భాగించగలవో గుర్తించి, వాటితో 
భాగించవలెను. 
474552 = 2X2xX2xX3x3x3x13x13x13 
= 2* x3*x13* 
= (2x3x19)* 
= (78) 
(474552) = ((78))* 
= 78 


సమాధానం :- 474552 అను ఇచ్చిన సంఖ్యకు ఘనమూలము = 78 


ఉదాహరణ 2 :- 5832 అను సంఖ్యకు ఘనమూలమును కనుగొనుము. 
(5832)* = ? 
5832=2xX2x2x3x3x3x3x3x3 
= లతో 
(58832) = (2x3)? = 2౫3=2౫9=18 


355 


86. ఘనమూలములు-2 (లీలావతి-సాధారణ పద్ధతి) 
విషయం : ఘనమూలములను కన్గానుట 
సూత్రం :1. ఆద్యం ఘనస్థాన మథాఘనే ద్వే 
పునస్తథాంత్యాత్‌ ఘనతో విశోధ్య 
ఘనం పృథక్‌స్థం పద మస్య కృత్యా 
త్రిఘ్వ్యా తదాద్యం విభజేత్‌ ఫలం తు ॥ 


2. పంక్యాం న్యసేత్‌ తత్కృతి మంత్యనిఘ్నీం 
త్రిఘ్నీం త్యజేత్‌ తత్ర్రథమాత్‌ ఫలస్య 
ఘనం తదాద్యాత్‌ ఘనమూల మేవం 
పంక్తిర్భవే దేవ మత: పునశ్చ ॥ 

పదవిభాగం : 

1. ఆద్యం, ఘనస్థ్థానం, అథ, అఘనే, ద్వే, 
పున: తథా, అంత్యాత్‌, ఘనత:, విశోధ్య, 
ఘనం, పృథక్‌స్థం, పదం, అస్య, కృత్యా, 
త్రిఘ్వ్యా, తదా, ఆద్యం, విభజేత్‌, ఫలం, తు 

2. పంక్యాం, న్యసేత్‌, తత్‌, కృతిం, అంత్యనిఘ్నీం 
త్రిఘ్నీం, త్యజేత్‌, తత్‌, ప్రథమాత్‌, ఫలస్య 
ఘనం, తత్‌, ఆద్యాత్‌, ఘనమూలం, ఏవం, 
పంక్తి: భవేత్‌, ఏవం, అత:, పునః, చ ॥ 


అర్ధం & వివరణ : 
1. ఇచ్చిన సంఖ్యను కుడివైపు నుండి పరిశీలించాలి. 


2. ఇచ్చిన సంఖ్యలోని కుడివైపు చిట్టచివరి అంకెను, అనగా ఒకట్ల స్థానమును 


356 


10. 


ఘనస్థానముగా గుర్తించుము. అ ఆంకెపై చుక్కను ఉంచుము. దానికి 
ఎడమవైపు రెండు స్థానములు * అఘన స్థానములు ”. వాటిపై ఏ గుర్తును 
పెట్టవద్దు. 

పై అంకెలకు ఎడమవైపు అంకె తిరిగి ఘన స్థానమగును. అక్కడ చుక్కను 
ఉంచుము. తిరిగి దాని ఎడమవైపు రెండు అఘన స్థానములను విడువవలెను. 
ఈ విధముగా ఘన స్థానములను, అఘన స్థానములను గుర్తించుట పూర్తి 
చేయాలి. (అనగా మూడేసి అంకెలలో, కుడివైపున చివరి అంకెపై మాత్రమే 
చుక్కను ఉంచాలి. మిగిలిన రెండింటి పై చుక్కలు పెట్టకూడదు. ఆ విధంగా 
అన్ని అంకెలను పూర్తి చేయాలి.) 

ఇప్పుడు, ఇచ్చిన సంఖ్యను ఎడమవైపు నుండి పరిశీలించుము. ఎడమవైపు 
నుండి మొదటి చుక్క ఉన్నంత వరకు అంకెలను (గహించుము. 

దానిలో ౫1లో పోయే పెద్ద ఘనము (జీ) ను తీసివేయాలి. 
తీసివేయగా వచ్చిన ఫలితాన్ని ౫2 అనుకొనుము. 

తీసివేసిన ఘనము (2) యొక్క ఘనమూలము (2) ను ఒక సమాధాన 
పంక్తిలో వ్రాసుకోవాలి. 

పై తీసివేత వలన వచ్చిన ఫలితానికి (౫2కు), ఇచ్చిన సంఖ్యలో ఎడమవైపు 
నుండి వినియోగించిన అంకెల తర్వాతి కుడివైపు అంకెను, జేర్చి 
వ్రాసుకోవాలి. దీనిని ౫8 అనుకొనుము. 

౫౩ ను 3౩” తో భాగించాలి. వచ్చిన భాగఫలమును 'b'అనుకొనుము. 
ఈ b యొక్క విలువను నిర్ధారించవలసి వున్నది. యొక్క గరిష్ట విలువ 9 
ఉందాలి. 

౫8లో 3b? ను తీసివేయాలి. ఫలితమును ౫4 అనుకొనుము. 

దానికి (4కు) పైన వినియోగించిన అంకె తర్వాతి కుడివైపు అంకెను 
చేర్చి వ్రాసుకోవాలి. దానిని ౫5 అనుకొనుము. 

౫5 నుండి 3&0* ను తీసివేయాలి. ఫలితము ౫6 అనుకొనుము. 


357 


11: 


12. 


19. 


14. 


15. 


16. 


17: 


18. 


19. 
20. 


21. 


దానికి, పైన వినియోగించిన అంకెకు కుడివైపున ఉన్న అంకెను చేర్చి 
వ్రాసుకోవాలి. దానిని ౫7 అనుకొనుము. 
౫x7 నుండి రోను తీసివేయాలి . ఫలితమును ౫8 అనుకొనుము. 
పైన చేసిన మూడు తీసివేతలలో (అనగా,82”b , 326”, ర* ) ఏ స్థాయిలో 
నైనను తీసివేత సాధ్యము కానిచో, ర యొక్క విలువను 1 తగ్గించి, తిరిగి 
8వ స్టెప్పు నుండి చేయాలి. 
పైన చేసిన తీసివేతలు విజయవంతమయినచో, ఆ 0 యొక్క విలువ నిర్ధారణ 
అయినట్లు అనుకోవాలి. ఆ b విలువను సమాధాన పంక్తిలో ఉంచిన “ఇ కి 
కుడివైపున జేర్చి వ్రాయాలి. 
ఆ సమాధాన పంక్తిలో ఉన్న (20) విలువ ఇంతవరకు వినియోగించిన 
అంకెలతో ఏర్పడే సంఖ్య యొక్క ఘనమూలము అగును. 
ఇచ్చిన సంఖ్యలో, ఇంకను వినియోగించవలసిన అంకెలు ఉన్నచో, ఇ యొక్క 
విలువను దిగువన సూచించిన విధంగా మార్చి తిరిగి పై ప్రక్రియను 
కొనసాగించవలసి ఉంది. 
సమాధాన పంక్తిలో ఉన్న (అనగా, పాత ab యొక్క) విలువను ౩ యొక్క 
క్రొత్త విలువగా తీసుకోవాలి. 
౫8 లో ఉన్న విలువకు, ఇచ్చిన సంఖ్యలో వినియోగించిన అంకెల తర్వాతి 
కుడివైపు అంకెను చేర్చి వ్రాసుకోవాలి. దానిని ౫1 అనుకొనుము. 
తిరిగి 5 వ స్టెప్పు నుండి చేయాలి. 
ఈ విధంగా మరల మరల చేయగా, ఇచ్చిన సంఖ్యకు ఘనమూలము 
వస్తుంది. 


జ్ఞాపకం ఉంచుకొనుటకు ప్రధానమైన అంశాలు. 


1. చుక్కలు పెట్టుట, 2. (2+0) అనే సూత్రాన్ని వ్రాసుకొనుట, 3. (2,2) పట్టికను 
సిద్ధంచేసికొని ఉంచుట, 4. జిను కనుగొనుట, 5. 0ను కనుగొనుట 

6. అంకెలను దించుకొంటూ 3ఇ20,32&02=,0* లను తీసివేయుట, 7.2,0 లను 
ప్రక్మప్రక్కన వ్రాసుకొనుట. 


358 


సూచన : ఇచ్చిన సంఖ్యలకు ఘనమూలములను కనుగొనుటకు 1 నుండి 10 
వరకు గల సంఖ్యల యొక్క ఘనములు తెలిసి ఉండాలి. దాని కొరకు ఈ క్రింది 
పట్టికను వినియోగించుకోవలెను. 


పట్టిక * 1నుండి 10 వరకు సంఖ్యల ఘనములు, ఘనమూలములు 
ఘనమూలము సంఖ్య 
(a) 


© 0 ANA 0 లయ లట(౦ [00 = 


= 
(అ 


ఉదాహరణ 1 : 9261 యొక్క ఘనమూలమును కనుగొనుము. 
పదతి : 
థి 
1. ఇచ్చిన సంఖ్య = 9261 
2. కుడివైపు నుండి ప్రారంభించి, ఘనస్థానములపై చుక్కలను ఉంచుము. 


9261 
9. ఈ సంఖ్యలోని అంకెలు ఎడమవైపు నుండి ప్రారంభించి వినియోగించబడును. 


359 


4. ఎడమవైపు నుండి మొదటి చుక్క ఉన్నంతవరకు అంకెలు = 9 
దానిని ౫1 అనుకొనుము. 
x1=9 

5. ఘనములు - ఘనమూలముల పట్టిక సహయంతో గుర్తించిన, ౭1లో 
పోయే పెద్ద ఘనము = ౩ీ = 8 
దాని ఘనమూలము = ఇ = 2 
సమాధాన పంక్తిలో ఇ ను వ్రాసుకోవాలి. 
సమాధాన పంక్తి =2 

6. ౫1నుండి జీ ను తీసివేయగా వచ్చు ఫలితము = ౫2 = 9-8=1 
౫2 కు, వినియోగించవలసిన తర్వాతి అంకె (=2) ను కుడివైపున 
జేర్చి వ్రాసుకోవాలి. 
x83 = 12 

7. ౫౩ ను 3&ి (=3*2%=12) తో భాగించగా, భాగఫలము 1 వస్తుంది. 
b=1( నిర్ధారించవలసి ఉంది) 

8. ౫48-820 = 12-3*2%*1= 12-12=0 
x4=0 

9. ౫4కు, వినియోగించవలసిన తర్వాత అంకెను (6) ను జేర్చి వ్రాయాలి. 
x5 = 06= 6 

10. ౫6= x5-3ab? = 6-3*2*1°=0 
x6 = 0 

11 ౫6 కు, వినియోగించవలసిన తర్వాత అంకె (1) ను చేర్చి వ్రాయాలి. 
x7=01=1 

12 x8 =x7-b’ = 1-1°=1-1=0 
x8=0 

13 పైన చేసిన తీసివేతలు విజయవంతమయినవి గనుక b యొక్క విలువ =1 


360 


నిర్ధారించబడదినది. 

14 సమాధాన పంక్తి =ab = 21 

15 ఇచ్చిన సంఖ్యలో వినియోగించవలసిన అంకెలు ఏమియు మిగులలేదు. 
కావున సమాధాన పంక్తిలోని సంఖ్యను ఇచ్చిన సంఖ్యకు ఘనమూలముగా 
తీసుకోవాలి. 
9261 యొక్క ఘనమూలము = 21 

16 పైన వ్రాసిన పద్ధతిని ఈ క్రింది విధముగా కూడా వ్రాయవచ్చును. 


$= MG | 32 
§ సమాధాన పంక్తి =2 
322=3*22=12 12 b=1(విలువ నిర్ధారింపబడవలసి 
3౬20 = 12 12 ఉన్నది.) 
06 
3ab? = 32*1=6 6 
0 


1 
b3=13=1 1 


0 సమాధాన పంక్తి =ఇ0 = 21 


9261 యొక్క ఘనమూలము = 21 


361 


ఉదాహరణ 2 : 32768 యొక్క ఘనమూలమును కనుగొనుము. 
పదతి : 


[హో 


1 
2 


9. 
10. 
11 


12 


ఇచ్చిన సంఖ్య = 32768 
కుడివైపు నుండి ప్రారంభించి, ఘనస్థానములపై చుక్కలను ఉంచుము. 


32768 
ఈ సంఖ్యలోని అంకెలు ఎడమవైపు నుండి ప్రారంభించి వినియోగించబడును. 


ఎడమవైపు నుండి మొదటి చుక్క ఉన్నంతవరకు అంకెలు = 32 
దానిని ౫1 అనుకొనుము. 

x1 = 32 

ఘనములు - ఘనమూలముల పట్టిక సహాయంతో గుర్తించిన, X1లో 
పోయే పెద్ద ఘనము =జీ = 27 

దాని ఘనమూలము = ఇ = 3 

సమాధాన పంక్తిలో ౩ ను వ్రాసుకోవాలి. 

సమాధాన పంక్తి = త్రి 

౫1 నుండి జీ ను తీసివేయగా వచ్చు ఫలితము = ౫2 = 82-27=5 
౫2 కు, వినియోగించవలసిన తర్వాతి అంకె (=7) ను కుడివైపున 
జేర్చి వ్రాసుకోవాలి. 

x3 = 57 

x3 ను ౩జీ (=3౩*3౩?=27) తో భాగించగా, భాగఫలము 2 వస్తుంది. 
b=2 ( నిర్ధారించవలసి ఉంది ) 

x4=x3-3a’b = 57-3*32*2= 57-54=3 

x4=3 

౫4 కు, వినియోగించవలసిన తర్వాత అంకెను (6) ను జేర్చి వ్రాయాలి. 
x5 = 36 

x6= x5-3ab” = 36-3*3*22=36-36=0 

x6= 0 

౫6 కు, వినియోగించవలసిన తర్వాత అంకె (8) ను చేర్చి వ్రాయాలి. 
x7=08=8 

x8 =x7-b* = 8-2°=8-8=0 

Xx8=0 


362 


13 


14 
15 


16 


పైన చేసిన తీసివేతలు అన్నియు విజయవంతమయినవి గనుక b యొక్క 
విలువ =2 నిర్ధారించబడినది. 

సమాధాన పంక్తి =ab = 32 

ఇచ్చిన సంఖ్యలో వినియోగించవలసిన అంకెలు ఏమియు మిగులలేదు. 
కావున సమాధాన పంక్తిలోని సంఖ్యను ఇచ్చిన సంఖ్యకు ఘనమూలముగా 
తీసుకోవాలి. 

32768 యొక్క ఘనమూలము = 32 


పైన వ్రాసిన పద్ధతిని ఈ క్రింది విధముగా కూడా వ్రాయవచ్చును. 


23 = 27 32768|la=3 
2 7 సమాధాన పంక్తి =3 
322=3*32=27 95:7 b=2 (విలువ నిర్దారింపబడవలసి 
2h =9*92*9 = 

3౭20 =3*32*2 = 54 54 ఉన్నది.) 

36 
3ab? = 3*3*22=36 36 

0 


b3=23=8 b విలువ నిర్ధారింపబడింది. 


అ |0 0౦౦ 


సమాధాన పంక్తి = ౩b = 32 


32768 యొక్క ఘనమూలము = 32 


363 


ఉదాహరణరి: 19683 యొక్క ఘనమూలము కనుగొనుము. 


పదతి : 
1. 
2 


ఇచ్చిన సంఖ్య = 19683 
కుడివైపు నుండి ప్రారంభించి, ఘనస్థానములపై చుక్కలను ఉంచుము. 


19683 
ఈ సంఖ్యలోని అంకెలు ఎడమవైపు నుండి ప్రారంభించి వినియోగించబడును. 


ఎడమవైపు నుండి మొదటి చుక్క ఉన్నంతవరకు అంకెలు = 19 
దానిని ౫1 అనుకొనుము. 

x1 = 19 

ఘనములు - ఘనమూలముల పట్టిక సహాయంతో గుర్తించిన, Xx1లో 
పోయే పెద్ద ఘనము = ౩ీ = 8 

దాని ఘనమూలము = ౩ = 2 

సమాధాన పంక్తిలో ఇ ను వ్రాసుకోవాలి. 

సమాధాన పంక్తి =2 

౫1 నుండి జీ ను తీసివేయగా వచ్చు ఫలితము = ౫2 = 19-8=11 
౫2 కు, వినియోగించవలసిన తర్వాతి అంకె (=6) ను కుడివైపున 
జేర్చి వ్రాసుకోవాలి. 

x83 = 116 

x3 ను ౩జీ (=౩*2?=12) తో భాగించగా, భాగఫలము 9 వస్తుంది. 
b=9 ( నిర్జారించవలసి ఉంది ) 

x4=x3-3a°b = 116-3*2%*9= 116-108=8 

Xx4=8 

౫4 కు, వినియోగించవలసిన తర్వాత అంకెను (8) ను జేర్చి వ్రాయాలి. 
x5 = 88 


10. x6= x5-3ab? = 88-3*2*9?”=88-6*81=88-486 


364 


11 


12. 


19. 


14. 


15 


16. 


17: 


18. 


19 


20 


21 


22 
28 


తీసివేత విజయవంతం కాలేదు. 

అందుచేత bని 1 తగ్గించవలెను. 

b= 9-1= 8 

0 యొక్క క్రొత్త విలువను ఉపయోగిస్తూ, తిరిగి 8వ స్టెప్‌ నుండి చేయాలి. 
x4=x3-3a’b = 116-3*2%*8= 116-96=20 

x4=20 

౫4 కు, వినియోగించవలసిన తర్వాత అంకెను (8) ను జేర్చి వ్రాయాలి. 
x5 = 208 

x6= x5-3ab? = 208-3*2*8=208-6*64=208-384 

ఇప్పుడు కూడ తీసివేత విజయవంతం కాలేదు. 

అందుచేత bని మరల 1 తగ్గించవలెను. 

b= 8-1= 7 

0 యొక్క క్రొత్త విలువను ఉపయోగిస్తూ, తిరిగి 8వ స్టెప్‌ నుండి చేయాలి. 
Xx4=x3-3a’b = 116-3*2%*7= 116-84=32 

x4=32 

౫4 కు, వినియోగించవలసిన తర్వాత అంకెను (8) ను జేర్చి వ్రాయాలి. 
x5 = 328 

x6= ౫5-820 = 328-3*2*7=328-6*49=328-294=34 

౫6 కు, వినియోగించవలసిన తర్వాత అంకె (8) ను చేర్చి వ్రాయాలి. 
x7=83483 

x8 =x7-b’ = 3483-7°=343-343=0 

Xx8=0 

పైన చేసిన తీసివేతలు విజయవంతమయినవి గనుక 0 యొక్క విలువ =7 
నిర్ధారించబడినది. 

సమాధాన పంక్తి =ab = 27 

ఇచ్చిన సంఖ్యలో వినియోగించవలసిన అంకెలు ఏమియు మిగులలేదు. 
కావున సమాధాన పంక్తిలోని సంఖ్యను ఇచ్చిన సంఖ్యకు ఘనమూలముగా 
తీసుకోవాలి. 

19683 యొక్క ఘనమూలము = 27 


365 


ఇి=8 10683 a=2 


8 సమాధాన పంక్తి =2 
322=3*22=12 116 b=9 (విలువ నిర్ధారింపబడవలసి 
320 =3*2%”9=108| 108 ఉన్నది.) 

86 
3ab2=3*2"92=486| 48 6 తీసివేయడం సాధ్యంకాలేదు. 

16 0 = 8 (విలువ నిర్ధారింపబడవలసి 
3౭20 =3*22*8 =96 96 ఉన్నది.) 

20 
3ab2=3*2*82=384 | 3 § తీసివేయడం సాధ్యంకాలేదు. 

16 b=7 (విలువ నిర్ధారింపబడవలసి 
3226 =3*22*7 =84 84 ఉన్నది.) 

328 
3ab2=3*2"72=294 | 2 9 4 

343 
b3=73=343 343 b విలువ నిర్ధారింపబడింది 
0 


సమాధాన పంక్తి = ౩b = 27 


19683 యొక్క ఘనమూలము = 27 


366 


ఉదాహరణ 4 : 1953125 యొక్క ఘనమూలము కనుగొనుము. 
పదతి : 


il 
2 


ధి 


ఇచ్చిన సంఖ్య = 1953125 
కుడివైపు నుండి ప్రారంభించి, ఘనస్థానములపై చుక్కలను ఉంచుము. 


1953125 

ఈ సంఖ్యలోని అంకెలు ఎడమవైపు నుండి ప్రారంభించి 
వినియోగించబడును. 

ఎడమవైపు నుండి మొదటి చుక్క ఉన్నంతవరకు అంకెలు = 1 

దానిని ౫1 అనుకొనుము. 

x1=1 

ఘనములు - ఘనమూలముల పట్టిక సహయంతో గుర్తించిన, X1లో 
పోయే పెద్ద ఘనము = &ీ = 1 

దాని ఘనమూలము = ౩= 1 

సమాధాన పంక్తిలో ఇ ను వ్రాసుకోవాలి. 

సమాధాన పంక్తి =1 

౫1 నుండి జీ ను తీసివేయగా వచ్చు ఫలితము = ౫2 = 1-1=0 
౫2 కు, వినియోగించవలసిన తర్వాతి అంకె (=9) ను కుడివైపున 
జేర్చి వ్రాసుకోవాలి. 

x3 = 09 

x3 ను 38* (=3*1%=3) తో భాగించగా, భాగఫలము 3 వస్తుంది. 
b=3 ( నిర్జారించవలసి ఉంది ) 

x4=x3-3a°b = 9-3*1°*3= 9-9=0 

x4=0 

౫4 కు, వినియోగించవలసిన తర్వాత అంకెను (5) ను జేర్చి వ్రాయాలి. 


367 


10. 


11. 


12. 


19. 


14. 


15 


16 


17 


18 


19 


20 


21 


22 


౫5 = 05= 5 

x6= x5-3ab” = 5-83*1*3”=5-27 

తీసివేత విజయవంతం కాలేదు. 

అందుచేత bని 1 తగ్గించవలెను. 

b= 3-1= 2 

0 యొక్క క్రొత్త విలువను ఉపయోగిస్తూ, తిరిగి 8వ స్టెప్‌ నుండి చేయాలి. 
Xx4=x3-3a’b = 9-3*1%*2= 9-6=3 

x4=3 

౫4 కు, వినియోగించవలసిన తర్వాత అంకెను (5) ను జేర్చి వ్రాయాలి. 
౫5 = 85 

x6= x5-3ab” = 35-3*1*2”=35-3*4=35-12=283 

౫6 కు, వినియోగించవలసిన తర్వాత అంకె (8) ను చేర్చి వ్రాయాలి. 
x7=233 

x8 =x7-b®’ = 233-2=233-8=225 

X8=225 

పైన చేసిన తీసివేతలు విజయవంతమయినవి గనుక 0 యొక్క విలువ =2 
నిర్ధారించబడినది. 

సమాధాన పంక్తి =ab = 12 

వినియోగించవలసిన అంకెలు ఇంకను మిగిలి ఉన్నవి. 

ఇ యొక్క క్రొత్త విలువ = సమాధాన పంక్తి 

a= 12 

౫8లోని విలువను ౫8గా తీసుకోవాలి. 

X3=225 

దీనికి వినియోగించవలసిన తర్వాతి అంకె (=1) ను జేర్చివ్రాయాలి. 
x3=2251 

తిరిగి 5వ స్టెప్‌ నుండి చేయాలి. 


368 


28 


24 


25. 


x8 ను 3౭” (=3*12”= 3*144=432) తో భాగించగా, భాగఫలము ర 
వస్తుంది. 

b=5 ( నిర్ధారించవలసి ఉంది ) 

Xx4=x83-3a°’b = 2251-3*12%*5= 2251-2160=91 

x4=91 

౫4 కు, వినియోగించవలసిన తర్వాత అంకెను (2) ను జేర్చి వ్రాయాలి. 
X5 = 912 


26 x6= x5-3ab” = 912-3*12*5”=912-3*12*25=912-900=12 


27 


28 


29 


30 
31 


32 


x6 = 12 

౫6 కు, వినియోగించవలసిన తర్వాత అంకె (5) ను చేర్చి వ్రాయాలి. 
Xx7=125 

x8 =x7-b* = 125-5=125-125=0 

Xx8=0 

పైన చేసిన తీసివేతలు విజయవంతమయినవి గనుక b యొక్క విలువ =5 
నిర్ధారించబడినది. 

సమాధాన పంక్తి =ab = 125 

ఇచ్చిన సంఖ్యలో వినియోగించవలసిన అంకెలు ఏమియు మిగులలేదు. 
కావున సమాధాన పంక్తిలోని సంఖ్యను ఇచ్చిన సంఖ్యకు ఘనమూలముగా 
తీసుకోవాలి. 

1953125 యొక్క ఘనమూలము = 125 

పైన వ్రాసిన పద్ధతిని ఈ క్రింది విధముగా కూడా వ్రాయవచ్చును. 


369 


కే! 1953125 |a=1 
1 సమాధాన పంక్తి = 1 


౧ =3 (విలువ నిర్ధారింపబడవలసి 
ఉన్నది.) 


3ఇ2=312=3 
3220 =3*12*3 =9 


3౬02 = 3*1*32=27 తీసివేత సాధ్యం కాలేదు. 
b=3-1=2 
322b =3*12*2 =6 (విలువ నిర్ధారింపబడవలసి ఉన్నది.) 


3ab? = 3*1*22=12 


3 
bss 8 b విలువ నిర్ధారింపబడింది 
5 సమాధాన పంక్తి = 12 
322=3*122=432 5 a= 12 
3225 =3*1225=2160| 2160 b=5 (విలువ నిర్జారింపబడవలసి 
912 ఉన్నది.) 
3ab2 = 3*12*52=900 900 
125 
b3=53=125 125 | bవిలువ నిర్ధారింపబడింది 


0 | సమాధాన పంక్తి = ౩b = 125 


1953125 యొక్క ఘనమూలము = 125 


370 


ఉదాహరణ 5 : 4913 యొక్క ఘనమూలమును కనుగొనుము. 


23 = 1 4913| 2 
1 సమాధాన పంక్తి = 1 

322=3*12=3 39 bets 

30=39=27 |27 b=9 (గరిష్ట విలువ) 
121 

3౭౬02 = 3*1*92=243 లై 4 3 తీసివేత సాధ్యము కాలేదు 
3:9 b=8 

3a’b= 3*1%”8=24 | 2 4 


3౭02 = 3*1*82=92 తీసివేత సాధ్యము కాలేదు 


b=7 


3a2b = 3*12*7=21 


3ab2= 3*1*72=147 


0 = 73=343 b=7 నిర్ధారించబడినది 


సమాధాన పంక్తి = ౩b = 17 


4913 యొక్క ఘనమూలము = 17 


371 


ఉదాహరణ 6 : 86926087 యొక్క ఘనమూలమును కనుగొనుము. 


° a=3 
3= 27 
a 3692603 7 సమాధాన పంకి = 3 
27 = 
b=3 
322=3*32=27 99 
3౭20 = 3*9*3=81 81 
182 
3ab? = 3*3*32=81 81 
1016 


0 = 33=27 27 


322=3*332=3267 9890 ఇ=3౩ 
సమాధాన పంకి = 
3a2b = 3*3267=9801 9801 య పంక్త = 33 
893 
3౬02 = 3*33*32=891 891 
2 7 
03 = 33=27 27 


0 | b= 3నిర్భారించబడినది 
సమాధాన పంక్తి = ౩b = 333 


386926037యొక్క ఘనమూలము = 333 


372 


ఉదాహరణ 7 : 77308776 యొక్క ఘనమూలమును కనుగొనుము. 


. a=4 
3=64 
a AST | ests 
64 = 
b=2 
322=3*16=48 133 
3ఇ20 = 3*16*2=96 | _9 6 
370 
3ab? = 3*4*22=48 మ 
3228 


0 = 2*=8 8 


3a2=3*422=5292 2207 ఇ = 42 
3జిం=5292*6=31752 | 31752 స పంక్తి = 42 
4557 
3ab? = 3*42*62=4536 4536 
216 


b* = 6=216 216 
0 |b=6 నిర్ధారించబడినది 


సమాధాన పంక్తి = 2b = 426 


77308776 యొక్క ఘనమూలము = 426 


373 


ఉదాహరణ 8 : 10.000 000 యొక్క ఘనమూలమును కనుగొనుము. 


) i | a=2. 
a*=8 Vos మాకా 
322=3*22=12 2 0 b=] 
3ఇ20 = 3*4*1=12 1 2 
80 
3ab? = 3*2*12=6 6 
740 
b* = 13=1 1 
EET ab = 21 
322=3*212=1323 7390 a=2.1 
3ఇ20 = 6615 6615 టా పంక్తి = 21 
7750 
3ab? = 3*21*25=1575 1575 
6 175 0 
0) = 5=125 12 5 | 0 =ర5 నిర్ధారించబడినది 
6162 


౨ | సమాధాన పంక్తి 
= ఇ0 = 2.15 
ఈ ప్రక్రియను ఇంకను కొనసాగించవచ్చును. 


10 యొక్క ఘనమూలము = 2.1 (మొదటి దశాంశ స్థానము వరకు 
సవరించబడినది) 

10 యొక్క ఘనమూలము = 2.15 (రెండు దశాంశ స్థానముల వరకు 
సవరించబడినది) 


374 


87. ఘనమూలములు-3 (గ్రూపు పద్దతి ) 


విషయం : ఘనమూలములను కనుగొనుట 

విశేషలక్షణం 2: (గూపు పద్ధతిలో ఘనమూలములోని అంకెలను గుర్తించుట 

విశేష వివరణ : 

1. ఘనమూలములోని అంకెలను నిర్ధారించుట పూర్వము వివరించినట్లుగా 
2,0 ల సహహాయముతోనే జరుగును. 

2. ఇయొక్కవిలువను గుర్తించుట ,b యొక్క విలువను గుర్తించుట పూర్వము 
వివరించినట్లు గానే ఉంటుంది. ( పూర్వ పద్ధతిలోని 1నుండి 8వ స్టెప్పు 
వరకు 14 నుండి 20 స్టెప్పు వరకు అదే విధంగా ఉంటాయి. 

8. కాని ర యొక్క విలువను నిర్జారించుటలో మాత్రము తేడా ఉంటుంది. 
పూర్వము వివరించిన పద్దతిలో , ఇచ్చిన సంఖ్యలోని ఒక్కొక్క అంకెను 
ఒక్కొక్కటిగా చేర్చకుంటూ మూడుసార్లు విడివిడిగా తీసివేత చేయుట 
జరిగింది. మొదటి సారి ౩&0ను, రెండవసారి ౩32b”ను, మూడవసారి 
b* ను తీసివేసితిమి. ఏ స్థాయిలోనైనను తీసివేత సాధ్యము కానిచో, 0 
యొక్క విలువను ఒక్కటి తగ్గించుకొని, వెనుకటి స్టెప్పుల నుండి 
ప్రారంభించుట జరిగింది. ప్రస్తుత పద్ధతిలో 0ని దీని తాత్మాలికంగా 
కనుగొన్న తర్వాత, ఇచ్చిన సంఖ్యలోని రెండు అంకెలను ఒక్కసారిగా 
చేర్చుకొని, (32”b విలువ +3ab” విలువ +b* విలువ) ను ఒక్కసారి 
తీసివేయడానికి ప్రయత్నిద్దాము. తీసివేత సాధ్యము కానిచో, ర యొక్క 
విలువను ఒక్కటి తగ్గించుకొని, వనుకటి స్టెవ్పునుండి 
ప్రారంభించాలి. (అనగా, 9 నుండి 13వ స్టెప్పు వరకు మార్పు ఉంటుంది). 

ప్రస్తుత పద్ధతి :- 

1. ఇచ్చిన సంఖ్యను కుడివైపు నుండి పరిశీలించాలి. 

2. ఇచ్చిన సంఖ్యలోని కుడివైపు చివరి అంకెను, అనగా ఒకట్ల 


375 


స్థానమును ఘనస్థానముగా గుర్తించుము. అ ఆంకెపై చుక్కను 
ఉంచుము. దానికి ఎడమవైపు రెండు స్థానములు * అఘన 
స్థానములు ”. వాటిపై ఏ గుర్తు ను పెట్టవద్దు. 

3. పై అంకెలకు ఎడమవైపు అంకె తిరిగి ఘన స్థానమగును. అక్కడ చుక్కను 
ఉంచుము. తిరిగి దాని ఎడమవైపు రెండు అ ఘన స్థానములను 
విడువవలెను. ఈ విధముగా ఘన స్థానములను, అ ఘన స్థానములను 
గుర్తించుట పూర్తి చేయాలి. (అనగా మూడేసి అంకెలలో, కుడివైపున 
చివరి అంకెపై మాత్రమే చుక్కను ఉంచాలి. మిగిలిన రెండింటి పై చుక్కలు 
పెట్టకూడదు. ఆ విధంగా అన్ని అంకెలను పూర్తి చేయాలి.) 

4. _ ఇప్పుడు, ఇచ్చిన సంఖ్యను ఎడమవైపు నుండి పరిశీలించుము. ఎడమవైపు 
నుండి మొదటి చుక్క ఉన్నంత వరకు అంకెలను (గ్రహించుము. దానిని 
౫1అనుకొనుము 

5. _ దానిలో (1లో) పోయే పెద్ద ఘనము (జీ) ను తీసివేయాలి. 
తీసివేయగా వచ్చిన ఫలితాన్ని ౫2 అనుకొనుము. 
తీసివేసిన ఘనము (జి) యొక్కఘనమూలము (ఇ) ను ఒక సమాధాన 
పంక్తిలో వ్రాసుకోవాలి. 

6 పై తీసివేత వలన వచ్చిన ఫలితానికి (౫2కు), ఇచ్చిన సంఖ్యలో ఎడమవైపు 
నుండి వినియోగించిన అంకెల తర్వాతి కుడివైపు అంకెను, జేర్చి 
వ్రాసుకోవాలి. దీనిని ౫8 అనుకొనుము. 

7. ౫౩నురకి&ితో భాగించాలి. వచ్చిన భాగఫలమును 'b'అనుకొనుము. 
ఈ b యొక్క విలువ నిర్ధారించవలసి వున్నది. ర యొక్క గరిష్ట విలువ 
9 ఉండాలి. 

ర. ౫8 కు, ఇచ్చిన సంఖ్యలో ఎడమవైపు నుండి వినియోగించిన అంకెల 
తర్వాతి కుడివైపు రెండు అంకెలను ఒక్కసారిగా చేర్చి వ్రాసుకోవాలి. 
దానిని ౫4 అనుకొందాము. 


376 


10. 


Lt 


12. 


19. 


14. 


15. 


16. 


17. 


18. 


ఇప్పుడు ఉన్న ౩,b ల విలువలతో 3౩”b ,3ab”,b* ల విలువలను 
కనుగొనాలి. 
ఈ మూడు విలువలను అదే వరుసలో ఒక్కొక్క స్థానం కుడివైపుకు జరిపి 
కూడాలి. వచ్చిన విలువను Y1 అనుకొందాము. 
౫4 నుండి Y1 ను తీసివేయటకు ప్రయత్నించాలి. 
X5 = x4-Y1 
౫4 నుండి Y1ను తీసివేయుట సాధ్యం కానిచో, 
(1) 0 యొక్క విలువను ఒక్కటి తగ్గించాలి. 

b= 0-1 
(I) పైన రివ స్టెప్పులో లభించిన ౫4 విలువనే మరల గ్రహించాలి. 
(11) 9వ స్టెప్పు నుండి మరల చేయాలి. 
పైన చేసిన తీసివేతలు విజయవంతమయినచో, ఆ b యొక్క విలువ 
నిర్ధారణ అయినట్లు అనుకోవాలి. ఆ 0 విలువను సమాధాన పంక్తిలో 
ఉంచిన “౫ కి కుడివైపున జేర్చి వ్రాయాలి. 
ఆ సమాధాన పంక్తిలో ఉన్న (2b) విలువ ఇంతవరకు వినియోగించిన 
అంకెలతో ఏర్పడే సంఖ్య యొక్క ఘనమూలము అగును. 
ఇచ్చిన సంఖ్యలో, ఇంకను వినియోగించవలసిన అంకెలు ఉన్నచో, a 
యొక్క విలువను దిగువన సూచించిన విధంగా మార్చి తిరిగి పై 
ప్రక్రియను కొనసాగించవలసి ఉంది. 
సమాధాన పంక్తిలో ఉన్న (అనగా,పాత ౩b యొక్క ) విలువను & 
యొక్క క్రొత్త విలువగా తీసుకోవాలి. 
౫5 లో ఉన్న విలువకు, ఇచ్చిన సంఖ్యలో వినియోగించిన అంకెల తర్వాతి 
కుడివైపు అంకెను చేర్చి వ్రాసుకోవాలి. దానిని ౫1 అనుకోవాలి. 
తిరిగి 5వ స్టెప్పు నుండి చేయాలి. 


377 


19. ఈ విధంగా మరల మరల చేయగా ఘనమూలము వస్తుంది. 
ఉదాహరణ 1 : 9261 యొక్క ఘనమూలమును కనుగొనుము. 
పద్ధతి క 


Lk 
2. 


3. 


ఇచ్చిన సంఖ్య = 9261 
కుడివైపు నుండి ప్రారంభించి, ఘనస్థానములపై చుక్కలను ఉంచుము. 


9261 
ఈ నంఖ్యలోని అంకెలు ఎడవువైము నుండి ప్రారంబించి 


వినియోగించబడును. 


4. 


ఎడమవైపు నుండి మొదటి చుక్క ఉన్నంతవరకు అంకెలు = 9 
దానిని ౫1 అనుకొనుము. 
x1=9 
ఘనములు - ఘనమూలముల పట్టిక సహయంతో గుర్తించిన, Xx1లో 
పోయే పెద్ద ఘనము =జీ = 8 
దాని ఘనమూలము = ౩ = 2 
సమాధాన పంక్తిలో ౩ ను వ్రాసుకోవాలి. 
సమాధాన పంక్తి =2 
౫1 నుండి జీ ను తీసివేయగా వచ్చు ఫలితము = ౫2 = 9-8=1 
౫2 కు, వినియోగించవలసిన తర్వాతి అంకె (=2) ను కుడివైపున 
జేర్చి వ్రాసుకోవాలి. 
x3 = 12 
x3 ను 38” (=3*2”=12) తో భాగించగా, భాగఫలము 1 వస్తుంది. 
b=1( నిర్జారించవలసి ఉంది ) 
౫౩ కు , ఇచ్చిన సంఖ్యలోని ఎడమవైపునుండి వినియోగించిన అంకెల 


378 


10. 


LL 
12. 
19. 


14. 
15. 


16. 


తర్వాతి కుడివైపు రెండు అంకెలను (“61”) ఒక్కసారిగా చేర్చి 
వ్రాసుకోవాలి. 

x4 21261 
ఇప్పుడు ఉన్న 8,b ల విలువతో 3౩”b ,3ab”,b* ల విలువలను కనుగొని, 
అదే వరుసలో ఒక్కొక్క స్థానం కుడి వైపుకు జరిపి, వ్రాసుకోవాలి. 
a=2 

b=1 

3a2b= 3*22*1 = 1 2 

3ab2= 3*2*12 = 
b3= 13 వా 1 


| 
రా 


ఈ మూడు విలువలను కూడాలి. 

Y1= 12 61 

Y1= 1261 

౫4 నుండి Y1 ను తీసివేయాలి. 

x5 = 1261-1261 = 0 

పైన చేసిన తీసివేతలు విజయవంతమయినవి గనుక 0 యొక్క 
విలువ (1) నిర్ధారించబడినది. 

సమాధాన పంక్తి =ab = 21 

ఇచ్చిన సంఖ్యలో వినియోగించవలసిన అంకెలు ఏమియు మిగులలేదు. 
కావున సమాధాన పంక్తిలోని సంఖ్యను ఇచ్చిన సంఖ్యకు ఘనమూలముగా 
తీసుకోవాలి. 

9261 యొక్క ఘనమూలము = 21 

పైన వ్రాసిన పద్ధతిని ఈ క్రింది విధముగా కూడా వ్రాయవచ్చును. 


379 


3a2b= 3221 = 1 2 


వజూ. 


3ab2= 3*2* 
b= 13 
Yi 


b= 1 (నిర్జారింపబడింది) 


సమాధాన పంక్తి = 2b = 21 


9261 యొక్క ఘనమూలము = 21 


మిగిలిన ఉదాహరణలను పై విధంగానే చేయవచ్చును. 


380 


88. ఘనమూలములు-4 (ఆరంకెలవరకు గల సంఖ్యలకు) 


విషయం : ఆరంకెల వరకు గల సంఖ్యలకు పట్టిక పద్ధతిలో ఘనమూలములను 

కనుగొనుట. 

విశేషాలు: 

1. ఇక్నడ వివరించబడే పద్ధతి ఆరు అంకెలకు మించని సంఖ్యకు 
ఘనమూలమును కనుగొనుటకు ఉపయోగిస్తుంది. 

dD ఇందులో రాబోయే ఘనమూలము రెండు అంకెలకు మించి ఉండదు. 

ది, ఈ పద్ధతి భిన్నములులేని, పూర్ణాంకములు గల ఘనమూలములకు 
మాత్రమె వర్తిస్తుంది. 

పద్ధతి j= 

1. ఈ పద్ధతిలో రెండు పట్టికలను వినియోగించవలసి ఉంటుంది. 

(ఎ). 1నుండి 10వరకు గల సంఖ్యల యొక్క ఘనములను కనుగొనండి. 

(బి) అనగా, ఇప్పుడు లభించిన ఘనములకు 1 నుండి 10వరకు గల సంఖ్యలు, 
అదే క్రమంలో , ఘనమూలములవుతాయి. 

(బి) ఈ ఘనములను మొదటి నిలువు వరుసలోను, వాటికి సంబంధించిన 
ఘనమూలములను రెండవ నిలువు వరుసలోను ఉండునట్లు ఒక పట్టికను 
తయారుచేయండి. (పట్టిక-1). 

పట్టిక1:1 నుండి 10 వరకు సంఖ్యల ఘనములు, ఘనమూలములు 


381 


125 
216 
3483 
512 
729 


1000 10 

2. పట్టిక -2 ను తయారు చేయుట : 

(ఎ) ఘనము విలువలలోని ఒకట్ల స్థానములోని అంకెకును,1 నుండి 9 వరకు 
ఉన్న అంకెలకును ఉన్న సంబంధమును చూపించు ఒక పట్టిక తయారు 
చేయాలి. (పట్టిక-2) 

పట్టిక -2:- పట్టిక సహాయముతో తయారయిన ఘనము, ఘనమూలములోని 
ఒకట్ల స్తానంలోని అంకెలు 
ఘనము విలువలోని 
ఒకట్ల స్తానంలోని అంకె 


© ౦ -ఎ* రా ల 


ఘనమూలములోని 
ఒకట్ల స్తానంలోని అంకె 


ఖా 
ఫాన్‌ 


2 8 
3 7 
4 4 
ర్‌ ర్‌ 
6 6 
7 3 
8 2 
9 9 
0 0 


3. (ఎ) ఇచ్చిన సంఖ్య(అనగా,ఘనము)లోని అంకెలను కుడివైపునుండి 
ఎడమవైపునకు, అనగా, ఒకట్ల స్థానం నుండి ప్రారంభించి, మూడేసి 


382 


(వీ) 


(డి) 


అంకెల చొప్పున గ్రూపులుగా వ్రాయాలి. 

ఇచ్చిన సంఖ్యలో ఆరు అంకెలలోపు ఉన్నపుడు, రెండు గ్రూపులు మాత్రమే 
ఏర్పడతాయి. 

అందులో ఎడమవైపున ఉన్న గ్రూపును ౫ గ్రూపు అనియు, కుడివైపున 
ఉన్న గ్రూపును ౫ గ్రూపు అనియు అనుకొందాము. 

ఇచ్చిన సంఖ్య (= ఘనము) =౪y౪ అని వ్రాసుకోవచ్చు. 


4.(ఎ) ముందుగా ౫ గ్రూపులోని సంఖ్యను విశ్లేషించాలి. 


(వీ) 


౫ గ్రూపులోని సంఖ్యను పట్టిక -1లోని ఘనము విలువలతో 

పోల్చి చూడాలి. 

x గ్రూపులోని సంఖ్యకు దగ్గరలో ఉన్న చిన్న సంఖ్యను పెద్ద సంఖ్యను 
గుర్తించాలి. 

ఈ రెండు సంఖ్యలలోను, చిన్న సంఖ్యను గ్రహించాలి. 

ఈ చిన్న సంఖ్యను ఘనముగా భావించి, దాని ఘనమూలమును పట్టిక 
-1నుండి తీసుకోవాలి. 

దానిని “ఇ గా వ్రాసుకోవాలి. 

(ఎ) ఇప్పుడు , ఇచ్చిన సంఖ్యకు సంబంధించిన కుడివైపు గ్రూపు (లోని 
సంఖ్యను విశ్లేషించాలి. 

ఈ సంఖ్యలోని ఒకట్ల స్థానంలో ఉన్న అంకెను గుర్తించాలి. 

పట్టిక -2 సహాయంతో, పై అంకెకు ఎదురుగా ఉన్న ఘనమూలములోని 
ఒకట్లస్థానంలోని అంకెను గ్రహించాలి. దానిని 'ర' గా వ్రాసుకోవాలి. 
ఇప్పుడు 2,0 ల విలువలను ప్రక్క ప్రక్కన వ్రాసుకొనగా, ప్రశ్నలో 
ఇచ్చిన సంఖ్యకు ఘనమూలము వస్తుంది. 


383 


ఉదాహరణ :1 50653 అను సంఖ్య యొక్క ఘనమూలమును కనుగొనుము. 


పదతి 
థి 

(ఎ) 

(బి) 


:1 


ఇచ్చిన సంఖ్య = 50658 

ముందుగా, ఇచ్చిన సంఖ్యలోని అంకెలను కుడివైపు నుండి అనగా 
ఒకట్ల స్థానము నుండి, మూడేసి అంకెల చొప్పున గ్రూపులుగా వ్రాయగా 
ఈ (క్రింది విధముగా వస్తాయి. 

ఎడమ వైపు గ్రూపు = ౫ = 50 

కుడివైపు గ్రూపు = y = 653 


2.(ఎ) ముందుగా ౫ గ్రూపులోని సంఖ్యను విశ్లేషించాలి. 


(బి) 


(సి) 
(డి) 


(ఇ) 
(ఎఫ్‌) 


౫ గ్రూపులోని సంఖ్య (250) ను పట్టిక -1లోని ఘనము విలువలతో 
పోల్చి చూడవలెను. 

50కు దగ్గరలో ఉన్న చిన్న సంఖ్యను, పెద్ద సంఖ్యను గుర్తించాలి. 

న్‌ (కు దగ్గరలో ఉన్న చిన్న సంఖ్య =27 

50కు దగ్గరలో ఉన్న పెద్ద సంఖ్య =64 

ఈ రెండు సంఖ్యలలోను, చిన్న సంఖ్యను (=27) (గ్రహించాలి. 

ఈ సంఖ్యను (=27) ఘనముగా భావించి, దాని ఘనమూలమును 
పట్టిక-1 నుండి తీసుకోవాలి (23). దానిని “ఇ' గా వ్రాసుకోవాలి. 
a=3 


8. (ఎ) ఇప్పుడు ఇచ్చిన సంఖ్యకు సంబంధించిన కుడివైపు గ్రూపు (౧ లోని 


(బి) 
(సి) 
(డి) 


సంఖ్యను విశ్లేషించాలి. 

y= 658 

ఈ సంఖ్యలో ఒకట్ల స్థానంలో ఉన్న అంకె =8 

పట్టిక -2 సహాయంతో, పై అంకెకు ఎదురుగా ఇచ్చిన ఘనమూలములోని 
ఒకట్ల స్థానంలోని అంకె (=7)ను గ్రహించాలి. దానిని “ర గా 


వ్రాసుకోవాలి. 


384 


(ఇ) ఇప్పుడు ౩(=3),b (27) లను ప్రక్క ప్రక్కన వ్రాసుకొనగా ప్రశ్నలో 
ఇచ్చిన సంఖ్యకు ఘనమూలము వస్తుంది. 

ర్‌. సమాధానం :- ఘనమూలం =a b 

=37 

ఉదాహరణ 2 : 10648 అను సంఖ్య యొక్క ఘనమూలమును కనుగొనుము. 

పద్ధతి వా 

1. ఇచ్చిన సంఖ్యలోని అంకెలను, కుడివైపు నుండి ప్రారంభించి, మూడేసి 
అంకెల చొప్పున ౫౫ గ్రూపులను వ్రాసుకోవాలి. 
x= 10 
y= 648 

2.(ఎ) గ్రూపులోని సంఖ్య (=10) ను పట్టిక -1లోని ఘనము విలువలతో 
పోల్చి, ౫ (=10కు దగ్గరలో ఉన్న చిన్న సంఖ్యను, పెద్ద సంఖ్యను 
గుర్తించాలి. 

(వి) 10కి దగ్గరలో ఉన్న చిన్న సంఖ్య =8 
10కి దగ్గరలో ఉన్న పెద్ద సంఖ్య = 27 

(సి) వీటిలో చిన్న సంఖ్యను (=8) గ్రహించి, దాని ఘనమూలమును పట్టిక 
-1 నుండి తీసుకోవాలి. (=2) దానిని ఇ అనుకొందాము. 

(డి) ౩=2 

8.(ఎ) ౫ గ్రూపులోని సంఖ్య (=648లోని ఒకట్ల స్థానంలో ఉన్న అంక (=8) 
ను తీసుకొని పట్టిక -2 సహాయంతో, ఈ అంకెకు ఎదురుగా ఉన్న 
ఘనమూలములోని ఒకట్ల స్థానంలోని అంకె (=2)ను గ్రహించాలి. 
దానిని ర అనుకొందాము. 

(బి) 0=2 

4. సమాధానం :- ఘనమూలం 


ab 
బల 


385 


ఉదాహరణ 38:- 474552 అను సంఖ్య యొక్కఘనమూలమును కనుగొనుము. 


పడతి : 
థి 


1k 


(బి) 


(డి) 


(బి) 


ఇచ్చిన సంఖ్యలోని అంకెలను, కుడివైపు నుండి ప్రారంభించి, మూదేసి 
అంకెల చొప్పున ౫౪ గ్రూపులను వ్రాసుకోవాలి. 

(ఎ). ౫ గ్రూపులోని సంఖ్య (=474) ను పట్టిక -1 లోని ఘనము 
విలువలతో పోల్చి ౫ (2474) కు దగ్గరలో ఉన్న చిన్న సంఖ్యను, పెద్ద 
సంఖ్యను గుర్తించాలి. 

474కు దగ్గర్లో ఉన్న చిన్న సంఖ్య = 348 

474 కు దగ్గర్లో ఉన్న పెద్ద సంఖ్య =512 

వీటిలో చిన్న సంఖ్యను (2843) గ్రహించి, దాని ఘనమూలమును 
పట్టిక -1 నుండి తీసుకోవాలి. (=7) దానిని “ఇ అనుకొందాము. 
a= 7 

(ఎ) ౪ గ్రూపులోని సంఖ్య (2552) లోని ఒకట్ల స్థానంలో ఉన్న అంకె 
(=2)ను తీసుకొని, పట్టిక -2 సహాయంతో, ఈ అంకెకఊ ఎదురుగా 
ఉన్న ఘనమూలములోని ఒకట్ల స్థానంలోని అంకె (=8) ను గ్రహించాలి. 
దానిని ర అనుకొందాము. 
b=8 

సమాధానం :- ఘనమూలం ab 
78 


386 


89. ఘనమూలములు-5 (తొమ్మిదంకెలవరకు గల సంఖ్యలకు) 

విషయం : తొమ్మిది అంకెల వరకు గల సంఖ్యలకు పట్టిక పద్ధతిలో 

ఘనమూలములను కనుగొనుట. 

విశేషాలు : 1. ఇక్కడ వివరించబడే పద్ధతి తొమ్మిది అంకెలు గల సంఖ్యకు 
ఘనమూలమును కనుగొనుటకు ఉపయోగిస్తుంది. 

2. ఈ పద్ధతి ఏడు అంకెలు గల సంఖ్యకు, ఎనిమిది అంకెలు గల సంఖ్యకు 
కూడా ఘనమూలములను కనుగొనుటకు ఉపయోగిస్తుంది. 
ఇందులోని రాబోయే ఘనమూలము మూడు అంకెలను మించి ఉండదు. 
ఈ పద్ధతి భిన్నములేని, పూర్ణాంకములుగల ఘనములకు మాత్రమే 
వర్తిస్తుంది. 

పద్ధతి = 

1. ఈ పద్ధతిలో మూడు పట్టికలను వినియోగించవలసి ఉంటుంది. అందులో 

మొదటి రెండు పట్టికలను తయారుచేసే పధ్ధతి ఇంతకు పూర్వమే 

వివరించబడింది. 

2, పట్టిక -8 కు సంబంధించిన వివరాలు : 

ఈ క్రింది పట్టికను గుర్తు ఉంచుకోవాలి. 


MO 96 అ అ Oo 


0 
1 
2 
3 
4 
6 
7 
రి 
9 


3.(ఎ) ఇచ్చిన సంఖ్య (అనగా, ఘనము) లోని అంకెలను (కుడివైపు నుండి 


29 


ఎడమవైపునకు అనగా, ఒకట్ల స్థానం నుండి ప్రారంభించి, మూడేసి 
అంకెల చొప్పున గ్రూపులుగా వ్రాయాలి. 

ఇచ్చిన సంఖ్యలో ఏడు నుండి తొమ్మిది అంకెల వరకు ఉన్నప్పుడు మూడు 
గ్రూపులు ఏర్పడుతాయి. 

అందులో ఎడమవైపున ఉన్న గ్రూపు ౫ అనియు, మధ్యలో ఉన్న [గ్రూపును 
y అనియు, కుడివైపున ఉన్న గ్రూపును 2 అనియు అనుకొందాము. 
ఇచ్చిన సంఖ్య (=-ఘనము) = yz అని వ్రాసుకోవచ్చు. 
ఘనమూలమును సాధించుటకు ముందుగా ఎదమవైపు అంకెను తరువాత 
కుడివైపు అంకెను, తరువాత మధ్య అంకెను సాధించాలి. 
ఘనమూలములోని ఎడమవైపు అంకెను సాధించుట : 

౫ గ్రూపులోని సంఖ్యను ఘనపు సంఖ్యగా భావించి, పట్టిక -1 
సహాయంతో, ఆ సంఖ్యకు సంబంధించిన ఘనమూలపు అంకెను 
గుర్తించాలి. దానిని “౫ అనుకొందాము. 

ఘనమూలములోని కుడివైపు అంకెను సాధించుట : 

2 గ్రూపులోని సంఖ్య యొక్క ఒకట్ల స్థానంలోని అంకెను (గ్రహించి, 
దానికి సంబంధించిన ఘనమూలములోని ఒకట్ల స్థానంలోని అంకెను 
పట్టిక -2 సహాయంతో గుర్తించాలి. దీనిని ఆ అనుకొందాము. 
ఘనమూలములోని మధ్య అంకెను సాధించుట 

ప్రశ్నలో ఇచ్చిన ఘనము సంఖ్యను మరల గమనించాలి. 

ఆ సంఖ్యలోని ఒకట్ల స్థానం నుండి ప్రారంభించి బేసి స్థానంలో ఉన్న 
అంకెలను కూడాలి. దానిని [1 అనుకొందాము. 

ఇచ్చిన సంఖ్యలోని సరిస్థానాలలో ఉన్న అంకెలను కూడాలి. దానిని ఓ 
అనుకొందాము. 

K విలువను 1 నుండి తీసివేయాలి. దానిని M అనుకొందాము. 


388 


M=K-L 
ఇప్పుడు వచ్చిన M విలువను పట్టిక -3లో గుర్తించి, దానికి ఎదురుగా 
ఉన్న N విలువను గ్రహించాలి. 
ఇంతకు ముందు సాధించిన ౩,6 ల విలువలను కూడి, దానిని *6) 
అనుకోవాలి. 
d=a+c 
d విలువను N తో పోల్పాలి. 
6 విలువ N కంటె తక్కువ ఉన్నచో 61 కి 11ను కలపాలి. 
6 విలువ గ! కంటె తక్కువ కానిచో ఏను ఆ విధంగానే ఉంచాలి. 


. 6 నుండి N విలువను తీసివేయగా ఘనమూలములోని మధ్య అంకె 


వస్తుంది. దానిని ్భ అనుకొందాము. 

b= d-N 

సమాధానం : ఘనమూలము కొరకు ౭,0,0 ల విలువలను ప్రక్క 
ప్రక్కన వ్రాసుకోవాలి. 

ఘనమూలము = ab అగును. 


ఉదాహరణ 1: 


క 8 


92845408 అను సంఖ్యకు ఘనమూలమును కనుగొనుము. 


దతి : 
థి 


ఇచ్చిన సంఖ్య = 92345408 

ముందుగా, ఇచ్చిన సంఖ్యలోని అంకెలను, కుడివైపు నుండి 
ఎదమవైపునకు, అనగా ఒకట్ల స్థానం నుండి ప్రారంభించి, మూడేసి 
అంకెల చొప్పున గ్రూపులుగా వ్రాయగా, ఈ క్రింది విధంగా వస్తాయి. 
ఎడమవైపు గ్రూపు = ౫ = 92 

మధ్య గ్రూపు = y = 345 


389 


8.ఎ. 


29 


res 


29 


మ 


సివి ౯ Ep 


కుడివైపు గ్రూపు = 2 = 408 

ముందుగా ఎడమవైపు గ్రూపు (=౫ గ్రూపు) లోని సంఖ్యను (=92) 
విశ్లేషించాలి. 

౫ గ్రూపులోని సంఖ్య (=92) ను పట్టిక -1 లోని ఘనము విలువతో 
పోల్చి చూడాలి. 

92కు దగ్గర్లో ఉన్న చిన్న సంఖ్యను, పెద్ద సంఖ్యను గుర్తించాలి. 
92కు దగ్గర్లో ఉన్న చిన్న సంఖ్య = 64 

92కు దగ్గర్లో ఉన్న పెద్ద సంఖ్య = 125 

ఈ రెందు సంఖ్యలలోను చిన్న సంఖ్య (=64) న గ్రహించాలి. 

ఈ సంఖ్యను (=64) ఘనముగా భావించి, దాని ఘనమూలమును 
పట్టిక -1 నుండి తీసుకోవాలి(=4). దానిని “ఇ గా వ్రాసుకోవాలి. 
ఘనమూలములోని ఎడమవైపు అంకె ఇ=4 

ఎ. తర్వాత కుడివైపు గ్రూపు (= 2 గ్రూపు ) లోని సంఖ్యను విశ్లేషించాలి. 
2= 408 

ఈ సంఖ్యలోని ఒకట్ల స్థానంలో ఉన్న అంకె = 8 

పట్టిక -2 సహాయంతో, పై అంకెకు ఎదురుగా ఇచ్చిన ఘనమూలములోని 
ఒకట్ల స్థానంలోని అంకె (=2)ను గ్రహించాలి. దానిని “ఆ గా 
వ్రాసుకోవాలి. 

ఘనమూలములోని కుడివైపు అంకె =0=2 

ఘనమూలములోని మధ్య అంకెను సాధించుట. 

ప్రశ్నలో ఇచ్చిన ఘనము సంఖ్య = 92345408 

ఈ సంఖ్యలోని బేసి స్థానాలలోని (ఒకట్ల స్థానం నుండి (ప్రారంభించి) 
అంకెలను కూడాలి. 

K=8+4+4+2 = 18 

అదే విధంగా సరిస్థానాలలోని అంకెలను కూడాలి. 


390 


L=0+5+3+9=17 

డి. K నుండి L ను తీసివేయాలి. 
M= K-L = 18-17=1 

ఇ. పట్టిక -8 సహాయంతో M (=1) విలువకు ఎదురుగా ఇచ్చిన N 
విలువను (గహించాలి. N=1 

ఎఫ్‌. ఘనమూలములో, ఇంతకు ముందు సాధించిన ఇ, 6 ల విలువలను 
కూడాలి. 
d=a+c=4+2=6 

జి. dవిలువనుNతో పోల్చాలి. 
d విలువ (=6) N (=1) కంటే ఎక్కువ ఉన్నది. అందుచే ఏను ఆ 


విధంగానే ఉంచాలి. 
హెచ్‌. ఏ నుండి N ను తీసివేయగా ఘనమూలములోని మధ్య అంకె b 
వస్తుంది. 
0 =d-N 
b=6-1=5 
6. సమాధానం :- ఘనమూలము కొరకు ౭,0,0 లను ప్రక్క ప్రక్కన 
వ్రాసుకోవాలి. 
ఇచ్చిన సంఖ్యకు ఘనమూలము =abc 
=452 


వివరణ :- ఈ పద్ధతిలో y (గ్రూపులోని అంకెలను విశ్లేషించనవసరములేదు. 
ఉదాహరణ2 : 665338617 అను సంఖ్యకు ఘనమూలము కనుగొనుము. 
పద్దతి :- 

® 
ఇచ్చిన సంఖ్య = 665338617 
ముందుగా, ఇచ్చిన సంఖ్యలోని అంకెలను, కుడివైపు నుండి 
ఎడమవైపునకు, అనగా ఒకట్లస్థానం నుండి ప్రారంభించి, మూడేసి 


1 
2 


391 


అంకెల చొప్పున గ్రూపులుగా వ్రాయగా, ఈ క్రింది విధంగా వస్తాయి. 
ఎడమవైపు గ్రూపు = = 665 
మధ్య గ్రూపు =) =౩౩8 
కుడివైపు గ్రూపు =z = 617 

ఘనమూలములోని ఎడమవైపు అంకెను సాధించుట 

8.ఎ. ముందుగా ఎడమవైపు గ్రూపు (=౫ గ్రూపు) లోని సంఖ్యను (=665) 
విశ్లేషించాలి. 

బి, x గ్రూపులోని సంఖ్య (=665) ను పట్టిక -1 లోని ఘనము విలువతో 

పోల్చి చూడాలి. 

665 కు దగ్గర్లో ఉన్న చిన్న సంఖ్యను, పెద్ద సంఖ్యను గుర్తించాలి. 

డి. 665 కు దగ్గర్లో ఉన్న చిన్న సంఖ్య = 512 
665 కు దగ్గర్లో ఉన్న పెద్ద సంఖ్య = 729 

ఇ, ఈ రెండు సంఖ్యలలోను చిన్న సంఖ్య (=512)ను (గహించాలి. 

ఎఫ్‌. ఈ సంఖ్యను (=512) ఘనముగా భావించి, దాని ఘనమూలమును 
పట్టిక -1 నుండి తీసుకోవాలి(=8). దానిని “ఇ గా వ్రాసుకోవాలి. 

జీ.  ఘనమూలములోని ఎడమవైపు అంకె ౩=8 

ఘనమూలములోని కుడివైపు అంకెను సాధించుట 

4.ఎ. తర్వాత కుడివైపు గ్రూపు (గ్రూపు ) లోని సంఖ్యను విశ్లేషించాలి. 

బి. Zz2= 617 

సి ఈ సంఖ్యలోని ఒకట్ల స్థానంలో ఉన్న అంకె = 7 

డి. _పట్టిక-2 సహాయంతో, పై అంకెకు ఎదరుగా ఇచ్చిన ఘనమూలములోని 
ఒకట్ల స్థానంలోని అంకె (=3)ను గ్రహించాలి. దానిని *6 గా 
వ్రాసుకోవాలి. 


ఇ.  ఘనమూలములోని కుడివైపు అంక =౯=౩ 


29 


392 


29 


ఘనమూలములోని మధ్య అంకెను సాధించుట. 

ప్రశ్నలో ఇచ్చిన ఘనము సంఖ్య = 665338617 

ఈ సంఖ్యలోని బేసి స్థానాలలోని (ఒకట్ల స్థానం నుండి ప్రారంభించి) 
అంకెలను కూడాలి. 

K= 7+6+3+5+6=27 

అదే విధంగా సరిస్థానాలలోని అంకెలను కూడాలి. 

L= 1+8+3+6=18 

K నుండి L ను తీసివేయాలి. 

M=K-L=27-18=9 

పట్టిక -3 సహాయంతో ఈ M (=9) విలువకు ఎదురుగా ఇచ్చిన N 
విలువను గ్రహించాలి. N=4 

ఘనమూలములో, ఇంతకు ముందు సాధించిన ౩, 6 ల విలువలను 
కూడాలి. 

d= a+c = 8+3=11 

d విలువను Nతో పోల్పాలి. 

d విలువ (=11) [| (=4) కంటే ఎక్కువ ఉన్నది. అందుచే ఏను ఆ 
విధంగానే ఉంచాలి. 

.6నుండి N ను తీసివేయగా ఘనమూలములోని మధ్య అంకె b 


వస్తుంది. 
b=d-N 
= 11-4=7 
6. సమాధానం :- ఘనమూలము కొరకు 2,0,6 లను ప్రక్క ప్రక్షన వ్రాసుకోవాలి. 
ఇచ్చిన సంఖ్యకు ఘనమూలము =abc 
=8 7౩383 


393 


90. చతుర్ధ ఘాతాంకమూలములు 


విషయం : చతుర్ధ ఘాతాంకమూలమును కనుగొనుట 
పద్ధతి : (a+b) * = ఇీ+4౭ి0+62202+420)+0* 

పై సూత్రమును వినియోగించవలెను. 
ఘనమూలమును కనుగొనుటలో చేసినట్లుగానే, ౩,౭ పట్టికను సిద్ధం చేసి 
ఉంచుకోవాలి. (ప్రధానమైన అంశములను గుర్తుంచుకొనవలెను. పేజి.నెం18) 
ఉదాహరణ : 381776 యొక్క చతుర్ధ ఘాతాంకమూలము (Fourth order R00t)ను 


కనుగొనుము. 
: “| mes 
a= 24= 16 స 
331776 | సహారా పంక్తి =2 
423=4*2%=32 171 bss 
4ab=32"5=160 |1 60 (అకాల లం లాటా 
11.7 
నిర్ణారించబడలేదు 
62a°5= 6*4*25=600| 6 0 0 (అరరిలటిజిడలెదు] 
71 b=4 
4౭30 = 32*4=128 28 (నిర్ధారించవలసి ఉన్నది.) 
43 
62°62 = 6*4*16=384 | 38 
5 
420] = 4*2*4%=512 5 


b*= 4=256 


b=4 నిర్ధారించబడినది 
సమాధాన పంక్తి = ౩b = 24 


331776యొక్క చతుర్ధ ఘాతాంకమూలము (Fourth order Root) = 24 


394 


91. పంచమ ఘాతాంకమూలములు - 1 (సాధారణ పద్ధతి) 
పద్ధతి : (a+b)*= a5+5a‘b+10a*b2+102a?b*+5ab*+b* 
పై సూత్రమును వినియోగించవలెను. 

చేయవలసిన ప్రధానమైన అంశాలు. 8 1. చుక్కలు పెట్టుట, 2. (2+b)* అనే 
సూత్రాన్ని వ్రాసుకొనుట, 3. (ఇజ్‌) పట్టికను సిద్ధంచేసికొని ఉంచుట, 4. ఇీను 
కనుగొనుట, 5. bను కనుగొనుట 6. అంకెలను దించుకొంటూ 
540, 10ఇ30*,10220,520*,0% లను తీసివేయుట, 7.2,0 లను ప్రక్నప్రక్కన 
వ్రాసుకొనుట. 


ఉదాహరణ : 2476099 యొక్క పంచమ ఘాతాంకమూలము 
(Fifth order Root)ను కనుగొనుము. 


జ్‌ = 15= 1 gavensa|" 
సమాధాన పంక్తి = 1 
b=9 
52=5*14=5 237 
5atb= 5*1*9= 45 45 (నిర్ధారించవలసి ఉన్నది.) 
1926 
10a*b? = 10*1*81=810 810 
11160 
10a°6= 10*1*729=7290 | 7290 
3 8709 
5ab*= 5*1*9%= 32805 3 2805 
59049 
05 = 95=59049 59 0 49 | 0=9నిర్ధారించబడినది 


0 | సమాధాన పంక్తి =&0= 19 


2476099 యొక్క పంచమ ఘాతాంకమూలము (Fifth order Root) = 19 


395 


92. పంచమ ఘాతాంకమూలములు-2 (పట్టిక పద్ధతి) 
విషయం :- పట్టిక పద్ధతితో పంచమ ఘాతాంకమూలములను కనుగొనుట. 


1. ఇక్కడ వివరించబడే పద్ధతి 10 అంకెలకు మించని సంఖ్యకు 
ఘాతాంకమూలమును కనుగొనుటకు ఉపయోగిస్తుంది. 

2 ఈ పద్ధతి, భిన్నములు లేని, పూర్ణాంకములు గల, పంచమ ఘాతాంక 
మూలములకు మాత్రమే వర్తిస్తుంది. 

8. ఇందులో రాబోయే పంచమ ఘాతాంకమూలము రెండు అంకెలను మించి 
ఉండదు. 

పద్ధతి : 1.ఈ పద్దతిలో రెండు పట్టికలను వినియోగించవలసి ఉంటుంది. 

వీటిని తయారు చేసే పద్ధతి ఇక్కడ వివరించబడుతోంది. 

ట్టిక -1 ను తయారు చేయుట : 

1 నుండి 10 వరకు గల సంఖ్యల పంచమ ఘాతాంక విలువలను కనుగొనండి. 

అనగా, ఇప్పుడు లభించిన ఘాతాంక సంఖ్యలకు 1 నుండి 10 వరకు గల 

సంఖ్యలు, అదేక్రమంలో ఘాతాంక మూలములవుతాయి. 

₹. ఈ ఘాతాంక సంఖ్యలను మొదటి నిలువు వరుసలోను, వీటికి సంబంధించిన 
ఘాతాంకమూలములను రెండవ నిలువు వరుసలోను ఉండునట్లు ఒకపట్టికను 
తయారు చేయాలి. (పట్టిక -1) 


ప 
a 
b 


396 


పట్టిక :1 
1 నుండి 10 వరకు సంఖ్యల ఘాతాంకములు, 5వ ఘాతాంకమూలము 
సంఖ్య (5 వ ఘాతాంక సంఖ్య) | 5వ ఘాతాంకమూలము 
1 

32 

243 
1024 
3125 
7776 
16807 
32768 
59049 
100000 


© 0 N31 065 01 2 Ww0.MmnD = 


= 
(అ 


2.పట్టిక -2 ను తయారు చేయుట 

a. పట్టిక -1 సహాయముతో, పంచమ ఘాతాంక సంఖ్యలోని ఒకట్ల స్థానములోని 
అంకెకు, 1నుండి 9 వరకు ఉన్న అంకెలకును ఉన్న సంబంధమును చూపించు ఒక 
పట్టికను తయారు చేయాలి. (పట్టిక-2) 


397 


పట్టిక -2 : పట్టిక -1 సహాయముతో తయారయిన పంచమ ఘాతాంకసంఖ్య, 
పంచమ ఘాతాంకమూలములలోని ఒకట్ల స్థానమలోని అంకెలు : 


పంచమ ఘాతాంక 
విలువలోని 
ఒకట్లస్థానములోని అంకె 


b. 


పంచమ ఘాతాంకమ్షూములోని 
ఒకట్ల స్థానంలోని అంకె 


అ అ 06 A 65 ల[| యమ ల 09 ౯4 
అ అ 06 A 6 01 యమ ల 09 ౯4 


ఈ పట్టిక -2 ను పరిశీలించగా, ఘాతాంక సంఖ్య యొక్కయు, 
ఘాతాంకమూలము యొక్కయు ఒకట్ల స్థానములోని అంకెలు ఒకే విధంగా 
ఉన్నవి. 

౩. ఇచ్చిన సంఖ్య (అనగా,ఘాతాంక సంఖ్య ) లోని అంకెలను కుడివైపు 
నుండి ఎడమవైపునకు, అనగా ఒకట్ల స్థానం నుండి ప్రారంభించి, ఐదేసి 
అంకెల చొప్పున గ్రూపులుగా విడదీసి వ్రాయలి. 

b. ఇచ్చిన సంఖ్యలో పది అంకెలలోపు ఉన్నపుడు రెండు గ్రూపులు మాత్రమే 
ఏర్పడతాయి. 

0. అందులో ఎడమవైపున ఉన్న [గ్రూపుకు ౫ గ్రూపు అనియు, కుడి వైపున 


398 


ఉన్న గ్రూపును Y గ్రూపు అనియు అనుకొందాము. 

6. ఇచ్చిన సంఖ్య (= పంచమ ఘాతాంక సంఖ్య ) =%/అని బ్రాసుకోవచ్చును. 
౩. ముందుగా ౫ గ్రూపులోని సంఖ్యను విశ్లేషించాలి. 

b. x గ్రూపులోని సంఖ్యను పట్టిక 1 లోని 5వ ఘాతాంక సంఖ్య విలువలతో 
పోల్చి చూడాలి. 

CX గ్రూపులోని సంఖ్యకు దగ్గరలో ఉన్న చిన్న సంఖ్యను, పెద్ద సంఖ్యను 
గుర్తించాలి. 

గ. ఈ రెండు సంఖ్యలలోను చిన్న సంఖ్యను (గ్రహించాలి. 

6. ఈ చిన్న సంఖ్యను ఘాతాంక సంఖ్యగా భావించి , దాని ఘాతాంక 
మూలమును, పట్టిక -1 నుండి తీసుకోవాలి. దానిని “౯” గా వ్రాసుకోవాలి. 
&. ఇప్పుడు,ఇచ్చిన సంఖ్యకు సంబంధించిన కుడివైపుగ్రూపు (=Y ) లోని 
సంఖ్యను విశ్లేషించాలి. 

0. ఈ సంఖ్యలోని ఒకట్ల స్థానంలో ఉన్న అంకెను గుర్తించాలి. 

9 పట్టిక -2 ప్రకారము, 5వ ఘాతాంకమూలము యొక్క ఒకట్ల స్థానంలోని 
అంకె కూడా అదే అగును. దానిని “Q' గా తీసుకోవాలి. 

ఇప్పుడు P,Q ల విలువలను ప్రక్క ప్రక్కన ప్రాసుకొనగా, ప్రశ్నలో ఇచ్చిన 
సంఖ్యకు 5వ ఘాతాంకమూలము వస్తుంది. 


ఉదాహరణ 1 :- 335 54432 యొక్క 5వ ఘాతాంకమూలమును (Fifth order 


ప 
1 


Root) కనుగొనుము. 


ద్ధతి : 

a. ఇచ్చిన సంఖ్య = 33554432 
b. ముందుగా, ఇచ్చిన సంఖ్యలోని అంకెలను, కుడివైపునుండి అనగా, ఒకట్ల 
స్థానమునుండి, ఐదేసి అంకెల చొప్పున గ్రూపులుగా వ్రాయగా,ఈ క్రింది 
విధముగా వస్తాయి. 
ఎడమవైపు గ్రూపు =X= ౩౩5 


399 


కుడివైపు గ్రూపు =Y= 54432 
. ఇముందుగా ౫ గ్రూపులోని సంఖ్యను విశ్లేషించాలి. 
b. x గూపులోని సంఖ్య (=385)ను పట్టిక -1 లోని 5వ ఘాతాంక విలువతో 
పోల్చి చూడవలెను. 
6. 335కు దగ్గరలో ఉన్న చిన్న సంఖ్యను, పెద్ద సంఖ్యను గుర్తించాలి. 
d. 335కు దగ్గరలో ఉన్న చిన్న సంఖ్య = 243 

తికిర్‌కు దగ్గరలో ఉన్న పెద్ద సంఖ్య = 1024 
6. ఈ రెండు సంఖ్యలలోను, గ్రహించవలసినది= చిన్న సంఖ్య =243. 
fఈ సంఖ్యను (=243ను) పంచమ ఘాతాంక సంఖ్యగా భావించి, దాని 
ఘాతాంకమూలము పట్టిక -1 నుండి తీసుకోగా వచ్చిన విలువ = ౨. దీనిని 
“౧ గా వ్రాసుకోవాలి. 
P=3 
. ౬. ఇప్పుడు, ఇచ్చిన సంఖ్యకు సంబంధించిన కుడివైపుగ్రూపు (Y) లోని సంఖ్యను 
విశ్లేషించాలి. 
0. Y = 54432 
Cc. ఈ సంఖ్యలో ఒకట్లస్థానంలో ఉన్న అంకె =2 
d. పట్టిక -2 ప్రకారము, ఇదే సంఖ్య 5వ ఘాతాంకమూలములో కూడా 
ఒకట్లస్థానంలో అంకె (=2) అవుతుంది. 
దానిని “Q' గా వ్రాసుకోవాలి. 
. ఇప్పుడు P(=3) ,((=2)లను ప్రక్క ప్రక్కన వ్రాసుకొనగా, ప్రశ్నలో ఇచ్చిన 
సంఖ్యకు 5 వ ఘాతాంకమూలము ( Fifth Root) అవుతుంది. 
. సమాధానం :- ఇచ్చిన సంఖ్యకు 5వ ఘాతాంకమూలము = PQ 

=32 

(385 54432)"* =32 


400 


93. అనుబంధం 


అంకెలతో సరదాగా ఆలోచించండి! 


గణిత ప్రక్రియలను (+*-,౫ +) వినియోగిస్తూ 1,2,83,4,5,6,7,8,9 అనే 

అంకెలను వాడుతూ విలువ 100 వచ్చేట్లు చేయాలి. 

నియమాలు: 

1. ఒక్కొక్క అంకె ఒక్కసారి మాత్రమే రావాలి. 

2. మనం ఇచ్చే సమాధానంలో వాదే సంఖ్యలలోని అంకెలు 1 లగాయతు 9 
వరకు అదే వరుసలోనే కన్పించాలి. 

3. సంఖ్యలలో ఒక అంకెగాని, అంతకంటే ఎక్కువ అంకెలుగాని ఉండవచ్చు. 

కొన్ని ఉదాహరణలు :- 

1.1+2+3+4+5+6+7+(8x9) = 100 

2. 1X2X83xX4+5+6+(7x8)+9 = 100 

3.12+3+4+5-6-7+89 = 100 

4. 1+2+3-4+5+6+78+9 = 100 


తీసివేత - హాస్య సంఘటన 

ఒక గురువుగారు ఒక వృద్ధ శిష్యుడికి తీసివేత వివరిస్తున్నారు. 82-9=? 

2 లోనుండి 9 ని తీసివేయాలి. 2లో 9 పోవదు. అందుచేత 2 ప్రక్కన 
ఉన్న 8 నుండి ఒక పదిని అప్పు తెచ్చుకో. దానిని 2కి కలుపు. 12 
అవుతుంది. అందులో నుండి 9 ని తీసివేయి. 8 మిగులుతుంది. దానిని 
సమాధానంలో ఒకట్ల స్థానంలో వేసుకో. 
సమాధానం = 28. 
ఇదంతా విన్నాక, ఆ వయస్సు మీరిన విద్యార్థి అడిగాడు. 

సార్‌! 2లో నుండి 9 తీసేయడానికి ఒక 10 అప్పు తెచ్చారు కదా ! 

ఆ అప్పు ఎప్పుడు తీరుస్తారు ? 

ఎవరు తీరుస్తారు ? అప్పు తీర్చకపోవడం పాపం కదా ! 

అప్పు ఈ జన్మలో తీర్చకపోతే, మళ్ళీ జన్మ ఎత్తాలి కదా ! ఏమిటీ ఈ 
బుణానుబంధం?” 


401 


అంకెలతో శ్రీరాముని వర్ణన 


సుందరకాండలో - సీతాదేవిని చూచిన హనుమంతుడు చెట్టుదిగి, దగ్గరకు 
వస్తున్నకొలది, ఆమె అతనిని రావణాసురునిగా శంకించసాగింది. తాను 
శ్రీరాముని దూతనే అని చెప్పిన హనుమంతునితో సీతాదేవి శ్రీరాముని 
లక్షణాలను వివరంగా వర్ణించమని అంటుంది. అపుడు హనుమంతుడు 
శ్రీరాముణ్ణి అంకెల సహాయంతో సాంకేతికంగా వర్ణిస్తాడు. అందులో ఒక 
శ్లోకం ఇట్లా ఉంది. (వాల్మీకి రామాయంణం - సుందరకాండ - 35-17) 

“త్రిస్థిరః త్రిప్రలంబశ్చ త్రిసమః త్రిషుచోన్నతః । 

త్రితామః త్రిషుచస్నిగ్లో గంభీరః త్రిచ నిత్యశః |” 
శ్రీరాముడు మూడింటి యందు స్థెర్యము కలవాడు (వక్షస్థలము, ముంజేయి, 
పిడికిలి) 
- సాముద్రిక శాస్త్ర ప్రకారం ఇది రాజలక్షణం 

మూడింటి యందు దీర్హత్వము కలవాడు (కనుబొమ్మలు, ముష్మములు, 
బాహువులు) 


ఇది ధనిక లక్షణం 


మూడింటియందు సమముగా ఉన్నవాడు (తలవెంట్రుకలు, ముష్మములు, 
మోకాళ్ళు) 
- ఇది రాజలక్షణం 

మూడింటి యందు ఎత్తెనవాడు (బొడ్డు, (కింది కడుపు, వక్షస్థలము) 
- ఇది కూడ రాజలక్షణం 


మూడింటి యందు ఎజ్జగా ఉన్నవాడు (నేత్రాంతములు, గోళ్ళు, అరచేతులు 
& అరకాళ్ళు) 


- ఇది సుఖవంతుని లక్షణం 
మూడింటి యందు నునుపు కలవాడు (పాదములయందున్న రేఖలు, 
తలవెంట్రుకలు, లింగమణి) 


- ఇది మహాభాగ్యవంతుని లక్షణం 
మూడింటి యందు గంభీరుడు (కంఠధ్వని, నడక, నాభి) 
- ఇది ప్రశంసాపాత్రుని లక్షణం. 


402 


కర్మఫలం - గుణకారం 


కర్మ సిద్ధాంతం మన సనాతన ధర్మానికి పునాది. దీనిని కొంచెం లోతుగా 
ఆలోచిస్తే స్తే కొన్ని విచిత్ర విషయాలు స్ఫురిస్తాయి. 


1.వేదంలో (నమకంలో) “వాణిజాయ” అనే పదం ఉంది. “చేసుకున్నవానికి 
చేసుకున్నంత, మహదేవా” అనే సామెత కూడా ఉంది. జీవుడు చేసిన కర్మను 
పరిశీలించి, సరిగ్గా తూకం వేసినట్లు ఫలితాన్ని ఇస్తాడని ఈశ్వరుణ్ణి 
షాహుకారుగా వర్ణిస్తుంది. వేదం ! ఒక రూపాయి దానం చేస్తే ఒక రూపాయికి 
సరిపడే పుణ్యఫలం, ఒక అరటిపండు దానం చేస్తే, ఆ అరటిపండుకు సరిపడే 
పుణ్యఫలం మాత్రమే ఇస్తాడని పై వాక్యాలకు అర్థం. 


అంటే ఒక వంతు కర్మకు ఒక వంతు కర్మఫలం వస్తుంది అని అర్థం. 
2. కాని, యజుర్వేద భాష్యంలో శ్రీ సాయణాచార్యులవారు ఇట్లన్నారు. 


“నిర్ధనికుడు తన ప్రభువుకు నేరేడు పండువంటి చిరుకానుకలను సమర్పించి 
వేలాదీ రెట్లు విలువ చేసే ధనాన్ని కోరుకుంటాడు. అదే విధంగా భక్తుడు 
కొద్దిపాటి నైవేద్యాన్ని సమర్పించి, అనంత భోగభాగ్యాలను కోరుకుంటాడు. 
మం, కర్మ సిద్ధాంతరీత్యా ఒక వంతు కర్మకు ఒక వంతు కర్మఫలం మాత్రమే 
లభిస్తుందని చేప్పినపుడు అనేక రెట్లు విలువ గల భాగ్యం ఎట్లా వస్తుంది ? 
దానికి సమాధానం - “మంత్ర సామర్యేన వర్ధత్వాత్‌” (మంత్రబలం చేత 
కర్మఫలం వృద్ధి పొందడం వలన) అని అంటారు. ఇక్కడ కర్త తనకు రావలసిన 
పుణ్య కర్మఫలాన్ని అనేకరెట్లు “అధికీకృత్య” పెంచుకొని, పెంచుకొని 
“గుణకారాన్ని” కోరుకుంటున్నాడు. 


3.అదే విధంగా పాపకర్మ విషయంలో రావలసిన కర్మ ఫలాన్ని అనేకరెట్లు 
“ఊనీకృత్య” తగ్గించి, తగ్గించి, అంటే “భాగహారాన్ని' ” కోరుకుంటున్నాడు. 


4.అందుకే, ఒకే కర్మకు, పర్వదినాలను బట్టి, యాత్రాక్షేత్రాలను బట్టి, 
పరమేశ్వరుని అనుగ్రహాన్ని బట్టి కర్మఫలం వేరు వేరుగా ఉంటుందని పెద్దలు 
చెబుతారు. 


403 


మంత్ర పుష్పంలో గణిత మంత్రం ! 

జగద్దురు శ్రీ పూరీ శంకరాచార్యుల వారు తమ వైదిక గణిత (గ్రంథంలో 
వివరించిన “ఊర్థ్వ తిర్యగ్భ్యామ్‌” అనే గణిత సూత్రం మన పూజలలో చివరన 
పఠించే యజుర్వేదంలోని “మంత్ర పుష్పం”లో కొద్దిపాటి మార్పులతో కన్పిస్తుంది. 

“త్రిర్య గూర్వ మధఃశాయీ (తిర్యక్‌ +ఊర్హ్వం) 

రశ్శ్మయస్తస్య సంతతా” 
తాత్పర్యం : “(జ్యోతిస్స్ప్వరూపుడైన) ఆ పరమాత్మ యొక్క కిరణాలు అడ్డంగాను, 
నిలువుగాను, క్రిందకీ నిరంతరం ప్రసరిస్తున్నాయి.” 


శ్రీ శంకరులు చెప్పిన కథ 
“దశమః త్వమసి” 

ఒక పది మంది నది దాటవలసి వచ్చింది. నది ఎక్కువ లోతులేదు 
కాని, వడి ఎక్కువగా ఉంది. జాగ్రత్తగా దిగి, అందరూ నది దాటేరు. నది 
దాటడంలో ఎవరూ మునిగి పోలేదని నిశ్చయించుకోవడానికి వాళ్ళంతా 
వరుసలో నిలబడి లెక్కపెట్టడం ప్రారంభించేరు. ప్రతీవాడు మిగతా అందర్నీ 
లెక్కపెడుతూన్నాడు, తనను తప్ప. అందరికీ 9 అనే సమాధానం వస్తుంటే, 
పదోవాడు మునిగిపోయాడని అనుకొని అందరూ దుఃఖిస్తూ ఉంటారు. 

దూరం నుంచి చూస్తున్న ఒక జ్ఞాని వీళ్ళ దగ్గరకు వచ్చి, వారి అజ్ఞానాన్ని 
గమనించి, అంటాడు పదోవాడివి నీవేనని తెలుసుకో (దశమః త్వమసి) 

అజ్ఞానమే దుఃఖానికి కారణం 

నిన్ను నీవు తెలుసుకొనినపుడే సంపూర్ణ జ్ఞానివి అవుతావు. 

జ్ఞాన ప్రాప్తి ద్వారా మాత్రమె దుఃఖనివృత్తి అవుతుంది. 


404 


భళభళచుభుళుళుళుళచుళచుళుళచుచుళుళుళుచుళుళుళచుళుళచుళుళుళచుళుళుళుళుళుళు 


సంఖ్య “ఒకటి?” విశిష్టత 


సంఖ్యలు ఎన్ని ఉన్నాయి ? 
అనేకం ! (న+ఏకం=ఒకటి కాదు) 
అంటే చాలా ఉన్నాయని అర్థం. 
“1 నిరపేక్షమైనది. 
మిగిలిన సంఖ్యలు 2,3 మొదలైనవన్నీ కూడా సాపేక్షమైనవే ! 
న్యాయశాస్త్రంలో ఈ ఏకత్వాన్ని “జాతి” వాచకంగా పేర్కొంటారు. 
నల్లని ఆవు, తెల్లని ఆవు, ఎర్రని ఆవు - ఇవి వేరువేరుగా కన్పిస్తున్నా 
నల్ల ఆవులోని 'గోత్వంి, తెల్ల ఆవులోని 'గోత్వంి, ఎర్ర ఆవులోని 
“గోత్వం' - ఇది మాత్రం ఒక్కటే ! 

గోజాతి ఒక్కటే | 

భారతీయులు 100 కోట్ల పైన ఉన్నా 

భారతీయత ఒక్కటే | 
భభభుళుళుళళభుళుభళుభళుళు భభ మమత ళుళుళభుళుచుళుళుచుళుళుళు ళు ళు 
భభళుళుళళుళుళుభుళచుళుళుళు భు ళుళుళుళుళుళుళుచుళుళుళుళచుళుళు భుళుళు 


1+1=2 : 2+1=3 


ఇట్లా కలుపుకుంటూ పోతూ ఉంటే, ఎక్కడైనా ఆగుతుందా ? 
ఆగదు. కారణం - దీనికి అంతం లేదు. అదే అనంతం. (Infinity) 
ఈ అనంతంలో నుండి కొంత సంఖ్యను తీసివేస్తే అనంతం 
తగ్గుతుందా ? లేదు అనంతమే మిగులుతుంది. 
దీనికి మన బుషులు ఇచ్చిన మంత్ర వాక్యము. 
“పూర్ణ మదః పూర్ణ మిదం పూర్ణాత్‌ పూర్ణముదచ్యతే I 
పూర్ణస్యపూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే” 
అనంతానికి అనంతాన్ని కలిపితే అనంతం వస్తుంది. 
అనంతంలోని నుండి అనంతాన్ని తీసేస్తే, 
అనంతం మిగులుతుంది. 


న! 
405 


భళుళుళుళుళుళుళుచుళుళుళుళుళచుళుచుళుళుళుళుళుళుళు 
జ 


శరము రురు రరర రురు రురు దురు డమ రతర. ఉరుము మమమ మయము డమ భరము భు రు దురు భభ భభమ భు 


భయమ ముతత మము యమమ ముదము భము దమము భుతు టను 
శో 


Bis ల CAN, 


08-05-2010, లలితకళా తోరణం, హైదరాబార్‌ 
ఆంధ్రప్రదేశ రాష్ట్ర చలనచిత్ర, టి.వి. ఈ 
నాటక రంగ అభివృద్ధి సంస్థ 


406 


09-1౯౮ లు గు ఎ 


SHR] VEDA BHARATHI (Regd. 1994) 


(A Public Charitable Trust Dedicated for Research in Vedas & Sanskrit) 
PROJECTS SPONSORED BY GOVT. OF INDIA 


"H" Block-34, Madhura Nagar, Hyderabad-500 038. Cell: 9849459316 


Shri Veda Bharathi Publications ( TELUGU) 


Vedic Mathmatics, Lilavathi Ganitham & Paavuluri Ganitham 
Bharatiya Ganitha Sastra Charitra 

Sri Durga Saptasati (Chandi) Homavidhanam 

Sahasralingarchana 

Upanishad Ratnavali (11 Upanishads) (Set of 4 books) 

Shad Darsanamulu 

Jyotisha in Ramayana (Swapna, Sakuna,Saamudrika and Muhurta Sastras) 
Mana Samasyalu-Parishkaralaku Veda Mantralu 

Predictability of Earth Quakes Using Jyotisha Sastra 


. Vaikhanasagama Samkshipta Parichayam 

. Atiratra Mahayaga Samkshipta Parichayam 

. Godavari Pushkarala Samkshipta Parichayam 

. Veda Sastrala Samkshipta Parichayam 

. Upanishattula Samkshipta Parichayam 

. Bhagavad Gita Samkshipta Parichayam 

. Upanayana Samskara Samkshipta Parichayam 
. Vivaha Samskara Samkshipta Parichayam 

. Adi Sankaracharya 

. Sri Bagavad Ramanujacharya 

. Sri Madhwacharya 

. Vinayaka Sahasranamavali 

. Veda Ganitam (Braille Script) with Audio CD (for Blind Students and Youth) 
._ Krishna Yajurveda (Taittiriya Sakha) Vaibhavam 


ENGLISH 


. Vedic Mathmatics, Lilavathi Ganitham & Paavuluri Ganitham 
. Science and Technology in Vedas and Sastras 

. Vedas and Computers (Computers Science in Vedas) 

. Upanishad Ratnavali (11 Upanishads) (Set of 4 Books) 

. Heritage Education (A brief study of Vedas & Sastras) 

. The Splendour of Krishna Yajurveda - A Monograph 

. Veda Ganitam (Braille Script) with Audio CD (for Blind Students and Youth) 
. ABrief Introduction to Vedas & Sastras 


407 


Noo మ 


10. 


11, 


12. 


13. 


Shri Veda Bharathi Vedic CDs, DVDs (Audio/Video) 


Vedic Mathematics, Lilavathi Ganitham, Pavuluri Ganitham 
Video DVDs (Telugu) 


Vedic Mathematics, Lilavathi Ganitham, Pavuluri Ganitham 
Video DVDs (English) 


Entire Rigveda Samhita with introductions to all the 64 Chapters(English) 


Rigveda Samhita - Moolam - 1DVD (mp3) (Audio) 
Rigveda Samhita - Padapatham - 1DVD (mp3) (Audio) 
Rigveda Samhita - Kramapatham - 1DVD (mp3) (Audio) 
Rigveda Samhita - Sikhapatham - 2 DVDs (mp3) (Audio) 


Rigveda - Brahmana, Aranyaka, Aitareyopanishad, 
Brihadaranyakopanishad-1 DVD (mp3) (Audio) 


11 Types of chantings of Rigveda (1,2,3 chapters) 
- 2 DVDs-mp3(Audio) (Moolam(Samhita),Pada, Krama,Jata,Mala, 
Sikha, Rekha, Dhwaja,Danda, Ratha & Ghana) 
Abhisheka, Shanti Mantras, Arunam & Upanishads-1 CD- (mp3) (Audio) 
Namakam, Chamakam, Manyu Suktam, PurushaSuktam, SriSuktam, 
MantraPushpam, LaghuNyasam, Mahanyasam, Graha Santi, Nakshtra 
Santi, Arunam,Upanishads (198, Katha, Mandukya, Aitareya, Taittiriya 
(Siksha, Ananda valli, Bhriguvalli, Maha Narayana) 
Kamyas- 1 CD-(mp3) (Audio) 
Repeated chantings of selected mantras 
for solving common problems (listed in website) 
Selected Chantings of Krishna Yajurveda (Taittiriya Samhita) 
Chapter 1 of Kanda 1(Moolam, Pada, Krama, 
Jata and Ghana); Chapter 1 of Kanda 3 (Moolam) 
Brahma Sutra Sankara Bhashya Pathamulu-2 DVDs- (mp3)(Audio) 
by “Mahamahopadhyaya” Prof. Pullela SriRamachandrudu garu (Part 1 (Telugu) 
Veda Samraksha - 1 DVD-(Video) 
1. Need for preservation of Vedas (English & Telugu) 
2. About the 11 types of chantings of Rigveda 
3. About Multimedia Graphics of Vedic Mantras 
4. 12 Jyotirlingas & Multimedia for Vedic Mantras 

Note: Mailing charges are extra. 


For details contact Ph.: 09849459316 
408 


